మూకపంచశతి 


మూకకని విరచితము 


అనువొదము: 
(శ గురుగిశువు 


విద్వాన్‌ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు 





(బచురణ: 
కార్యనిర్వవాణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 
1992 


sal 


జ 





మూక పంచశతి 


మూకకనఐ విరచితము 


అనువాదము 
శ్రీ గురుశిశువు 


విదొ న్‌ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు 





(ప్రచురణ 


శ్రీ యమ్‌,వ.యన్‌, ప్రసాద్‌) 1.45. 
కొర్యనిర్దవాణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


Mooka Panchasati 
By 
Mookakavi 


Translated by : 
Sree Guru Sisuvu 


Vidwan Kalluri Venkata Subrahmanya Dikshitulu 


Religious Publication Series No : 407 


First Edition : 1992 
No. of Copies : 1,000 
Price ; 


Published by : 


Sri M.V.S. Prasad, LA.S., 
Executive Officer, 
T.T. Devasthanams, Tirupati. 


Printed at : 


Tirumala Tirupati Devasthanams Press, Tirupati, 


ముందుమాటు 


అనంతశక్తి స (రూపిణి కంచి కామాక్షీదేవి. ఆ మాతృమూర్తి 
దయకు పాత్రుడైన కవీంద్రుడు మూకకవి. పుట్టుకతోనే ఈయన 
మూగ. కామాక్షీదేవి కటాక్షవిశేషంచేతను, కంచి కామకోటిపీరా 
నికి 19వ ఆచార్యులైన శ్రీ, మార్తాండ విద్యాఘనేంద్రస్వాముల వారి 
ఆగీర్వాద బలం వల్లను తన మూగతనాన్ని పోగొట్టుకొని సార్ధక 
నామధేయుడైన ధన్యజీవి ఈ కవి. కామాక్షీదేవిని గూర్చి “మూక 
పంచశతి అనే 500 శ్లోకాల స్తుతిరత్నాల్ని వెలయించిన ఈ మహనీ 
యుడు క్రీ.శ, 399-489 సం.ల మధ్యకాలంలో కంచి పీఠాన్ని 20వ 
ఆచార్యులుగ అధిప్పించారని (ప్రచారంలో వుంది. మణిప్రభ [గ్రంథకర్త 
రామిలుడు, హయగ్రీవవధ రచయిత మేంఠుడు-అనే సుప్రసిద్ద సంస్కృ 
తకవులు మూకకవీంద్రుని శిష్యులట. 

“మూక పంచశతి అనే ఈ స్తుతి గ్రంథంలో దేవి యౌవనా 
చోపం, లావణ్యం, శృంగారం మున్నగు విషయాలు భక్తీ పారవశ్యంతో 
వర్షింపబడ్డాయి. చిద్రూపగాను, మోక్షప్రదాయినిగాను, అందాల 
మూర్తిగాను జగన్మాత ఈ (గ్రంథంలో మనకు దర్శనమిస్తుంది. “సాధ 
కుడు లోకోత్తరమైన ఈ స్తుతిని పరించినంత మాత్రాన ఈ మహాక 
వితోను, ఆ పై 'పరదేవతతోను ఐకాత్మ్యానుభూతిని పొందినట్టి స్థితిని 
పొందగలడు”-- జగద్గురు (శ్రీ, చంద్రశేఖరేంద్రసరస్వతి స్వాములవారి 
ఈ మాట “మూక పంచశతి విషయంలో ప్రత్యక్షరసత్యం. 

మూలకర్త భావం చెడకుండ ఈ [గ్రంథాన్ని ఛందోబద్ధంగా అనువ 
దించిన కవితాతపస్వి (శ్రీ) కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు. 
వీరి జీవితచరిత్ర, పాండిత్యప్రతిభలు మున్నగు విషయాల్ని గురించి 
శ్రీ నుదురుమాటి వేంకట రమణ శర్మగారు పీఠికలో చక్కగ వివ 


రించారు. శ్రీ, చివుకుల _ సుబ్బరామశా, స్త్రిగారు మూకకవి కవితా 
వైశిష్ట్యాన్ని గూర్చి అనువాద ప్రశస్తిని గూర్చీ మనోజ్ఞ ంగా పరిచయం 
చేశారు. అందువల్ల తిరిగీ మూలకార, అనువాదకుల్ని గురించి వివరించ 
బూనడం చర్విత చర్వణమవుతుందని ఆ (ప్రయత్నం విరమించడ మైంది. 

ఈ మహోత్కృసష్ట (గ్రంథాన్ని తిరుమల త్‌రుపతి దేవస్తానములు 
ముద్రించి భక్తజనావళి కందిస్తున్నందుకు ఆనందిస్తూవుంది. వారి ఆద 
రాభిమానాల్నిది పొందగలదని మా విశా (సం. 


తిరుపతి 


ఎం.వియసి. ప్రసాద్‌, 
19-5-1992. 


క్షార నిర 1;హణాధికారి, 
తి.తి, దేవస్థానములు. 


WE 
మూక పంచశతి 


విషయ సూచిక 


ఆర్యా శతకము 
పొదారవిన్ల శతకము 
స్తుతి శతకము 
కటాక్ష శతకము 
మందస్మిత శతకము 


తరి 
83 
127 
169 


ee 
phe = 


Aim 
(త Esters or. ato: 


She TfL shies, +. 





(శ్రీకామకోటి జగద్దురుచం ద్రశేఖరేంద్రసరస తీ 
శ్రీచరణు లను గ్రహించిన క్రిముఖము 


శ్రీ కామాక్షీ దేవికరుణాకటాక్ష తరంగిత పుణ్యకవితానిధిలై మూకకవి 
యను కవిశిరోమణి “మూకపంచశతి అను పేరుతో ప్రసిద్దమైన కృతి రచించి 
లోకోత్తర శాశ్వతపుణ్యకీర్తి విశేషమును బరమానందానుభూతిని బడసిరన్నది 
అందజికిని శేలిసినదే. ఈ స్తోత్రరత్నమందు కాంచీమధ్యగత _ కామకోటి 
పీఠాధిష్టాత్రి చంద్రశేఖరు నైశ్వర్యరూపిణియగు కామాక్షియనుపర దేవతను 
ఆరూఢయౌవనాటోప తరుణీమ సర్వస్వం, నిత్యతరుణి లావణ్యామృత తరం 
గమాల్క విభమసమవాయ సారసన్నాహ శృంగారా ద్వెత తంత్ర సిద్దాంతము, 
మీనధ్వజ పరమతౌత్సర్యము, కందర్స సూతికాపాంగ్‌ మనసీజ Pan 
ర్వబీజము, పుష్పాయుధ విర్యసరసపరిపాటి మదనాగమసమయ డిక్షితకటాక్ష 
కుసుమశర గర్వసంపత్కోశగ్భహము, ఆనంద।బ్రహ్మతత్త బోధసిర 
శరశ్నా స్త్ర బోధన పరమాచార్యదృష్టిపాత, ఇత్యాదిగ వర్షించుచు నావెంట 
లావణ్యామృత సరకాష్టాభూతయైన యా సరదేవతను కారణ పరచి దూప, 
శై వల్యానందకందము, ఆమ్నాయరహస్యము ఉసనిషదరవింద కుహరమధుధార 
వాబ్మనో= తీత అందా (కందక; ముక్తి బీజము ఆగను సల్గాపసారయా 
థార్థ్యము బోధామృతవీచ, అభిదాకృతి, ర నిగమవచప్చెద్దాం 
తము గురుమూర్తి అని యిట్లు సాక్షాత్కరింపడేయుచు యి వనశ్చంగారాది 
విషయరసానుభవసామ[గ్రిని జ్డాన వైరాగ్యాది బ్రహ్మానందానుభన సామగిగా 


బర్‌ గవసింపజేయుచు 


“శివశివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషాః | 
విపినం భవన మమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టమ్‌ | 


అని పరదేవతాను[గ్రహమునకు ఘ్లమైన పరమ వైరాగ్యాతిశయమును 
[బకటించెను. ఐదువందల శ్లోకములుగల ఈ గంధమందు ఒకానొక అను 
పూర్వివిశేష మిట్టు కనబడుచున్నది, 


ఒక శిశువు కన్ను మొదలయిన యింద్రియముల పాటన మేర్చ్పడు 
టకు ముందు మనోభావమాత్రముచే తన కోరిక నెట్లు భావించునో అస్లే 
ఆర్యా శతకమునందు భక్తశిశువుయొక్క మనః ప్రవృత్తిని అందికొ స్వరూపా 


నుసంధాన సమర్హముగ సకల స్పష్టపరచినారు. అది యీ శ్లోకమునందు 
సూచితము. 


vill 


“అంతరపి బహీరపీ త్వం జంతుతతే రంతకాంతకృదహంతే | 
చింతితనంతానవతాం సంతతమపి తంతనోషి మహిమానవ్‌) | 


రెండవశతకమందు శిశువు కొంచెము [గ్రహణశక్తి 'పెంపొందినమీదట 
తన దాపున వర్తించు వస్తువుయొక్క దర్శనస్సర్శనాదులచే నానందింపగ 
ల్లను. అట్టే భక్త బాలకుడు మిక్కిలి [క్రిందుగా దనకందుబాటులోనున్న 


జగనా తయొక నిరంతరధ్యానఫలమయిన పాదారవింద సందర్శనానంద 
మనుభవించును. ఈ భావము -- 


: “మరాలీనాం యానాభ్యనన కలనా మూలగురవే 
దరిద్రాణాం త్రాణవ్యతికర సురోద్యానతరవే | 
తనుస్కాండ |ప్రౌఢి|ప్రకటన తిరస్కారసటవే 
జనోఒజయం కామాక్ష్యా శృరణనలినాయ స్పృహయతే” 


అను' శ్లోకమున సూచితము. మనస్సు, జ్ఞానేంద్రియములయొక్కయు 
స్పూర్తి తరువాతనే Wes అగ్గును. అట్లు ఆర్యాపాదారవింద శత 


కముల తరువాత తన (ప్రేమకు స్టా స్థానమైన వస్తువును నిరర్గళముగ స్తుతింప 
నారంభించెను, 


“పాండిత్యం పరమేశ్వరి స్తుతివిధా నైవాశ్రయంతే గిరాం 
వైరించాన్యపీ గుంఫనాని విగలద్గర్వాణి శర్వాణి ! తే | 
స్తోతుం త్వాం సరిపుర్ణ్ల నీలనలినశ్యానూక్షి ! కామాక్షి మొం 
వాచాలీకురుతే తథాఒపి నితరాం త్వత్సాద సేవాదరః||” 


అని ఇట్లు స్తుతిశతకము చెప్పబడినది, లౌకకము లయిన విద్యలందు 
నేర్చరియగు నొకయువకుడు ఎట్టు లౌకిక్షసంపదలను బడయనర్హుడగునో అట్లు 
యితఈపూర్వకృతస్తుతికి ఫలముగా భక్తుడు అంబికాకటాక్ష విశేషమును బడసి 
పరమజ్ఞాన్తానుభవము వడయుటకు దగిన తేజుపుష్టీ మొదలయినవానికి 
బాత్రమే కొగలడు. ఈ విషయము ఆల 


“అస్తం క్షణా న్నయతు మే పరితాపసూర్య 
మానందచం ద్రమసే మానయతాం |ప్రకాశమ్‌ | 


కాలాంధకార సుషమాం కలయన్‌ దిగ్గంతే 
కామాక్షి కోనులకటాక్ష నిశాగము స్తే ||” 


అను నీ వర్షనలచే కటాక్షశతకమునందు సూచింపబడినది. 


| 


లౌకికైశ్యర్య సంపూర్ణు డొకడు మంచివయసులో తానెట్టు శృంగార 
సుఖానుభవమునకు పొత్రు డగునో అట్టే దేవియొక్క పరమానుగ్రహపొత్రు 
డై నవాడు అ తల్లి మందస్మత చం ద్రీకాయుతుడై న ఆనందచంద్రునివలె 
అలౌకిక నిరతిశయానందానుభవస్వరూపుడై (ప్రకాశించును. ఈలాటి భావ 
ప్రణాళిక నీ మహాకవి (గ్రంథసమాస్తిశ్లోకమునం దిట్లు ఆవిష్కరించెను. 


“ఆర్యామేవ విభానయ న్మనసి యః పాదారవిందం పురః 
పశ్య న్నారభతే స్తుతిం చ నియతం అబ్బా కటాక్షచ్ళవిమ్‌ | 
కామాక్ష్యా మృదులస్మితాంశులహారీ జ్యోత్నావయస్యాన్వితా 
మారోహ త్యపవర్గసౌధవలభీ మానంద వీవీమయీమ్‌ ||” 


సాధకుడు లోకోత్తరమైన యీ స్తుతిని బరించుమాత్రమున నా క్షణము 
యీ మహాకదితో, నామీదట _పరదేవతతోడను ఐకాత్మ్యానుభూతిని బడ 
సినట్టు స్టితి నందగలడు. 


ఇతి 
నారాయణస్మ తిః 


మూకక ఎ 


శ్ర కాజీ కామకోటి పీఠమందు పందొమ్మిదవ యాచార్యుల 
యిన వారు శ్రీమార్హాండ విద్యాఘ నేంద్ర స్వాములవారు. వారిని 
సేవించి (క్రీ) కామాక్షి దర్శన భాగ్యము పొంది పుట్టు మూగతనము 
వాసే యాషుమ్మమీద వైదువందల శ్లొకములను 'మూకపజ్బుశతి' యను 
పేర రచించినవారు |క్రీమూకకవియను ప్రసిద్ధివడసిన మహానుభావులు, 
వీరు క్రీ శ|| 399-489 వరకు ఇరువదియవ ఆచార్యులుగ నా పీఠ 
మధిస్టించిరనియు 489 లో అనగా ధాతృ్స సం||ర శావణపూర్ణిమనాడు 
గోదావరి తీరమందు సిద్దిపాందిరనియు వినికిడియే కాని నిర్జారణగ జెప్ప 
లేము. వీరి శిష్యులు మణిప్రభకర్తలైన రామిలుడు, హయగ్రీవవధ కర్తయైన 
భిర్త _ మేంఠుడును నన్నదమ్ములు. మేంరుడు బిల ణునిచే రాజశేఖరునిచే 
స్తుతింపబడెను. దిల్హణు డీయనను కాశ్మీరప్రభువగు మాతృగుప్పుని యాస్థాన 


ముందున్నట్టు పేర్యోన్నాడు. ఇతడు రామచరితమను 100 సర్గల కావ్యము 
రచించెనట 


wu 


మె 
శ్ర గివాయ గురనే నమః 
పరిచయము 


అనంతశక్తి యైన పరదేవత *యను గ్రహమునకు పాత్రులై నవారికి లోకమం 
దసాధ్యమైన పని లేదు. మూకకవి ఆర్యాశతకమందు ఇట్లు పేర్కొన్నారు. 


మూకోఒపి జటిల దుర్గతి శోకోఒపి 
స్మరతి యః క్షణం భవతీమ్‌। 

నీకో భవతి స జంతుః 

లోకోత్తర శ్రీర్తి రేవ కామాక్షి ! 


మూగవాడుగాని చిక్కుబిడని కష్టములకు 'గుజీలైనవాడుగాని క్షణకా 
లము నిన్ను దలచినవాడు లోకోత్తరికర్తిశాలి యగును అని మూకకవి 
పుట్టుమూగయై కామాక్షీకరుణకు పాత్రమై బ్రహ్మానందరూపిణి యగు నా 
దేవిని యైదువందల శ్లోకములచే స్తుతించిరి. ఈ స్తుతిగ్రంథము మూకపం 
చశతి యను పేరనొప్పుచున్నది. 


(బ్రహ్మానందానుభవ మన్నది విరక్తుల విషయమని యందణకు దెరి 
యును కాని యా [గ్రంథములో "పరమేశ శ్వరీ పరమేశ్వరుల శృంగార 
వర్షనాత్మకముగా క్రవియొక్క యానందానుభవము కనిపించుచున్నది. ఇది 
యెట్టు అను సందేహము సహజముగా కలుగును. శృంగారాది విషయసా 
మి జ్ఞాన వై రాగ్యాది (బ్రహ్మానందానుభవ నామగ్రిగా సర్యవసించు ననునది 
సిద్దపురుషుల సిద్దాంతము, అతిరహస్యము, (బహ్మాండపురాణాంతర్గత లలితో 
పాఖ్యాన ప్రారంభమున వ్యాసభట్టారకులు మంగళాచరణము గావించుచు 
నంది రహస్యమించుక వెల్లడించినారు. 


అస్తు వః (శ్రేయసే నిత్యం వస్తు నొమాజ్ఞ సున్తరమ్‌, 
యత స్పృతీయం విదుషాం తురీయం (త్రెపురం మహః, 


లలితోపాసకులకు తృతీయమగు కామపురుషార్హము తురీయముగా (మోక్ష 
పురుషార్థముగా) _పర్యవసింపజేయునట్టి వామాజ్ల సుందరమైన తేజస్సు 
(త్రిపుటి పూర్వసిద్ద మైన వస్తువు) మీకు మోక్ష క్షరూపమైన (శ్రేయస్సును 
అనుగ్రహించుగాక, ఇది వ్యాసులవారి యాకీస్సు, ప్రకృత వ్ర గ్రంధ 
మున కవి (క్రీమాతను కామాక్షిని కారణపరచిద్రూప శృంగారాద్వెత తంత్ర 


xi 


సిద్దాంతము కె వల్యానందకందము . ఆమ్నాయరహస్యము' ఉపనిషదరవిందకు 
హర మధుధార ఇత్యాది పదములనే వర్షించిరి. మటియు 


కామసరిసని కామిని కామేశ్వరి కామసీఠ ముధ్యగతే। 
కామదుఘో భవ కనులే కాదుకలే కామకోటి కామాక్షి | 


అను శ్లోకమున పరదేవత విరక్తునికి మాత్రమే స్వాధీన యని వర్షించిరి. 
కొమవిరోధి యగు కామేశ్వరుని కామించినది కావున శృంగారాది విషయకా 
మన గలది కాదు. కామమున కీశ్యర్కి కామముల నిచ్చునది, జగద్రచనారూ 
పమైన కామకలా య కావున నొదికారణము, (గంధము మొదటి 
శ్లోకమున మొట్టమొదటగా సేర్కొన్న కారణపరచిద్రూప, (బ్రహ్మ విద్యారూ 
పిణి యని ఆ యమ్మ రూపము ప్రస్తు తింపబడినది. ఈ శ్లోకములో జగజ్జనని 
. బ్రహ్మత్వభావన _ చెదరకుండుట కాంధ్రికర్త యధాతథముగనే యనువదిం 
చుట గమనార్హము. ఈ యాదికారణము లోకవిలక్షణము లోకోత్తరము 
నగుటచే నిందు కార్యకారణములకు సామ్య వైషమ్యములు రెండును గోచ 
రించును, లౌకికమైన స్త్రీపురుష ప్రవృత్తి చైషయికము, అలౌకికమైన 
యీ శక్తి శక్తుల యైక్యము నిర్విషయము. శకేనల బ్రహ్మరూపము, 
తంత్రయోగసిద్దాంతముల ననుసరించి శక్తి సుషృమ్నూనాడి '(బ్రహ్మనాడ్సి 
ద్వారమున అకులకుండలినిరూపుడగు శివుని పొందు స్వభావము గలది. 
ఇట్ట మంత్రశాస్త్ర, రహస్యములు కులపర్వతసార్వభౌమసర్వస ౮ మిత్యాదులందు 
కవి సునిపుణముగ ధ్వనింపజేసినారు. అనువాదకులు గూడ కులపర్వతే 
శ్వరు మ హైశ్వర్యంబు సర్వస్వమున్‌ అని మూలమునే పలికిరి. ఇందు 
ముఖ్యమైన మంత్రాక్షరములను విషయానుగుణముగా మూకకవి ఫొదివిరి. 


ఐశ్వర్య మిన్తుమౌశే రైకాత్మ్యప్రకృతి కాజ్బీ మధ్యగతమ్‌। 
ఐన్హనకిశో రశేఖర మైదంసర్యం చకాస్తి నిగమానామ్‌]| ఆర్యా. 7 శో, 


ఇందు ఐకారమ్లు నాలుగుమా ర్లుపయోగింపబడినది. దీని తెనిగింపులో 
గూడ నా రహస్యము చెదరకుండుట విశేషము. 


ఇందు కిశోర శేఖరున కెక్కటి యొక్కటిలైన భావమై 

పొందిన నై జభానమది పొల్పగు జాబిలిరేఖ శేఖర 

మందున? జెక్సికొన్న నిగమాగమ పర్యనసాన మైన యా 
యందము చూడంజూడ నిదె యందమనన్‌ దులకించె ముందటన్‌, 


xl 


26 న శ్లోకములో ఏకారము ఐదుమారులు, 13 వ శ్లోకనుం దాకా 
రము నాలుగు సారులు దొరలినవి. ఇందలి ' రహస్యములు మం|త్రశా స్త్రజ్ఞు 


లందుకొన వలసినవి. మూకకని పరదేవతను పలుతీరుల భావించెను, 
పలుతీరుల దర్శించెను కూడ. ఆ భావన విషయగౌరవమున కనుకూలముగ 


నున్నది. చూడుడు ఆర్యా. 99 వ శ్లోకము, అమ్మవారి యధరబింబము 
దింబమువలె (దొండపండువలె) 'నున్నదనుటకు చేసిన యద్భుత కల్పనము. 
దానికి తగినట్లున్నది (శ్రీ) దీక్షితుల యాంధ్రికరణము. 


కఠిశీ నీ కలమంజుభాష అము లాకల్లించి యూహించి నీ 
గలదున్‌ పంజరదుంద యున్నదని చిల్చన్‌ దాని బట్టంగం దా 


నీరిపెం గావలె శంబరారి మెజగాన్‌ బింబంబు మేల్‌ డంబరం 
బలరన్‌ నీ రదనాంబరం బదిగదా అంబా | కదంబప్రీయా | 


మూలమందలి యనుప్రాససౌందర్యము నినువుడించిన ది యనువా 
దము. 


ఆర్యాశతకము పదునెనిమిదవ శ్లోకమున పంచభూతములు సూర్యచం 
దులు హోత యనునవి శివుని యష్టమూర్తులుగ ప్రసిద్దములై నవానిని 
కామాక్షీ స్వరూపములుగ కవి పేర్కొన్నారు. అందులో శివాగివుల కదె 1 
తము (అభ) శాస్త్రసద్దమైన వ న సంపాదింపబడినది. ఈ 


(గంధమునకు శీలకమనదగిన ఆరాశతకమ్‌న - కేవలము దేవీస (రూపము 
భావిత మైనది. మాటలురాని బాలుడు స స్వరూపదర్శన మంది కవిత్వము 


వడసి దృష్టమైన రూపమును సౌందర్యదృష్టితో వర్షించెను, అందాతని 
కున్న భౌతికభావన తొలగి యాధిదై వికస్టితి నందుకొని తుదకు శకేవలొ 


ధ్యాత్మిక మైన బ్రహ్మభావన కలిగినది. 'స్థూలరూపమందు అనగా పాంక్త 
స్వరూపమున నున్న (పకృతియందు నివృత్తో కళాదర్శన మై యా చూచిన 


రూపమే ఆర్యాశతకమందు స్తుతివిషయ మైనది. ఈ మహో గ్రంథము నాంధ్రి 
కరించిన మహాకవి శ్ర కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దిక్షితులవారు. వీరి 
కవిత్వమున క సుగుణము లన్నియు [బోదికొనియున్నవి. అనునా 
దము కవులకు పరిక్షాస్తానము. మూలమున నున్న కవి భావనావిశేషమును 
గుర్తించి భాషాస్వాభావిక్‌ మాధుర్యమును జాతీయతను విడనాడక పొందైన 
పదముల ట్ర నం. అందును ఆం(ధ్రమున యతి ప్రానలకు 
లొంగవలయును. సిద్దకవులు సహజపాండిత్యమున నెనయు కవిత్వము 
నాశ్రయింతురు. అందప్రయత్నముగనే వారి సంస్కారవిశేషమున పదార్హ 
ములు దొరలును, అప్పుడాయా శబ్దము లాపాతరమణీయములై యర్ధా 


xi 


నుగుణములై తనుతమ యలంకారముల దొడిగికొని యర్హ గాంభిర్యమును 
పోషించుచుండును. శబ్దసంపత్తి కేవల _ శబ్దమాధుర్యము నవలందింపక 
అర్హపోషక మైయుండుటచే శబ్దప్రధాన కావ్యమువలె నధమక్షక్ష్యను నేరక ఆలో 
చనామృతముగూడ యగుచుండును. సిద్దులు కవులుగా ప్రసిద్ది నొందక 
ఆచార్యస్థానము నలంకరించుటచే వాల్మీకి వ్యాస జగద్గురు శంకరులవంటి 
మహానుభావుల రచనల నాలంకారికులంతగా ఫట్టించుకొనరై రి. అవి కేవల 
మలౌకికస్టానము లగుటయే కారణము. ఇట్టి కవితకు ప్రత్యేకస్తానము కల్పిం 
పబడినది, దుర్వాసోమహర్షి విరచితమైన ఆర్యాద్విశతి ((శ్రీనగరవర్ష నము, 
ఆదిశంకర భగవత్పాదుల సౌందర్యలహరి వానికి చెల్లె లనదగిన మూకసం 
చశతియు నా కోవకు జెందిననే. ఇన్నిటి ననువదించిన శ్రీ దిక్షితులును 
గురుకృపచే నా సిద్దకవుల [గ్రంథముల పరిచయము వడసి యనువదించి 
యా పాకమును జవిగొని యనుభవించి తామును ఆ కక్ష్యనే ప్రవేశించిరి, 
దాని ఫలమే వారి గురుకృపాలహరి. ఈ నడుమనే రచించిన “గురుచంద్ర 
దర్శన సాహసి” అను సంస్కృత స్వతంత్ర కావ్యమును. నారాయణీయ 
మను శ్రీకృష్ణ భాగవత సంగ్రహ కావ్యమును ఆర్యాద్విశతిని యనువదించి 
యనువాదములోని మెలకువను గడించిరి. పాదారవిందశతకమం దిరువది 
యవశ్లోకములోని శ్లేషకు చేసిన యనువాదమిది. 

అనయమ్మున్‌ నయనమ్మటుల్‌ శ్రుతులయయ్యంతంబులం దొకీయిం 

సెనయన్‌, స్వచ్చతచే సమళ్వయుతిచే నింపౌ ద్విజశ్రేణి చా 

యను దా నయ్యధర న్ముటుల్‌ మసలి, ముక్తాలంబమై యొప్ప సు 

న్తన యుగ్మమ్మటు వొల్బు నీ పదము భక్త క్తప్రాప్యమున్‌ గొల్పెదన్‌, 


ఇందు దేవి చరణమునకు నయనము అధరము వక్షోజయుగము నను 
మూ డుసమానము లీయబడినవి. వానివాని విశేషములం దున్న శ్లేష 
పోకుండ ననువాదము స్వతంత్రరచన యట్టు సాగించిన (క్రీ దీక్షితులవారు 
ప్రశంసార్హులు. దీని యర్హమును గ్రంథమున జూడవచ్చును. కొన్నిచోట్ల 
సద్యపూరణమునకు మూలమున లేని విషయములు చేర్చిన జొడలున్నవి, 
అయిన నవి మూలమునకు రంజకములుగనే యున్నవి. 

ఎత్తిన నిందు జవ్వనము; ఇందు కిరిటున కెత్తి కొన్న సం 

సత్తి, విశిష్ట ఫాష్టికవిపాకము, పౌష్టశర మొకింత క 

న్నెత్త కనుంగొనం గలిగె నిచ్చట గంపతటమ్ము నందు మా 

కిత్రణీ నెత్తణీన్‌ దల పొకించుకయున్‌ జొరరాని సత్తయై. 

ఆర్యా, శోక, 24 


4 
wit? 


ఇందు నాల్గవ పాదమందలి భావము మూలమందు లేదు. లేకు 
న్ననేమి కామాక్టీ దేవి తలపునకు గూడ నందని సత్తాస్వరూపిణి యను 
భావము తనకు దర్శనమిచ్చినదని యుప్పొంగుట కెంతో పోషకమగుచు 
కాంచీన్షేత్ర మహిమను బెంపొందించినది. మణీయు నిచట “అభ్యుదయం 


కిజ్చీ per అను దానికి ఇందు. కిరీటున కెత్తికొన్న సంపత్తి 
యనీ ఆత్తయౌవన మనుమొటకు ఎత్తిన నిండు జవ్వనము అన్‌ తెలుగు 


నుడీకారపు సొంపుల నడుమ పొష్నశరం అను మూలములోని తద్దితాంత 
ప్రయోగములోని యందము' విడువలేక యథాతథముగ నదే పదమువాడు 
టలోను ననువాదకుల మెలకువ విశదమగుచున్నది. శ్వేతా మన్దరహసితే 
అను మూకకవిశ్లోకము సంస్కృతసారస్వతమునకే యొక విశిష్ట రసస్తానము. 
తదనువాదము మంచి పరీక్షా ఘట్టము. దాని తెనిగింపు సొంపు చూచి 


తెలియవలసినదే. ఇట్టి వెన్నో మెలకునల జూపబూనిన [గ్రంథ ముద్దుంధ 
మగునని విరమింతునే. 


ఈ (గ్రంథ పారాయణ మపూర్వ ఫలప్రదము. ఇక దీనిని రచించిన 
కవిభాగ్య మేమనవలెను? ఆర్యాశతకమున చిన్మయశరీరిణి యగు నమ్మ 
శరీర సౌందర్యము వర్ణించుట వలన నీ కవికి విరక్తి జనించి నివృత్తి 
కలాస్వరూప ముదయించెను. అందులకు గుర్తు -- “నిస్ఫరతి వదన 
కమలా ద్వాణీ పీయూషధోరణీ నిత్యమ్‌” ఈ శతకము పరించినవారి వదన 
కమలమం దమృతధోరణియైన వాణి వెలువడునని భక్తులను దీవించుటలో 


స్వానుభవమునే య్లకవి స్టురింపదేసినారు. ఇట్టి సూర్తి యీ (గ్రంధమందు 
పలుతావుల నెత్తావుల జిమ్ముచున్నది. 


గురుముఖ లబ్దమైన విద్యయే సఫలమని యెన్నోమారు లీయన పేర్కొ 
న్నారు. అది వ యాచార్యులైన (శ్రీ కీ, కామకోటి పీఠాధిశ (ర శ్రీ 
మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతీ స్వాముల యెడల మనలను విదేయు 
లను 'జేయుచున్నది. గురుసేవలో గురుపాదుకకు ప్రధానస్థాన మీయబడినది. 
అది యుపొసన యొక్క పరమావధి కావున తుది శతకమున జనని పాదా 
రవిందముల నెత్తికొని తదుపాసనకు వాక్సిద్ది (కవితాస్తూర్తి) ప్రధానఫలమని 
యెన్నోచోట్ట చెప్పినారు. అట్టు కవిత (ము కేవల శబ్దార్థ ముల కూర్చు 
మాత్రమైన లౌకిక విషయము" కాదు. అది నిజమైన “ కొంతదర్శనము. 
బ్రహ్మదర్శనమే. అట్టి దర్శనము శ్రీ మూకకవీంద్రులకు గలిగినది. కావున 
వారికి కవిశబ్ద మన్వర్హము. కరక కమందు గలిగిన నివృత్తి కళ పాదార 


XV 


విందమందు సుప్రతిష్న గడించినది. అట్టభూమిక తానందుకొన్న సూచనగ 
కని ఫలశ్రుతి నిట్లు పేర్కొన్నారు. 


ఈ కామాక్షీ పదాంబుజ స్తుతిచయ మ్మెన్వాడు లోకాన క 
స్తోకాహ్లాద నిదానమైనది జపించుచున్‌ నిత్య మాతండు లో 
శైకారాధ్యు డగున్‌ గవీంద్ర తిలకుండౌ నెల్ల భోగంబు అం 
బా! కాంచున్‌ సరచిత్స(రూప పరిణామ బ్రహ్మమున్‌ దానగున్‌, 


ఈ లీలన్‌ వరముల్‌ పరం బొసంగు నెంతే బావనమ్మున్‌ స్వత 
స్పౌలభ్యంబు పరాసరాత్మక చిదంశ స్పూర్తికిన్‌ దీప మా 

మూల మ్మమ్మ దలంచి యూ తెలుగు సొంపుల్‌ నిండ గీర్తించినం 
జొలున్‌ జాలును జాలు. జాలు జసయజ్ఞంబుల్‌ మహాయాసముల్‌, 


ఈ పరదేవతాస్తుతికంటు జపాదులు బహళాయాసము లని వాక్రచ్చిరి. 
సోపానపరంపరగా తా _ నధిగమించిన యుపాసనాఫలము వ్యక్తమయినట్టు 
శ్రీకామాక్షీ కటాక్షపాత్రము తానైనట్టు గుర్తుగ నామె కటాక్షమును 
నుతించి శాంతికలా భూమిక నందుకొనిన తన స్థాయి యెజుకపడ స్తుతి 
శతకమున (క్రీమాతను స్తుతించి చివర -- 


పాతేన లోచనరుచే స్తవ కుణ్బలాంశు 
వీతేన శీతలయ భూధరకన్యకే మామ్‌, 


అని తాను శాంతిసౌధారోహణము చేసినట్లు తెలిపి యానంద పార 
వశ్యమున నమ్మవారి మందహాసమును బొంది యపవర్గానందస (రూపమే 
తానైన జాడలను వ్యక్తము చేసినారు. ఇట్ట లౌకికానందమును పొందినవా 
రున్మత్తునట్టు బాలుడట్టు పిశాచము పట్టినట్లు కన్సింతురు. ఆ విధ 
ముగ కోధభట్టారకులుగ ప్రసిద్దినందిన పర దేవతావరివస్యాసార్వభౌములైన 
శ్రీ దుర్వాసో మహర్షులు రచించిన ఆర్యాద్విశతి చివర ఫల శ్రుతిలో 
వారు నిట్లు మహాద్భుతముగ బేర్కొన్నారు. 


లలితాయా స్తవరత్నం లలిత పదాభిః ప్రణీత మార్యాథిః, 
ప్రతిదిన మవనౌ పఠతాం ఫలాని వ్యక్తుం ప్రగల్భతే సైవ, 
దీనికి దీక్షితుల యనువాదము : 


లలితాస్తవ రత్న మిది 
యలతి లలిత వదనిగుంభ మార్యావృత్తా , 


xvi 


వళి పారాయణ సేయన్‌ 
గలుగు ఫల మ్మెజుక సేయ గల దావిడయే. 


కామకోటి (శ్రీవారు తమ ,శ్రీముఖములో : 


“ఆర్యామేవ విభావయన్‌ మనసి యః అను శ్లోకభావమును విక 
రించుచు నుపాసనయొక్క (క్రమమును పేర్కొని యను(గ్రహించిన క్రీము 
ఖమును శ్రద్ధాభక్తులతో పరికించినచో నీ గ్రంథముయొక్క సంపూర్షభా 
నము హృదయమున కత్తుకోనును. శ్రీవారి భావమునే యనుసరించి నేను 
భంగ్యంతరములో we. నివృత్తి ప్రతిష్ట విద్య శాంతి శాంత్య 
తీత భూమికా పంచకమును మోక క్ష సౌధారో హణసోపాన పరంపరగా లక్షించి 


యీ పరిచయమును రచించితిని ఈ రీతిని భావించి యనువదించిన 
శ్రీ దీక్షీతులుగారును శాంతిరూపమైన భూమికాపంచకము. నధిరోహించి క్రీ 
సిషకృపాలవా (గంథర్లూపమున శ్రీ స చంద్రశేఖరేంద్ర సరస్వతీ జ జగర్లురా 
స్తుతి సలిపే కృతకృత్యులై న... (గ్రంథ ఫలశ్రుతి రూపమున జైఫ్సీన 
యో (క్రింది పద్యము నిదర్శనము, 


భావింపం గని యార్య నెట్టయెదుటన్‌ బాదొరవిందంబు సం 

భావింపం గనుచున్‌ స్తుతిం జలిపి యాపై శ్రీ, కటాక్షద్యుతిన్‌ 
॥ జాబ po 

సేవింపన్‌ నరుండెక్కు మందహసిత శ్రీ చంద్రికా కాంతితో 

సావాసంబుగ ముక్తి సౌధ వలభిన్‌ స్వానంద వీఏికళన్‌. 


నన్నీ (గంథమునకు పరిచయము వ్రాయ నియమించి భానింపదేసి 
ధన్యాత్మున గావించినందుల కనునాదకుల కెంతయు కృతజ్ఞు క్‌ 
ఉభయభాషా 'విద్యాప్రవీణ, 


విజయవాడ. చివుకుల సుబ్బరామశా స్త్రీ, 


శ్ర గివాయ 'గురవే నమః 


కమనీయ కవితాతపస్వి 
శ్రీ గిక్షిత కవి వర్యులు 


వాల్మీకి వ్యాస కాళిదాస ్రభృతులగు (తాత్తి (క) రససిద్దులెన తాపస 
ar ది 
కవినరేణ్యుల యడుగుజాడలలో బ్రహ్మశ్రీ, వేదమూర్తులు జగద్గురు కృపాత 
రంగితాంతరంగులునగు శ్రీ, కల్లూరి వేంకటసు బహ్మణ్యదీక్షిత కవివరేణ్యులు 
కవితాతపస్విగా అర్హశతాబ్దమునుండి సంస్కృతాం|ధ్రకవితారసనద్దులె గద్య 


పద్యరచనా వ్యాసంగమున సరస్వతీ సమర్చనముతో సహృదయసమారాథన 
మొనర్చుచున్నారు. 


వీరు కౌండిన్యసగోతులు. (క్రీ భోగేశ్వరసోమయాజులు (శ్రీమతి 
రామలక్ష్మమ్మ అను దంపతులకు పుత్రరత్నముగా జన్మించి తమ వూర 
పుణ్యమునకు సఫలతను సంఫాదించుకొనిరి. కీలకసంవత్సరము శ్రీ శ|| 
1908 లో దత్తాత్రేయ జయంతి వీరి జనన సమయము. పశ్చిమ గోదా 
వరిజిల్లా కొవ్వూరు తాలూకా భద్రకాళీ వీరభద్ర క్షేత్రమైన పట్టిసము వద్ద 
తాళ్ళపూడి వీరి జన్మస్టలము. శాండిల్యసగోత్రులైన కంభంపాటివారికి వీరు 
దౌహిత్రులు. గౌతమసగోత్రులైన ఈమనివారి పట్టిని జేపట్టి వీరు గృహస్టులైరి. 


విదా సవా వసంగదు 


వీరికి పం(డైండవ యేటనే పితృవియోగము జరిగినందున ముఖ్య 
ముగా తమ మాతృచరణారాధనమున సంస్కృతాంధసా హితీమకరందమా 
ధురిని [గోల నారంభించిరి. _పోలవరమున నెన్మిదవ తరగతివరకు 
నాంగ్గవిద్యనభ్యసించి 1922 లో ఆనాటి స్వాతంత్రోద్యమ ప్రభావమున 
పారశాలావిద్యకు స్వస్తి చెప్పిరి. “మా కొద్ది తెల్ల దొరతనినును గేయమును 
గొనముచేసిరి, ఆంధ్రగీర్వాణ నిద్యాపీర విద్యార్హిగా కొద్ది కాలము పరీక్షా 
వ్యాసంగముతో 1932 లో. మదరాసు విశ్వకళావరిషత్తువారి విద్వాన్‌ 


సరీక్షలో |ప్రధమ। శ్రేణియందు we పట్టభ[దులుగా ' విజయము 
నొందిరి, 


xviii 
సాహితా (చౌ ర్యులు 


దక్షారామమునొద్దగల కోటిఫలిక్షేత్రవాసులైన గాయత్రీ మంత్ర సిద్దులు 
బ్రహ్మశ్రీ దర్భా _బైరాగిశాస్త్రిమహోదయుల పాదారవింద సన్నిధిని 
శీ దీక్షితులుగారొనర్చిన కావ్యనాటకాలంకారాది సాహిత్యాధ్యయనము గురు 
కృపచే వీరికి కోటిగుణితముగా ఫలించినది. 


విద్యాగురువులు 


విజయవాడలోని ఆయుర్వేద కళాశాలలో ప్రధానాధ్యాపకులైన వైద్య 
వల్లభ సర్వతంత్రస్వతంత్ర శ్రీరాణీ వేంకటాచలసతి ప్రసాద చయనులు 
మహాగ్నిచిద్యజ్వ పూజ్యచరణచరణకమల భృంగాయమానులై (వీరు తురీ 
యాశ్రమమున ప్రకృతము ,శ్రీ/శ్రే,శ, పరిపూర్ణ ప్రకాశానందభారతీ మహా 
స్వాములుగా స్వాత్మారాములై యున్నారు) పరదేవతానుగ్రహము నొంది 
విద్యాదీక్షితులై తమ దీక్షితనామసార్హకతను సంపాదించుకొనిరి. 


జగద్గురువులు = గురుజగత్తు 


శ్రీకాంచీ కామకోటి పీఠాధీశ్యరులైన ఏ. ప. శ్రీమచ్చంద్రశేఖరేంద్ర 
సరస్వతీ సంయమీంద్రులను -- వారి కాశీయాత్రలో ఆంధ్రదేశమున గుంటూ 
రులో చాతుర్మాస్యవ్రతములోనున్నపుడు దర్శనముచేసికొనిరి. ఆనాటి ప్రథ 
మదర్శనమున | శ్రీవారి కృపాకటాక్షామృతాభి షే చనానుభూతితో శ్రీ, దీక్షి 
తులుగారికి జగత్తు గురుకృపామయముగ దివ్యదర్శనమయ్యెను. అదియే వారి 
నవనవోన్మేషమైన బుద్ధిలో నిత్య నూతన యౌవనోన్మీలనము నొందుచు 
ప్రత్యక్షరరసాస్పదమగు వారి కవితావిపంచిలో సరస్వతి పాదమంజీరవుధు 
రనాదముగ మనకు _ ఫ్రసృటమగుచుండును. “సిద్ధః కవీనాం కవితైవ 
యోగః” అని ఆనాడు వారు పొందిన శ్రీవారి ఆశీస్పే నాటినుండి 
నేటికి వారి కవితాతపస్సునకు జీవనాడిగానున్నది. 


ఉదో గగము 


వీరు తమ 18 వ ఏటనుండి మూడు సంవత్సరములు స్వగ్రామమున 
కరణీకము చేసిరి. నాళ్లేంద్దు పోలవరంలోను, 1935 నుండి 1966 వరకు 
విజయవాడ మునిసిపల్‌ హైస్కూలులోను పండితులుగా పనిచేసిరి 1967 
లో కొత్తగూడెములోను, 1968 దాక భీమవరంలో సంస్కృత కళాశాలలో 


Xix 


' అధ్యాపకులుగను, కిరి నుండి 74 వరకు కొవ్వూూరులోని ఆంధ్ర గీర్వాణ 
విద్యాపీఠ సంస్కృత కళాశాలలో ఆచార్య పదవిని నిర్వహించి ప్రకృతము 
వృత్తిచే విశ్రాన్తులుగా నున్నారు. 

గ్రంథరచన 


ఇరువదన సంవత్సర మీడులో మాళవదేశాధిపతి మంత్రియైన దే వేశ్వర 
మహాకవి కృతమైన “కనికల్పలత” అను (గ్రంథము నాంధ్రికరించి ప్రచు 
లించిరి. 1936 లో భాగవత మాహాత్మ్యమును పద్యకావ్యముగా రచించి 
వేంకట్రాను అండ్‌ కో వారిచే (పచురింసజేసిరి. 


1936 నుండి 1945 మధ్యలో వీరు “వ్యాసోచ్చిష్టం జగత్సర్వం” 
అనిన సూక్తికి ఆలంబమైన వ్యాస భగవానుని అష్టాదశ పురాణ మహాస 
ముద్ర మథనము జేసి అందు పదకొండు మహాపురాణములను తెలుగున 
గద్యగ్రంథములుగా నిర్మించి కవులకు నికషోపలమైన గద్యరచనమున సిద్దహ 
స్తులుగా ఖ్యాతి నార్జించిరి. ఈ పురాణములను వేంక్షటాను అండ్‌ కో 
వారు ప్రచురించిరి. "వేటపాలెము సారస్వత నికేతనమునకు స స్వ్యర్గోత్సవము 
జరిగిన సందర్భములో “మంజీరము” అను నొక చిన్న మృదుమధుర 
స్వతంత్ర ఖండకావ్యమును రచించి సరస్వతికి కొన్క వెట్టురి, సహజ పండి 
తుడైన పోతనామాత్యుని (శ్రీమదాంధ్ర మహాభాగవతమును పరిష్కరించి 
వేంకట్రామా అండ్‌ కో వారి' ముద్రణమున కందించిరి. 1968 లో 
స్కాందపురాణము నాంధ్రికరించిరి. వ్యాసముహా పురాణములను గేవలము 
తెనింగించుటయేకాదు లోతునకు దిగి అవి వేద తాత్సర్యము నుపబ్బంహ 
ణము చేయుచున్నతీరు - అధిభౌతిక ఆధిదైవిక - ఆధ్యాత్మిక దృక్పథ 
ములతో నవి లోకముయొక్క నిత్యజీవితమునందు అనగా ధర్మార్థ కామ 
పురుషార్హ సంపాదనమందు, కడపటి లక్ష్యమైన మోక్ష పురుషార్హమునం 
దును ఎట్టు పర్యవసించుచున్నవియు తెలుపుచు వీరు సుమారు నలువది 


సంవత్సరములు అగాధ పరిశోధనలు చేసిరి. అని వెలుగులోనికి రావలసి 
యున్నఎ. అందులకు నాల్లు లక్షలు కావలయును. యావద్భారతమునం 


దాకీర్తి దక్కించుకొనవలెనన్న ఆంధ్రవసుంధర కది యొకపెద్ద మొత్తము 
గాదు. దానివలన పొందు లాభము మాత్ర మంకెల కిముడునది కాదు. 
ఆ భాగ్యమెప్పటికో! 68 లోనే “నననీతి మను పేర (శ్రీ కంచి కామ 
కోటి జగద్గురువుల దివ్యబోధలను తేటతెనుగున తేటగీతములుగా రచించిరి. 
దుర్వాస స్ఫుకృతి కృతియైన “ఆర్యాద్విశతి'ని ఆంధ్రీకరించి ఆంధ్రప్రదేశ్‌ 


YY 


హైకోర్టు జడ్డి బ్రహ్మశ్రీ, గొల్లపూడి వేంకట్రామశా స్త్రిగారి ఆలంబనమున 
దానిని |ప్రచురించిరి. “భద్రాద్రి రామప్రభూ' వంటి సెక్కు శతకములు, 
ప్రజ్ఞానిధులు కళానిధులు వంటి చిన్న గద్య (గ్రంథములును రచించిరి. వీరు 
రచించిన (శ్రీ, కాంచీ కామకోటి జగద్గురు దివ్య చరిత్రము “ఆంధ్రవ్రభిలో 
ప్రతి ఆదివారము ధారావాహికము ప్రచురించబడినది. ఆంధ్ర ప్రభల" (గ్రంథ 
సమీక్షకులుగా వివిధములగు ఉత్తమ (గ్రంధముల పై వీరి ఉత్తేజకరములగు 
విమర్శలు |ప్రసిద్దినొందినవి. 


మూకకవి రచించిన “మూకపంచశతి” అను కాంచీ కామాక్షీ దేవీ 
స్తుతి కావ్యమును వీరాంధ్రీకకణ పద్యములతో తాత్సర్యమునుగూడ వ్రాసి 
ప్రచురించిరి. 
గురుకృసాలహరి 


ఈ పేరుతో వీరు 306 శ్లోకములుగల సంస్కృత స్వతంత్ర కావ్యమును 
సతాత్సర్యముగ రచించి ప్రచురించిరి. ఇది వీరి కృతిరత్నహారమున నాయక 
మణిగా వెలుగొందుచున్నది. ఇది ' జగద్దురువులై న శ కంచి కామకోటి 
పీఠాధీశ్వరులు (శ్రీ, మచ్చంద్రశేఖరేంద్ర సరస్వతీ సంయమీంద్రుల స్తుతి 
రూపకావ్యము. ఇందు గురుకృపారసము కావ్యామృత మైనది. జగత్తునంతను 
గురుకృపాంతరంగితము గావించి సర్వ(శేషృమైన ప్రకృతిశక్తి యాధారమున 
సర్వోత్కృష్టము బ్రహ్మానందాభేదమగు గురుకృపా దివ్యదర్శన మీ కావ్యము 
సాక్షాత్కరింపంజేయును. ఇది (శ్రీవారి పీఠాధిరోహణ స్వర్టోత్సవ సందర్భ 
మున | క్రీచరణ సరోజ నివేదితమై జిజ్ఞాసూపకారకముగా లోకమునకు 
[పసాదింపబడినది. ఇది ఉన్నత (శ్రేణికి చెందిన ఉత్తమోత్తమ సంస్కృత 
ఏద్య కొవ్యము. 
నారాయణీయము 

కేరళ రాష్ట్ట్రమున గురు - (బృహస్పతి) - వాయుదేవులచే ప్రతిష్పింప 
బడిన “గురువాయూరప్పన్‌ 1 ప్రసిద్దినొందిన శ్రీ, కృష్ణ భగవానుని దివ్యలీలను 
వర్షించుచు భాగవతసారముగా నూరు దశకములతో' సహస్రశ్చాక పరిమితము 
సంస్కృతకావ్యమును రచించి కేరళ కవి శ్రీ నారాయణభట్టు తన 
షక్షవాతరోగమును నిర్మూలించుకొనెను. దానిని (శ్రీ, దిక్షితులుగారు పద్య 
కావ్యముగా నాంధ్రికరించి సమూలముగ సాంధ్రతాత్సర్యముగా ప్రచురించిరి. 
నొటి కేరళ గవర్నరు (శ్రీ) బూరుగుల రామకృష్ణరావుగారి ఆలంబనమున 


xxl 


నా కృష్ణ భగవానునికే దాని నర్పించి 'వాసుదేవస్పర్వ' మను సిద్ద స్థితిని 
సంపాదించుకొనిరి. వీరి యాంధ్రికరణము కని సమ్రాట్‌ శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణ, (క్రీ) వెంపరాల సూర్యనారాయణశా స్త్రి శ) కుప్పా 
లక్ష్మవధాని ప్రభృతి కవిపండిత (ప్రకాండుల స్తుతికి పాత్రమైనది, 


అముద్రిత రచనలు 


తెనాలి రామకృష్ణ కవికృత “పాండురంగ మాహాత్మ్య వ్యాఖ్య, (క్రీము 
ంకర భగవత్సాద. విరచితమైన “ప్రబోధసుధాకర' మనెడి కృష్ణభక్తి ప్రధా 
నమిన గంధము కొం|ధ పద్యానువాదము మున్నగునవి అము[ద్రైతములు 
గలవ్ఫే. “శ్రీనాథీయి మను శ్రీనాథ మహాకవి చరిత్ర _ మితివృత్తముగా 
గల స్వతంత్ర పద్యప్రబంధ మొకటిగలదు. ఇడి స్వర్గీయ కవిసార్వభౌమ, 
శ్రీపాద  కృష్ణమూర్తిశ్నాస్త్రిగారి కంకిత మీయబడినది. ఇట్టింకను వీ 
రెపేడపుడు రచించిన "వివిధ పద్య వడ్య సంకలనాత్మకములైన (గ్రంథ 
ములును నముద్రితములుగా నున్నవి. వీరి అముద్రిత రచనలలో జగద్గురు 
చంద్రదర్శన సాహసి" అను సంస్కృత పద్య కావ్యము శ్రీ, జగద్రురువుల 
చరిత్రాత్మకముగ రచింపబడినది. అయ్యది 'స్వయం(ప్రకాశమైన ఇతివృత్త 
మహిత మగుటచే ముద్రణ ప్రకటనలకు సులభీసాధ్య మగుటలేదు. 


సభలు -- సమ్మానములు 


శీ దిక్షితులుగారి కంఠస్వరము మధురమైనది. వారు పద్యమును 
చదువుతీరు విలక్షణముగా నుండును. ఒకటి రెండు రాగచ్చాయలలో. 
మాత్రమే అది నడచును. ఐనను ఆ మక 1. సభను విశేషముగా 
రంజింస జేయును. వీరికి a es పీతిలేదు, యావదాంధ్రము 
నేగాక దక్షిణ రాష్ట్రములలో శ్రీ, కామకోటి జగద్గురువులు ' విజయంతచేసి 
యున్నప్పుడును వీరనేక పండిత Ee భాలొని తము సంస్కృతాంధ్ర 
కవితోపాయనములచే పండిత పామరుల నుఖుతలూగించిన ఘట్టము లసం 
ఖ్యాకములు. అనేక సందర్భములలో జరిగిన సన్మానములు విశేషముగ 
నున్నవి. చిరుదములన్నను ఫీరిక్సి వైముఖ్యము మెండు. ఐనను వీరి 
కవి యెవ్వియు తృషప్తీగాని ఆనందమునుగొని గలిగింపవు. అజరామరమగు 
తమ కవితాన్ఫుత మనుపానముగా జేసికొని వీరు నిరంతరము నాస్వాదిరచు 


జగద్గురు భక్తి రసాయనమే వీరి నిత్యనూతనోత్తేజమునకు నానందమునకు 
మూలకందము. 


‘తీ 
wy 


రా స్ట్రీయోపాధ్యాయ పండితపరిషత్తు నిర్వాహకులుగా ఉపాధ్యాయ 
పండితుల యోగశ్షేమములకై వీరు కృషిచేసిరి. అంధ్రప్రదేశ్‌ విద్యాపరిష 
త్కార్యదర్శిగా దక్షతతో నా పదవిని నిర్వహించిరి. 


"కవితావ్యాసంగములేని క్షణ మైన వీరి జీవితమున మనము దర్శింపలేము. 
వారితో సంభాషణము నిత్యనూతనమై ఆనందసంధాయకమగుచుండును, 
నారి ఉత్సాహాశక్తీ ఎదుటివారిని మంత్రముల నొనర్చుచుండును. వారి 
కనితా వనిత రసజ్ఞ ల దృష్టికొక విశ స మ్మోహనా, స్త్ర మై విరాజిల్హుచుం 
దును. వీరి చాటుపద్యరచన లసంఖ్యాకములు గలవు. అందు మచ్చునకు 
వ ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులగారిని నాటి మద 
రాసు రాష్ట్ర ముఖ్యమం పదవినుండి దింపీనపుడు వీరు ఆంధ్రపత్రికలో 
వ్రాసిన పద్యమిది - “అది ప్రకాశంబు తెలుగువా డవ్వెలుంగు | వలన 
గనువివ్నె నవ్వేడి వెలుగు నోర్య | లేము, వద్దని యేడ్చెదరేల దాన | 
వాన కురియదు పంటలు పండ వింక,.” చక్కని కావ్య మర్యాదాశోభి 
తమైన ఈ కవితాఖండిక ఎంతగ సహృదయ హృదయాష్లాదియై నాటునో 
స్పష్టమగుచున్నది గదా! అస్టే మదరాసు రాజ్యాంగ ' తేజోమండలనును 
పేర నాటి 'రాజగోపాలాచారిమంత్రివర్గమును నవగ్రహమండలముగా పోల్చి 
వ్రాసిన పద్యములు మున్నగునవి నాటి దినపత్రికలలో (ప్రముఖస్థానము నాక్ర 
మించినవి. (ప్రతి రాజకీయ పరిణామమునందును వీరి పద్యము లుత్తేజము 
చేయని సందర్భము లేదనియే చెప్పవచ్చును. 


కుటుంబము 


విద్వత్సౌరాణికులుగ, పండిత ్రకాండులుగను అం|ధదేశమున మద 
రాసు అ విశేష యశస్సు నార్జించిన బ్రహ్మశ్రీ, వీరభద్రశా స్త్రీ, 
గార్కు రిటైర్డు తహసీల్హారు బ్రహ్మశ్రీ, “సూర్యనారాయణగారును శ్ర నీదీ 
క్రీతులగారీకే “తమ్ములు. ఆరుగురుకుమారులును నల్లురు కుమార్తెలను 
మనుమలు నునునురాం|డతో తామరతంపరయైన వీరి టను సర్వజ 
గదక్షకమైన జగద్గుర్వను గ్రహమును సర్వదా పొందుచు వృద్దినొందుచున్నది. 
స్వభావము 

శ్రీ దిక్షితులుగారు స్వతంత్రస్వభావులు, వారి మనసు మిక్కిలి 
మెత్తనైనది. “హితం మనోహారి చ దుర్లభం నచ” అనినట్టు వీరె 
ల్లపుడు దుర్లభవాక్కులక్రై వెదకికొనుచు లోకహితమును సంపాదించుకొను 


xi 


టకై (శమపడరు. కొంచము పెళుసుగానున్నను సత్యమును పల్కుటకు 
'వెనుదీయరు. అన్యాయమునకు త. లొంగి తాత్కాలికముగ 
ఎదుటివారిని మెప్పించుటకై నను ఓటమికి సిద్దపడరు. ఒకప్పుడు వారి 
విజ్బంభణను వేడిగాడ్పువలె నున్నను అది సహిస్రకిరణకాంతి సంకాశ మే 
గాని అగ్నితప్తముగా మాత్ర మెన్నటికినిగాదు. అన్నిటికం మెను వారిలో 
రాకాసుధాకరశరచ్చంద్రికల వెదజల్లెడి దివ్యానుభూతిగల సన్నివేశము ఒకటి 
గల్లుచుండును. అది శ్ర కాంచీకామకోటి జగద్గురు (శ్రీ చంద్రశేఖరేం 
(ద్రసరస్వతీ సంయమీంద్రుల _ పాదారవిందసంస్మరణము. అపుడు వారి 
శిరస్సు అవనతమగును. కన్నులనుండి బాష్బబిందువులు రాలును. మేను 
చెమర్చును. మనస్సు ద్రవించును. కంఠధ్వ రుద్ద మగును. (క్రమముగా 


ముఖమున మందస్మిత మంకురించును. ఇది దిక్షితులుగారి స్వభావము. 
ఛా రాకృతిగొన్న గురుభక్తి, 


వీరి కవితాగుణగణ ప్రశస్తి కిగాని వానిసుదీర్హ పరిశీలనకుగాని ప్రస్తుతాం 


శమున తావులేనందున _తత్సుధాసేచనానుభూతితో రసజ్ఞ లట్టిప్రయత్న 
మొనర్తురని విశ్వసించుచు విరమించుచున్నాను. 


శ్రీ దీక్షితులుగారి అకారణకరుణకు అవ్యాజములైన యాదరాధిమా 
నములకు అమోఘములైన యాశీస్సులకు పాత్రమైన నేను స్టాలీపులాకన్యా 
యమున వ్రాసిన ఈ నాల్లుమాటలలోని గుణములను గ్రహింప విజ్ఞుల 
వేడికొందును. 


అస్మద్లో (త్రం వర్హతామధివర్ణతాన్‌ 
స్వస్తి శ్రీ 
విజయవాడ--2 నుదురుమాటి వేంకట రమణ శర్మ, 


15-2-1977 పండితురు, 
C.V.R.G.M.H. School, Vijayawada-2 


శ్రీ 
వనబాకపంచశతి 
ఆర్యాశతకము 


కారణవరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా 
కాచన విహరతి కరుణా కాశ్మీరస్త బకకో మలాంగలతా॥ 


ఒకకృప చిత్సరూపము అహో! పరదేవత కామకోటిపి 
రిక విహరించుచున్నయది రీవిగం గుంకుముపూవుగుత్తి పో 
రిక నునుమేనుతీవ హవళింపంం గాంచిపురమ్ములోపలన్‌ 
సకలచరాచరాత్మక విశాల జగదచనాది హేతువె. 


సృష్ట్యాదికారణమయిన పరతత్త(ము కేవలజ్ఞానస్వరూపము కుంకుమపూగుత్తి వలె 
నెల్టనె మృదువైన లతవంటి శరీరముగలదియు నగు నొక కృష (కామాక్షియనుట) 
కాంచీశ్నేత్రమున విహరించుచున్నది. ఈ స్తుతియందంతట ఆగమయోగసం కేతార్హ 
సమృద్ది గలదు. ఉదాహరణకు:- ఇచట కాంచి మూలాధారము. ఇందు విహరించుశక్తి 
కుండలిని. తద్రూపగా కామాక్షి భావిత యగుచున్నది. గ్రంథమందంతట నున్న 
యిట్టి రహస్యములను భావుకులు భావింతురుగాక! 


2 ఆర్యాశతకము 


కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ సృణి పాశమ్‌ 
కఠినస్తనభర నమ్రం కై వల్యోనందకంద మవలంబే| 3 


ఒక కాంచీ తిలకాయమానమగు రూ పొప్పారు నల్పేతులం 
దొకవిల్లమ్ములు పొశ మంకుశము. జెల్వొందంగం గ వల్యనా 
మక మానందము మూలకంద మది శుంభత్కుంభికుంభాభ పీ 
నకుచాభోగవినమ మైన యొక యంద మ్మాశ్రయింతున్‌ మదిన్‌. 


నాల్గుహస్త్రములందు వరుసగా విట్ల బాణములు అంకుశము పాశమును ధరిం 
చినడై కరఠినకుచభారముచే వినమమై కాంచీనగరభూషణమై మోక్షానందమునకు 
మూలకందమైన యొకానొక వస్తువును నా దిక్కుగ తలచుచున్నాను. 


చింతితఫల పరిపోషణ చింతామణీరేవ కొంచినిలయా మే 
చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా॥ 3 


అది చింతామణి చింతితార్హఫలమోయన్‌ |భాజ్మహాపుణ్య సం 
పదచే నొయ్యనం జేతికందెడి మహాభాగ్యమ్ము కాంచీపురీ 
సదనాంతఃస్థిత చంద్రికాకళిక సాక్షా చ్చిత్సుధాధార నా 
హృదయ మ్మెవుడుగూడం జల్లంబజచున్‌ హేరాళముగ్గాకృతిన్‌ 


కోరిన కోర్కెలెల్ల నించు చింతామణి బహజన్మార్షిత పుణ్యముల కందుబాట 
గునది కాంచీపురవాసినియునై న 'యొక జ్ఞానామృతధార నా మనసును జల్లబరచుగాక! 


కుటిలకచం కఠినకుచం కుంద స్మీతకాంతి కుంకుము చాయం 
కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వతసార్వభౌమ సర్వస్వమ్‌॥| ల 


కౌటిల్యమ్ము కచమ్ములం గుచములన్‌ గాఠిన్యమొప్పంగ నె 
స్పాటన్‌ గుంకుమవన్నె మేనిసాబంగె వాలారు లేనవ్వులో 
నీటుల్‌ మల్లెల మొల్లలం గెలువ గొంచీఖేలనోత్సాహముల్‌ 
వాటించున్‌ కులపర్వలేశ సరు సమె శ్వర్య సర్వస్వముల్‌. 


వంకరలు దిరిగిన జుట్టు బిగువైన చనుకట్టు, మొల్లలవంటి చిజటునవ్వు, తళుకు 
. కుంకుమపూవువంటి నే మ్మేనిపొలువును గలదియై కులపర్వతసార్వభౌముని స ర్వెశ్వర్య 
సమృద్ది కాంచియందు విసోరము సేయుచున్నది. జ 


మూకపంచశతి 


పంచశర శ్నా స్త్రబోధన పరమాచార్యేణ దృష్టీపాతేన 
కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారన్‌|| % 


అరయంగం గుసుమా స్త్ర శా స్త్రసురహస్యార్థావబోధమ్మునన్‌ 
బరమాచార్యకమౌ నపాంగసరణిన్‌ బంచాస్త్రునిం గెల్బు నా 
దిరుదున్‌ మోహమునందు ముంచుచు. గడుం దిర్వీకుగొవించు సుం" 
దరి కొంచీనగరీ విహార పరమానందాదృతిన్‌ గుల్కెడిన్‌ | 


కామశా,స్త్రమును బోధించు పరమాచార్యమూర్తి యైన కటాక్షముతో నొక బాలిక 
కొంభీనగరమునందు కాముని జయించిన జగజెట్టిని మాహపె పెట్టుచున్నద్కి తృతీయ 
పురుషార్ధ మైన కామమును తురీయమైన మోక్ష పురుషార్ధ ముగా బర్యవసింపజేయునది 
కామాక్షి అమ్మవారని భావము. 


పరయా కాంచీపురయా పర్వతపర్యాయ పీన కుచభరయా 
పరతంత్రా వయ మనయా సంకజసబ్రహ్మచారి లోచనయా | ౬ 


తమ్ములకున్‌ సత మ్మనుయందమ్ములు గన్నులుగల్లు కన్నె శై 
లమ్ముల కీడుజోడగుచు లక్షితమౌ కుచభారమొప్ప నం 
దమ్ముల కిక్క యొక్కపరదై వము కాంచిపురాధిరాజ్షి యా 
యమ్మ కధినమైన బ్రతుకై బ్రతుకం గనినార మియ్యెడన్‌ 1 


పర్వతములకు బర్యాయములయిన వలుదపాలిండ్లబరువుతో పద్మములకు నీడు 
జోడులగు కన్నులతో నలరు కాంచీపురవాసిని యగు నీ పరదేవతచే మేము మైమటచి 
యున్నాము. 


ఐశ్వర్య మిందుమౌలే రై కాత్మ్యప్రకృతి కాంచిమధ్యగతం 
ఐందవకిశోర శేఖర మైదంపర్యం చకాస్తి నిగమానామ్‌॥ ్డ 


ఇందుకిశోర శేఖరున కెక్కటి యొక్కటీమైన భావమై 

పొందిన నైజభావ మది పొల్పగు జాబిలి రేఖ శేఖర 

మ్మందునం జెక్కికొన్న నిగమాగమపర్యవసాన మైన యా 

యందము చూడంజూడ నిదె యందమనం దులకించు ముందటన్‌. 


4 ఆర్యాశతకము 


ఇందుశేఖరుని ఏకాత్మభావ స్వభావమైన యైశ్యర్యము బాలేందుశేఖరము (చిచ్చం 
ద్రమండలాధిష్టాత్రి) వేదములయొక్క సీద్దాంతార్థమునైన వస్తువు కాంచీనగర మధ్యమున 
.భాసిల్లుచున్నది. పరదేవత్తామంత్రములో ఐకారముయొక్క పరమతొత్సర్య మీశ్లోకమున 
నూచితము. | 


శితకంపాసీమానం శిథిలిత పరమశివధై ర్య మహిమానం 
కలయే సొటలిమానం కంచన కంచుకిత భువనభూమానమ్‌॥ ౮ 


భువనము లంగరక్షయయి పోషణ సేసెడి ఫూర్ణభావ వై 
భవమది శంభుధైర్యము ప్రభావము లోబిగువున్‌ సడల్బుచున్‌ 
దవిలి చరించి కంప దరిదాపుల నింపును సొంపు నింపు నా 
ప్రనితతరక్తిమం బరమరక్తి మదిం దలపోయుచుండెదన్‌. 


పరమశివుని ధైర్యముబిగి సడరింపజేయునట్టేదియు, సకల భువనాంతరమైన 
పూర్షవస్తువును, లేదా భువనములకు కంచుకమువలె రక్షకమునై నదియు కంపాతీర 
సమాగ్రయమునైన యొక యెలుపృను రక్తితో భావించెదను, 


ఆదృత కొంచీనిలయా మాద్యా మారూఢ యౌోవనాటోపాం 
'ఆగమ వతంస కలికా మొనందాద్వెత కందలీం వందే! ౯ 


ఖ్యాతిగ నాగమోక్తిశిఖలందున నందముగుల్కు మొగ్గ క 
ద్వెతముదమ్ము లేమొలక . వై ంజివురాకున కప్పుడవుడే 
బొతిగ నంకురించు నెలప్రాయపుం జిన్నెల వన్నెలాడికిన్‌ 
జేతులుమోడ్సు గాంచిపురసీముల వేడుక నాడుదానికిన్‌. 


కాంచీనగర విహోరమం దాదరముగలదియై, సమభివ్యక్రయౌవనాటోపము గలదిటైై, 
ఆనందరూపమగు అద్వెతతంత్రమునకు సారాంశమై ఆగమశిఖలందు. ( వేదాంతముల 
యందు) అలంకరించిన యొక చిన్ని మొలకకు (మొక్కెదను; 


తుంగాభిరామ కుచభర శృంగారిత మాశ్రయామి కాంచిగతం 
గంగాధర పరతం|త్రం శృంగారాద్వెత తంత్ర సిద్దాంతమ్‌]| ౧౦ 


గంగాజూటుని పై మరుల్కొనినదై కాంచీపురప్రాంగణం' 
బుం [గై సేసి సమున్నత స్త నభర ప్రోత్తుంగశ్చంగార మై 
జాని యు 


మూకపంచశతి 


శృంగార మ్మను సేరి దె (తవిమత థీ తంత్ర సిద్దాంత మై 
సింగొర 'మ్మొలికించు “వైభవము నే -సీవించెదన్‌ దిక్కుగన్‌. 


ఉన్నతకుచమండలముచే సంగౌరింపబడి గంగాధరునియందు మునసుంచి కొంచీ 
నగరమధ్యమం దధివసీంచు శృంగారరసస (రూప మైన అద్వెతశ్యాస్త్ర, పరమసిద్దాంత మును 


(సారాంశమును) ఆశ్రయించెదను. శాంతరసపర్యవసన్నమైన ఫృంగారరన మే పరదేవత 
యొక్క స్వరూపమని యిచట సూచింపబడినది. 


కొంచ రత్నవిభూషాం కామపీ కందర్ప సూతి కాపాంగీం 
పరమాం కలా ముపాసే సరథిన నామాంకపీఠికాసీనామ్‌]| ౧౧ 


సరమవిలాసభాసుర మపారకృపారసపూరమౌచు నా 

స్మరు మఖజలం దనంతం గనందొలు నపొంగవిలాస మొప్ప న 
బ్బురముగం గాంచిరత్నమయభూషణయై యలరారు దేవి య 
స్పరమణివాజ్కపీఠి నిలువంగను మేల్కళ గొల్లు నిచ్చలున్‌, 


అద్భుతవిలాసములతో, అపారకృపారసముతో సవతి ww కటాక్షము 


లతో గాంచీరత్నభూషణమై పరమశివుని నామాంక పీరికయం దాసీనురాలగు నొకొనొక 
పరమకళ నుపాసీంచెదను. 


కంఫాతీర చరాణాం కరుణా కోరకిత దృష్టిపాతానాం 
శేతీవనం మనో మే కేషాంచి దృవతు చిద్విలాసానామ్‌|| ౧౨ 


అనుకంపాతటినీతటాంతసరణిన్‌ వ్యాపించి | శ్రీ కాంచిలో 
ననుకంపారుచి మొగ్గవె'ట్టుడు కటాక్షాలోల , సచ్చిద్విలా 

సనికాయ మ్మొకయంద ూడుకొన నంచత్కేలికోద్యానమై 
యనువౌం గావుత నాదు డెందము నితాంతానంద చాంద్రద్యుతిన్‌. 


కంపాతీర విహారములు, కరుణారసముచే మొగ్గదొడుగు తళుకు జూపులు గలవి 
యునగు నొక చిద్విలాసములకు అనగా కామౌక్షీకీ నా మనస్సు విహోరవన మగుగాక! 
ఇచట కంపా శబ్దము ప్రధమ స్పందనమునకు గమకము, అక్కడినుండియే శక్తి 
విపోరారంధము గనుక, 


అమతరుమూలవసతే రాదిమ పురుషస్య నయన పీయూష్‌ 
ఆరబ్ద యౌవనోత్సవ మామ్నాయ రహస్య మంత రవలంటే|| 


6 ఆర్యాశతకము 


అల యెలమావి గున్న మొదలందు వసించుచు నాదిదేవు క 

న్నుల కమృతంపుసోన యయి నూతననూతన యౌవనోత్సన 

మ్ములకు నిధాన మై (శుతిసమూహము మూలరహస్య మైన యా 
పొలుపు తలంపులో నొలుకంబోసెడి వాసికి నుల్లసిల్లైదన్‌ . 


ఏకామవృక్షము క్రింద వసించు నాదిమపురుషుని చూపులకమృతమయి, నూతన 
యౌవనోత్సవముగలదై న యామ్నాయముల లోని రహస్యమును నాలో నవలంబము 
సేసికొందును, ఆకారము ప్రకృతి మకారము జీవుడు, రేఫ ప్రకాశము కలిసి ఆన 
మయినది. లోకానుగ్రహముకొరకు ఆ మూడు తత్త్యములయందు అధిష్టించియున్నది 
పరదేవత. 


అధికాంచి పరమయోగిభి రాదిమ పరపీఠ సీమ్ని దృశ్యేన 
అనుబద్దం మమ మానస మరుణిమ సర్వస్వ సంప్రదాయేన॥ ౧౪ 


శ్రీకాంచీపురసీమ నాదిమ మహాశ్చంగార పీరాగ్రమం 

దేక్నాగ సృటయోగభూమికల మౌనీంద్రుల్‌ మహాయోగులా 

లోకింపం గనవచ్చు నయ్యెజువు లోలో నిందుగైకొన్న యా 
యాకారమ్మున నత్తుకొన్నది మదీయ మ్మెన చిత్త మ్మిటన్‌. 


కంచియందు పరమయోగులచే నాదిమహాపీఠమందు దర్శనీయమైయున్న ఎలు 


పుయొక్క నిండుదనవు (అరుణిమ సర్వస్వముయొక్క) పరిపాటితో నా మన 
సత్తుకొన్నది. 


అంకితశంకరదేహా మంకురితోరోజ కంకణా శే షైః 
అధికాంచి నిత్యతరుణీ మద్రాక్షం కాంచి దద్భుతాం బాలామ్‌] ౧౫ 


అత్తుకొనం గుచంబు లెద నద్దిర బంగరు చేతిగాజు లం 
దొత్తుకొనంగ, శంకరుని నొప్పుగ. గౌగిటందార్చు బాలికన్‌ 
జిత్తము వింతలన్‌ మునుచు చేడియ నంచిత నిత్యయౌవనో 
దాత్తను గాంచిలోన నొకతన్విని జక్కనిదాని. గాంచితిన్‌, 


దిగికౌగిలిలో మొలకచనులయొక్కయు కంకణములయొక్కయు గుర్తులను శంక 
రునిమేన ముద్ర వేయుడానిని యెల్లప్పుడు నిండుజవ్వనముచే నలరు నొక వింతగొలుపు 
ముద్దరాలిని కాంచిలో గన్గొంటిని. “అంకిత శంకరదేహా” అనగా ఈశ రునిసత్తవు 
స్థురింపజేయుశక్తి యని _రహస్యార్ణము. 


మూకపంచశతి 


మధుర ధనుషా మహీధరజనుషా నందామి సురభి బాణజుషా 
చిద్వవుషా కాంచిప్పురే కేలిజుషా బంధుజీవ కాంతిముషా| 


కొంచిపురాన నాడుకొను కన్నియ మంకెనపువ్వ(వన్నె వం 

చించి చరించు చిన్మయ విచిత్ర శరీరిణి కొండకోన జ 

న్మించిన కూనయై, పరిమళించెడి నమ్ములు తీపినించు వి 

ల్లంచిత రితి. దాల్బ నొకయమ్మ యొడిన్‌ విలసింతు ముచ్చటన్‌. 


తియ్యని విల్లును, సువాసనలనించు భాణములును దాలిచి మం కనపువ్వు రంగును 
డొంగిలించుచు (మంకెనవువ్వుకం మొనెగ్రనగు శరీరము కలదయి) గాంచీవురముం దాడు 
కొనుచుండు కొండరాచూలియైన యొక చిద్రూపముతో మురియుచున్నాను. 


మధురస్మితేన రమతే మాంసల కుచభార మందగమనేన 
మధ్యేకాంచి మనో మే మనసిజ సామౌజ్య గర్వబీదేన| ౧౭ 


సముదంచద్రుచి నొప్పు మన్మథ నుహాసామ్రాజ్య గర్వెకీ 
జముతోడన్‌ మధురస్మితాంకురముతో. జంచ త్కుచాభోగభా 
రముతోడన్‌ మెలమెల్లనన్‌ నడచు సంరంభమ్ముతో గౌంచిమ 
ధ్యమునన్‌ వర్తిలు సొంపుతోన మురియున్‌ ధన్యంబు నా చిత్తమున్‌, 


ఒత్తుకొనియున్నపాలిండ్లబరువుచే మెల్లనగు నడకయు, సొంపులుగులుకు చిల్లు 
నవ్వును గల మన్మథసా మాజ్యగర్వలీజ మై కొంచీమధ్యమునందు వసించు శృంగార 
రసాధిదేవతతో నా మనసు  వినోదించుచున్నది. 


ధరణిమయోం తరణి మయిీిం సవనమయీం గగన దహన హోత్సముయోన్‌ 
అంబుమయిీ మిందునుయో మంబా మనుకంప మాదిమా మీశ్షే| ౧౮ 


ధారుణిమై దివాకర సుధాకర బింబములై సమిరమై 

నీరును నిప్పునై వెడద నింగియునై మటి హోతృరూపమై 
ఆరయ నమ్మలందజికి నమ్మయు. దానయి యున్న యమ్మ గం 
పొ రమణీయతీర వనవాటిం జరించెడి కొమ్మం గాంచితిన్‌. 


భూమి సూర్యుడు వాయువు అకాశము అగ్ని సోమయాజి ఉదకము చంద్రుడు 
అను అష్టమూర్తులు తానేయైయున్న ఆదిమజననిని గంపాతీరమున గాంచుచున్నాను. 


8 ఆర్యాశతకము 


లీనస్థితి మునిహృదయే ధ్యానస్తిమితం తపస్య దుసకంసమ్‌ 
ఫీనస్తనభర మీడే మీనధ్వజ తంత్ర సరమతాత్సర్యమ్‌|| ౧౯ 


వర మొనధ్వజ తంత్రసారమగు తాత్సర్యమ్ము పీనస్తన 
స్థురణమ్మున్‌ ముని రాజరాజ హృదయాంభోజాత రీనస్టితిన్‌ 
పరమధ్యాననిరూఢి సుస్తీ మితమై వర్తించి కంపాతటాం 
తరసీనున్‌ దవ మాచరించు నొక సౌందర్యమ్ము నూహీంచెదన్‌. 


మునుల హృదయమునందు లీనమయి ధ్యానమునందు నిలుకడగోని కంప 
యొడ్డునందపము సేయునది నిండుపారిండ్ల గులుకునదియు నగు కామశాస్త్ర, సరము 
తొత్సర్యమును స్తుతింతును, (అంబికొచ[క్రమున కిదిగుర్తు). 


శ్వేత మంధరహసితే శాతా మధ్యే స వాబ్మనో ఒతీతా 
శీతా లోచనపాతే స్థీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా ౨౦ 


చల్లదనంబు చూపులను జక్కని తెల్లదనంబు నవు లన్‌ 
గల్లదనమ్ము నెన్నడుమునన్‌ గడునిండుదనంబు గుబ్బలం 
దుల్లసిలన్‌ నిరంతరము నొప్పెడు నెప్పులకుస్న మాటచే 
నుల్లముచేతం బట్టునడకున్నది కన్నది యోర్తు కాంచిలోన్‌, 


చిలునవ్వున దెల్లనిదై నడుమున సన్ననిదై వాల్లూపుల జర్లనిదై చనుకట్టున 
నిండైనదై మాటకు మనసునకు నందనిదై కలకాలము తల్లియై యొకతల్లి యుళ్ల 
సిల్గుచున్నది. అంబికాచక్రము జీవస్టీతిని అతిక్రమించినస్టితి అది ఖేచరీముద్రాస్టానము, 
అక్కడ శ్వేత అచ్చమైనది అంటే జీవత్వమువదలిన కేవల సంవిద్రూపము. మధ్యము 
మణిపూరక స్థానము అందు శాతా సూక్ష్మమైనది. అనగా పశ్యంతివాగూసము, 
వాబ్మనోతీతా - పరావాగ్రూపిణియన్నమాట, కుచసీమ్ని స్ట్రీతా అనగా అనాహతములో 
మధ్యమావా గూపిణియన్న మాట. 


పురతః కదాను కరవై పృరవైరి విమర్హ వులకితాంగలతామ్‌ 
పునతీం కాంచీదేశం పుష్పాయుధ వీర్య సరససరిపాటీం|| ౨౧ 


ఎన్నండు ముందటన్‌ నిలువరించుకొనంగలనో వురారి తాం 
(గన్ననం గౌగిటం బొదువగా. బులకించెడి మేనిదాని గాం 


మూకపంచశతి 


చి న్నిరతిం బవిత్రమును జేసెడుదానిని బుష్పబాణు వి 
ద్వన్నుత విక్రమైక రసవ త్సరిపాటిని మాటీమాటిీకిన్‌. 


త్రిపురవైరి బిగికౌగిటి సమ్మర్షముచే బులకించు నెమ్మేనుగలది కొంచీమండలము 
నెల బవిత్రము సేయునది యగు పుష్పబాణుని పరాక్రమ రసపరిపాటిని నేనెన్నడు 
నాముందు సొక్షాత్కరింపజేసికొందునో కదా! శకి కుండలిని శివకుండలీతో బ్రహ్మరంధ్ర 
ముతో విమర్హము పొందినపుడే బ్రహ్మానందస్తూర్తి అగుట; అదే రూపము పరమపు 
రుషార్థ మైన మోౌక్షముగా _పరిణతిచెందిన మాన్మథశృ్ళంగారముయొక్క పరమపరిపాటి 
- అది పరాకళ - అదే కామాక్షిగా ఉపాస్య అని భావము, 


పుణ్యా కొఒపి పురంధ్రి పుంథిత కందర్ససంపదా వప్పుషా 
ఫులినచరీ కమ్ప్చాయాః పురమథనం పులక నిచులితం కురుతే ౨ 


బి! పుణ్యాత్మకురా లొకానొకతె కంపాసెక తైకాంత సు 
స్టరిలో బుంభిత సూనసాయక మహైశ్వర్యాన నెమ్మేనం గౌ 
గిరిలో దార్ని యనంగవైరి నొకభంగిన్‌ జారురోమాంచకం 
చులితాంగున్‌ బొనరించుచున్న దదిగో శుద్దాంతరంగమ్మునన్‌. 


పుణ్యశీలమైన ఒకానొక పతివ్రత పూవిలుతుని కలిమియెల్ల పుంజీభవించిన మేనితో 
కంపానది యిసుక తిన్నెల మసలుచు పృరారిని పులకరింపజేయుచున్నది. 


తనిమాద్వెత వలగ్నం తరుణారుణ సంప్రదాయ తనులేఖమ్‌ 
తటసీమని కమ్చూయా స్తరుణిమసర్వస్వ మాద్య మద్రాక్షమ్‌। ౨౩ 


అల కంపాతటసీమం జూచితిమి శూన్యాద్వెతమధ్యమ్మునై 
ఎలప్రాయంబునం గుల్కు నిండుదన మెంతే లేత కెంజాయలన్‌ 
దులకింవుల్‌ గొను మేనిచాయ మేది కెంతో కూర్చు నాగర్భమం 
జుల సచ్చిత్సుఖగర్భ నిర్భరకృషా శోభార్భక 'శ్రీ/కళన్‌ . 


సన్నని నడుము లేత యెటువురంగుతోడి శరీరముగల ఆద్యమగు నొక నడిప్రా 
యంపు నిండుదనమునుగరల్లి గంపాతీరమందు ఉండెడి సచ్చిదానందమూర్తిని కృషాశోభతో 
భూడిన యొక బాలికారూపమైన లక్ష్మికళను జూచితిని, 


పౌష్టిక కర్మ విపాకం పౌష్పశరం సవిధసీమ్మి కంపాయాః 
అదాక్ష మాత్తయౌవన మభ్యుదయం కించి దర్జశశిమౌలేః| ౨౪ 


10 ఆర్యాశతకము 


ఎత్తిన నిండుజవ్వనము; ఇందుకిరీటుని కెత్తికొన్న సం 
పత్తి, విశిష్ట పౌష్టిక విపాకము, షాష్పశర, మ్మొకింత క 
న్నేత్తి కనుంగొనంగలి గె నిచ్చటం గంప తటంబునందు మా 
కిత్తజీ నెత్తణీన్‌ దలంపొకించుకయుం జొరరాని సత్ర్తయై. 


పౌష్టిక కర్మములు వాపీ కూప తటాకాది నిర్మాణములు. వానియొక్క ఫల 
రూపములు పూవుల బాణములను దాల్చి నిండు జవ్వనముచే నొప్పుచు నర్ధచంద్ర 
బింబమును గిరీటముగా సంతరించుకొనియుండు శంకరుని అభ్యుదయమును గంపా 
తీర ప్రాంతమున నల్లల్లన దర్శించితిని. జగద్రూపముగ పరిణామము పొందిన స్వరూప 
మిచట భావింపబడినది. 


సం(శ్రిత కాంచీదేశే సరసిజదౌర్భాగ్య జాగ్రదుత్తంపే 
సంవిన్మయే నిలీయే సారస్వత పురుష కారసామ్రూజ్యే! cy 


వర కాంచీపురవాసమై కమలినీభా గ్యేతర్ల మైన శే 

ఖరమై కేవల సంవిదేకరస సౌఖ్యస్తూర్తియై భావని 

ర్చర ; సారస్వత పౌరుషాత్మక మహానామాజ్యమై యొవ్వు న 
బ్బురమౌ న య్యనుభూతిలోన లయమైపోదున్‌ స్వతస్సూరర్తిలోన్‌. 


తామరపూల దురదృష్ట రేఖచేత (చంద్రరేఇచేత) సంతరింపబడిన కిరీటము 
గలది. జ్ఞానమయమైనది కాంచీదేశమున నెలకొన్నదియునగు సర్వ విద్యాపాండిత్యమను 
నిండు మగతనముయొక్క సా(మాజ్యమందు (సమృద్దియందు) లీనుడ నయ్యెదను. 
తామర పూల దురదృష్ట రేఖ కిరీటముగా గలది యనుటచే మూలాధారాది 


షట్బక్రములకు ముకుళీభావమును సమకూర్చెడి చిచ్చంద్రమండలము పరదేవతయొక్క 
పరఘార్హరూప మని సూచింపబడినది. 


మోదిత మధుకర విశిఖం స్వాదిము సముదాయసార కోదండమ్‌ 
ఆదృతకాంచీఖేలన మాదిమ మారుణ్యభేద మాకలయే| ౨౬ 


తుమ్మెద లుల్లసిల్లు నెలతూప్పులు తియ్యదనాలకెల్ల సా 

ర మ్మరువిల్లనుం' గలిగి రంజిలు కాంచిపురమ్ములోన ని 
త్యమ్మును సాటలొడుకొనునాదరముం గొనియున్న యంద మా 
ద్యమ్ములకెల్ల నాద్యమగు నయ్యెజుపుందనముం దలంచెదన్‌ , 


మూకసంచశతి 11 


తుమ్మెదలను సంతోష పెట్టు బాణములు కలది. (పూలు బాణములుగా ధరిం 
చిన దన్నమాట) తీయనీ పదార్హములకెల్ల సారభూతమైన విల్లు గలది. చెజకువిల్లు 
ధరించునదియనుట. (ఆనందములన్నిటికి సారమైన కారణానందము ఆమె స్వరూప 
మని భావము) కాంచీనగర విహాోరమునందు వేడుకపడునదియు నగు మొట్ట మొదటి 
ఆరుణ్యవిశేషమును (ఒకానొక ఎజుపును) సంభావించెదను, 


ఉరరీకృత కాంచిప్పరీ ముపనిష దరవిందకుహర మధుధారామ్‌ 
ఉన్నమ స్తనకలశీ ముత్సవలహరీ ముపాస్మహే శంభోః ౨౭ 


కాంచిపురీ విహోరములం గౌతుకముం గొనియున్నదాని న 
ర్చించెద శంభునుత్సవ సరిల్లహరిం బర మోన్నమత్కుచా 


భ్యంచిత హారవల్లరిని[బాంబలుకుందుద తమ్మిపూవులో 
వంచిన తేనెసోన పరువం బగుదాని ననన్యసుందరిన్‌. 


ఉపనిషత్తులనెడి సద్మములందు జాల్వారు తేనెధారయై కాంచిపుర విహారకుతూ 
హలినియు సమున్నత కుచకలశయునై యు శంభుని ఫరమోత్సవ ప్రవాహమును 
ఉపాసింతును. 


ఏణగిశు దీర్ణలోచన 'మేనఃపరిపంధి సంతతం నమతాన్‌ 
ఏకామనాథ జీవిత మేవంపద దూర మేక మనలంబే| ౨౮ 


అవలంబించెద మిట్టిదన్‌ పదముచే నందంగరానట్టి వై 

భవ 'మేకాను మహేశ జీవితము దీవ్యదృక్త పాపొఘ శా 
ణి A = 

త్రవ మేణార్భక దీర్షలోచనము నిత్య శ్రీకృపా స్మేర ౩ _ 

రవబంధూపమ సుస్మితానన ముదార (బ్రహ్మభావ మ్మెదన. 


లేడీపిల్ల కన్నులవలె సోగలైన కన్నులు గలది. |మొక్కువారి పాముల హరిం 
చునది. ఏకామైనాథుని జీవితమైనది. యిట్టిట్టేదనరానదియునై యున్న యేకైక 
పదార్థమును నిరంతర కృషాధారకాధార మైన నవ్వుమోముగల శం థ్రహ్మవప్తనను 
నాకొధారముగ గ్రికొను చున్నాను, 


స్మయమానముఖం కాంచీ మయమానం కమపి దేవతాళేదమ్‌ 
దయమానం వీక్ష్య ముహూర్వయ మానన్గాన్ఫతాంబుధౌ మగ్నాః| ౨౯ 


12 ఆర్యాశతకము 


ఆనందామృతవార్థిలో మునిగినా మాలో విలోకించి యెం 
దే నొక్కండగు దేవతాంతర మహో! యేవేళ భక్తాళి నెం 
తేనిం జాలిగ జూచుదానిని సత మ్మీకంచికే నిండు హ 

ర్లానన్‌ వచ్చెడిదాని నవ్వుమొగమై రంజిట్హదానిం దమిన, 


నవ్వుమోము. గలది. దయచూపునది. కొంచీస్టరమున జరించునదియునగు 
నొకానొక దేవతను గాంచి మే మానందసాగరములో మున్కలిడుచున్నాము, 


కుతుకజుషి కాంచిదేశే కుముద తపోరాశి సాక శేఖరితే 
కురుతే జనో మనోఒయం కులగిరి వరిబ్బఢ కులైక మణిదీ సే 30 


కలువ లొనర్చు మేల్తపము గట్టివిపాకము పూవృబంతిగొం 

దలను ధరించ కాంచివురి, దా౭ దిరుగం గుతుకమ్ముగొన్న యా 
కులగిరినాధ సాధుకుల కుంజలసన్మణి మంజుదీపికా 

కళికకు వీడు. చిత్తమున గైనసముం బొనరించినాండిటన్‌. 


కాంచీదేశమందు ముచ్చటపడునది. కలువలు చేసికొన్న తపస్సుయొక్క సరిషా 
కము కిరీటముగా ధరించునది. (చంద్రుడు కిరీటముగా గలదనుట) కులపర్వతముల కెల్ల 
సార్వభౌముడైన హిమవంతునియింట మణిదిసమయి యున్నదానియందు ఏడు మనసు 
పెట్టుకున్నాడు. 


వీశ్చే మహి కాంచిపురే విపుల స్తన కలశ గరిమ పరపశితమ్‌ 
విద్రుమసహాచర దేహం విభ్రమ సమవాయసార సంనాహమ్‌। 3౧ 


కొంతుము కంచిలోపలన కమ్రవృధుస్త నకుంభజ్బంభణా 
ప్రాంతము విద్రుమాదృతసురాగము విభ్రమయోగసార సం 
కాంత ముదాత్తదై వము సరాత్సరభావము దేవదేవుశు 
ద్దాంతము సంతతాభ్యుదయ దాన దిగంత యశోనిశాంతమున్‌. 


విపుల కుచకుంభ భారముచే వివశమై, పవడముల కీదుజోడగు నెల్టని నెమ్మేని 


సోయగముకలదై సకల విలాససార మెల్ల రూ్ఫుగొన్న సర దేవతా రూపమును కాంచి 
పురమున గాంచుచున్నాము. 


కురువిందగో త్ర గాత్రం కూలచరం కమపి నౌమి కంపాయాః 
కూలంకష కుచకుంభం కుసుమాయుధ వీర్యసార సంరంభమ్‌| 3౨ 


మూకపంచశతి 13 


నినతుడనై భజింతుం గురువిందసగో త్రము గాత్రమొప్ప శీ 
విని పువువింటిజోదు నె విక్రమసార విబ్బంభణమ్ము నె 
కని యిరువంకరాయు కుచకుంభములం గదుంగుల్కుదాని నిం 
'పెనయంగం గంప యొద్దున. జరించు నొకానొకదాని నెమ్మదిన్‌ : 


పవడములకు సగో త్రమైన గా(త్రముకలది (అరుణశరీరిణి యన్నమౌట) చరిక్షల 
నొరయు కుచకుంభముల యొప్పుగలది, పూవిలుకాని పరాక్రమ సొరభూత మైన సంఠం 
భము గలదియు నై కంపాతటమునందు వర్తి ంచు నొక వస్తువును నమస్కరించెదను, 


కుట్మలిత కుచకిశోరైః కుర్వాతైః కాంచిదేశ సౌహార్షమ్‌ 
కుంకుమశోతై ర్నిచితం కుశలసథం శంభుసుకృత సంభార | 33 


చెలునగు కుంకుమారుణరుచిస్తురణమ్ము నం చిక్కటిల్లి చ 
న్మాలకల పూపమొగ్గయిడి పొల్పగు కాంచిపురంబు చాయ నె 
చ్చెలితనము నటించి విలసిల్లెడి శంభుని పుణ్యరాణి ని 

ల్వల తగనిండి మేల్బు శలభావ సథ మొక దుల్ల సిల్లెడిన్‌ . 


మొగ్గదొడుగు చనుమొలకల నింపుగుల్కునవి. కుంకునుపువ్వువలె నెజ్జనివి కాంచీ 


దేశముతో జెలిమివాటించునవియు నైన శంభునిపుణ్యముల రాశిచే మా శ్నేమమార్గము 
నిండియున్నది. 


అజ్బీతకచేన కేనచి దంధంకరణౌష ధేన కమలానామ్‌ 
అంతఃపురేణ శంభో రలం|క్రియా కాఫీ కల్పతే కాంచ్యామ్‌| 8౪ 


పొలుపగు తమ్మిపూల. గనుమూతలొన ర్చెడునౌష ధంబువూ 
తల నెజనిండు చీకటులందార్నెడు వేనలికొప్పు నొప్పు చే 
జెలువగు శంభునంతిపురిచేత నొకానొక సున్నితంపు విం 
తల జిలు గన మేల్చనితనంబు స్టురించెడుం గాంచిలోపలన్‌ . 


" కమలములు కనుమూయుటకు గారణమైన యౌషధముచే (చంద్రుడన్నమాట) 
నలరు వేనలిగల శంకరుని అంతఃపురముచే కొంచీనగరమునం దొకానొకయందము 
తీర్చి దిద్దబడుచున్నది. 


14 ఆర్యాశతకము 


ఉరరీకరోమి సంతత మూష్మలఫాలేన లాఠితం పుంసా 
ఉపకంప ముచితఖేలన ముర్వీధరవంశ సంసదున్మేషమ్‌|| 


నాదిగ జేసికొందు నొక నాయకు చేతుల లాలనంబునన్‌ 
మోదమునన్‌ జెమర్చు నునుముంగురులం గడు నొప్పు ఫాలమై 


కొదన కెల్ల వేళ ననుకంప ముదంచిత భేలనంబునై 
యాదట "నొప్పు భూధరకు లాభ్యుదయోదయ సంపదున్నతిన్‌. 


సెగలుచిమ్ము ఫాలభాగముగల పురుషునిచే లాలింపబడునది. కంపానదీతీరమున 
నొటలాడునదియు నగు పర్వతరాజుయొక్క భాన్యోన్మేషము నెల్లప్తుడును భావించెదను. 


అంకరిత స్తనకోరక మంకాలంకార మేకచూళపతేః 
అలో కేమహి కోమల మాగను సంలాప సారయాథార్హ్యమ్‌॥| 


అతికుతుకానం గాంతుము నవాంకురితస్తనకోరక ద్యుతిన్‌ 
జతురత రాగమోక్తి రససారతరార్హ యథార్థభావ నా 
యతరుచి నేకచూతపతి యంకతలంబున నింపునింపు మేల్‌ 
రతనపుసా మ్ముదార మునిరాజ మనఃకుహరాగదిపీకన్‌ . 


ఏకా (మేశ్వరుని యంకపీఠమున కలంకారమై యంకురించు కుచకుట్మములతో 


ee నేదగోష్టి కెల్ల సారభూతమైయున్న యొకానికసత్యమును మునిరాజ 
హృదయ పీకయగు ల జోచుచున్నాము, 


పుంజితకరుణ ముదంచిత శింజిత మణికాంచి కినుసీ కాంచిప్పరే 
మంజరిత మృదులహాసం సింజర తనురుచి పినాకి మూలధనమ్‌| 3౭ 


పుంజిత సత్కృపారసము మూలధనంబు పినాకపాణికిన్‌ 
శింజిరత్న కాంచికము శ్రీరుచి పీంజరిత స స్వరూపమై 
రందిలు. గాంచి మంజరిత రమ్య దరస్మిత సుందరాస్యమై 
రంజిత సాధులోకనికరంబు నిరంజన భొవపుంజమై. 


కరుణ రసము మూర్తీ భవించినది మణీకింకిలులచే (మోయు నొడ్డాణముగలది 


పూగుత్తులటోలు చిటునవ్వుల గుల్కునది యలముకొను నెమ్మేని తళుకులు గలది 
యునై పినాకపాణి మూలధన మొకొనొకటి కాంచీనగరమునం దొప్పుచున్నది. 


మూకపంచశతి 


లోలహృదయోఒస్మి శంభో ర్లోచనయుగలేన లేహ్యమానాయామ్‌ 
లాలిత సరమశివాయాం లావణ్యామృత తరంగ మాలాయాన్‌| 


లావణ్యామృత సింధువీచిక నవేలన్‌ లాలితేశాన హే 
లావిన్యాసకళన్‌ సదాశివదృశా లశ్ష్యైక లేహ్యాకృతిన్‌ 
భావమ్మెంతయు లగ్న మైనది కృషపొపాధోధి(గాంచీప్పర 
శ్రీవాల్ణభ్యమునందు శాంకరపురం|ధీ భానసభ్యమ్మునన్‌ , 


శంభునిచూవులచే లేహ్యమానయు పరమశివుని లాలించునదియు నగు నొక 
లావణ్యామృత తరంగపంక్తి నోలలాడవలెనని కుతూహలపడు హృదయము గలవాడనై 
యున్నాను, 


మధుకర సహచర చికురై ర్మదనాగమ సమయ దీక్షిత కటాక్షైః 
మండిత కంపాతీరై ర్మంగళకందై ర్మమాస్తు సారూస్యమ్‌॥ “ 3౯ 


అళినికరాళిలైన చికురాళి స్మరాగమశాక్త దీక్షిత 

మ్ములగు కటాక్షముల్లరిగి పూర్ణశుభ్రాంకురపాళి యెల్లనున్‌ 
మొలచెడు మూలకందమయి పొల్చుచు. గంప తటాంతమందు రం 
జిలు నొక సొంపుతోడ విలసిల్లుత మాకు సరూపభావముల్‌. 


తుమ్మెదలకీడు జోడయిన జుట్టుతో మన్మధశ్నాస్త్రమను శాక్త తంత్రమందు 
దీక్షపొందిన కటాక్షములతో గూడి కంపా తీరము నలంకరించియున్న శుభ సరంప 
రలకెల్ల మూలమైన యొక వస్తువుతో. మాకు సారూప్యము సిద్దించుగాక! 


వదనారనింద వక్షో నామాంకతటీ వశంవదిభూతా 
పురుష త్రితయే (త్రేథా పురంధ్రిరూపా త్వమేవ కామాకి | ౪౮0 


అదిరా నెమ్మొగమందు వక్షమున వామాంకమ్మునందున వశం 
వదయై మువ్వురు మూర్తులం దొకతెవై వర్తించి కామాక్షి! చా 
రు దయా గ్ర, వెదజల్హ మువ్వురు వురంధ్రుల్‌గా విరాజిల్లి సం 

సదలెల్ట న్విలసిల్లంచేయుదుకదన్మూ! యో పరాదేవతా! 


16 ఆర్యాశత కము 


కామాక్షీ! ముగ్గురుమూర్తులలో నొకని ముఖపద్మమందు, మొక్కని వక్ష 
స్థలమందు, మళీయొకని వామాజ్బసీమయందు వశంవదవై మూడు రూపములతో 
త్రిశక్తి రూపీణిమై యున్నదానవు నీనే, 


బాధాకరీం భవాళ్డే రాధారా ద్యంబుజేషు విచరంతీవ్‌ 
అధారీకృత కొంచేం బోధాన్ఫతవీచి మేవ నిమృశామః| Y౧ 


మూలాధారము మున్నుగాంగలుగు సంభోజాతషట్క మ్మునన్‌ 
లీలాలాస్య మొనర్చు నర్తకిని గాంచిపట్టణాధార ను 

ద్వే లమ్మెన భవాద్దీబొధలను బాధింపన్‌ సమర్హంబు ని 
ర్మూల మ్మాత్మవిమర్శ సేసెద సుధాబోధాద్దీ వీవీకళన్‌, 


సంసార సాగరమునకు బాధకమై మూలాధారాది చక్రములందు సంచరించునరై 
కొంచీనగరము తన నివాసముగా జేసికొన్న యొకానొక జ్ఞానామృత తరంగమును గూర్చి 
విమర్శించుచున్నాము. 


కలయా మ్యంతః శశధరకల యాంకిత మౌళి మమల చిద్వలయామ్‌ 
అలయా మొగమపీఠీ నిలయాం వలయాంకసుందరీ మంబాన్‌| ౮౨ 


అలయన్‌ మౌళిలసత్సుధాకరకళన్‌. వ్యాలోల చిద్వల్లరీ 
నలయన్‌ ,శ్రీవలయాంక సుందరిని సంభావింతు సరా గమ 
(గ లచ్చి మనురాజ పీఠనిలయన్‌ శ్‌ వల్య లీలాశయన్‌ 
విలసత్సాధు మనఃకుశేశయచయాభిధ్యేయ రూపాశ్రయన్‌. 


చంద్రరేఖచే గుర్తింపబడిన కిరీటముగల్లి అచ్చమైన జ్ఞానముచే పూర్షమై ఆగమ 
పీఠముం దధివసించుచు పూర్జాంకస్వరూపిణియై యున్న యాయమ్మను లోలోన 
ననుసంధానము వేసెదము. 


శర్వాది పరిమసాధక గుర్వానీతాయ కామపీఠజు షే 
సర్పాకృతయే శోణిమ గర్వాయ సమర్చ్యతే హృదయమ్‌] ౮ 


హృదయ మ్మస్పన సేతు శోణీమమదశ్రీ, రేఖకున్‌ సంపదా 
స్పదకున్‌ శర్వముఖాగ్రసాధక గురుస్వానీత కుద్యద్రమా 


మూకపంచశతి 17 


స్పద కాంచీపుర కామపీఠ పరమాస్థానా(గ సంరాజ్జి కీన్‌ 
సదసద్వస్తు వివేక విస్తృత రహస్యజ్ఞాన విడే యకున్‌. 
ఆ) Cy Cy 


మహాపొధకులయిన గురుమండలముచే గొనిరాబడి కామకోటిపీఠ మధిష్టించియున్న 
ఎలుపుయొక్క గర్వము నిగ్గు ఎల్ల తానైయున్న యొక సర్వాకృతికి నా హృదయ 
మర్చించెదను. 


సమయాసాంధ్యమయూఖై: సమయా బుద్ధ్యా సదై వీలితయూా 
ఉమయా కాంచీరతయా న మయా లభేత కింను తాదాత్మ్యమ్‌| vy 


సమబుద్దిన్‌ పరిశీల్యమాన సమయన్‌ సాంధ్యారుణ చ్చాయకున్‌ 
సమమౌ వన్నియంగుల్కు బాలిక మహోస్టన్‌ గాంచిలోనన్‌ వినో 

దము గావించెడు నమ్మయైన యుమళతోః దాదాత్మ్యముంభొందు భా 
గ్యము నాకబ్బక యేమగున్‌ గురుకటాక్ష ,శ్రీవిలాసమ్మునన్‌. 


సరధ్యారాగకిరణములవలె నెజ్బనై సమబుద్దితో నెల్లప్తుడు విమర్శింపబడునదై 
కొంచీప్పరమున విహరింప గుతూహలము గొన్న ఉమాదేవితో నే నైక్యము పొందకుం 
దునా? ఉమాశబ్దములో ఉకారము పురుషేచ్యారూసము “మా అనునది జీన ప్రకృతి, 
ఈ రెండిటి సమష్టివిద్యారూప నిర్గుణ ప్రకృతి, అదే పరాకళ నమయకళ, ఆ 
కళతోడి తాదాత్మ్యమునే సాధకుడు కోరునది. 


జంతో స్తవ పదపూజన సంతోష తరంగితస్య కామాక్షీ 
బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా YX 


నమ్మిక నీపదాబ్ది భజనమ్మున హర్ష తరంగితాంతరం 

గమ్మగు జంతుకోటి కిక గల్గదు బంధము; కల్లెనేని ని 
త్యమ్మొక రాతిబండ నదియందు జలమ్ముల( దేలియాడదే 
యమ్మరొ! నీ దయార్ద్ర హృదయమ్మునకున్‌ సరి యేది . తెల్పగన్‌, 


కామాక్షీ ! నీ పాదములను బూజించు నానందముచే నుష్పొంగువానికి సంసార 
బంధము మజల కలుగదు, కల్లెనేని నస్టేట నీటిపై రాతిగుండు తేఠియాడవలసీన దే. 
అనగా అసంభవ మన్నమాట, 


కుండలి కుమారి కుటిలే చండి చరాచరసని త్రి చాముండే 
గుణీని గుహారణి గుహ్యే గురుమూర్తీ త్వాం నమామి కామాక్షీ | ౮౬ 
5 


18 ఆర్యాశతకము 


కుండలి కుమారి కుటిలా 

చండి చరాచరసవిత్రి సతి గుహ్యా చా 
ముండా గుణిని గుహారణి 

దండిని గురుమూర్తి మొక్కెదన్‌ కామ్మక్షీ! 


ఓ కుండలీ! (శక్తి కుండలీరూపిణి) రెండున్నరచుట్టలుగా జుట్టుకొన్న సుషుమ్నా 
నొడి . యన్నమాట, కుమారి! కుటిలా! చండీ! చరాచరజననీ! చాముండా! 
(ఆసురవృత్తిని) హిరించుదానా! గుణీని = సత్త్యాదిగుణవతి ప్రకృతి యన్నమాట. 
సుహారణి = బుద్ది యను అరణి గలదానా! బుద్దిగహయందు. నీవారశూకమట్లు 
సూక్ష్మమైన అగ్నిశిభాస్వరూప మై భాసించునదని యర్థము. గుహ్యా = గోపనీయ, 
గురుమూర్తీ! కామాక్షీ! నిన్ను నమస్కరించెదన్లు. 


అభిదాకృతి ర్భిదాకృతి రచిదాకృతి రపి చిదొకృతి ర్మాతః 
అనహంతా త్వ మహంతా భ్రమయసీ కామాక్షి శాశ్వతీ విశ్వమ్‌| Ye 


అమ్మా! భేద. మభేద మౌాకృతిగ నీ వజ్ఞానమున్‌ జ్ఞానరూ 
సమ్మె యెందు నహంతయౌచు ననహంతాసూర్తి గామాక్షీ ని 
త్యమ్మున్‌ శాశ్వతసత్య మీవయి యనిత్యమ్మెన యీ యెల్ల వి 
శ(మ్మున్‌ సంభ్రమవిభ్రమమ్ముల భ్రమింపంజేయుచున్నావుగా. 


నీవు, అభేదస్యరూపిణీవి ఏకము అద్వితీయమును అయిన పరబ్రహ్మమే అన్న 
మాట. అట్ల్టయ్యు భేదరూపీణీవై, శేవలజ్ఞానరూపీణివయ్యు నజ్ఞానరూపిణీవై, అన 
హంకృతి వయ్యు నహంతాకృతివై శాశ్వతివై యున్నావు. నిర్గుణము ఏకరూపమునై 
సర్వానుస్యూత మైన బ్రహ్మమయ్యు భేదాభేదరూపము, జడాజడరూపము, అహంప్రత్య 
యదృశ్యము నయి నీవు విరుద్దగుణాభానముచే నీ లోకమును తికమక పెట్టుచున్నావని 
భావము, 


శివ శిన పశ్యంతి సమం | శ్రీ కామాక్షీ కటాక్ష తాః పురుషాః 
విపినం భవన మమిత్రం మిత్రం లోష్టం చ యునతిబింబోషమ్‌|| 9౮ 


అపరిజ్జేయ మహాద్భుతందిదియు. గామాక్షీకటాక్షై క అ 
శ్ష్యపధమ్మో పురుషోత్తముల్‌ శివశివా కన్గొందురెందెందునున్‌ 
విపరీతావిపరీతభేదసమతన్‌ మిత్ర మ్మమిత్రమ్మునున్‌ 
విపినమ్మున్‌ భవనమ్ము లోష్టము వధూబింబోష్ట మేకాకృతిన్‌ 


మూకపంచశతి 19 


శ్రీ కామాక్రీకటాక్ష మెవ్యరియందు బ్రసరించునో వారు అడవిని ఇల్లును, 
శత్రుని మిత్రుని లోష్టమును (మంటిబెడ్డను) మగువబింబోష్మమును (దొండపండువంటి 
పెదవిని) సమముగా _భావించెదరు. దేవీకటాక్షలాభమునకు ఫలము సర్వసమత్వము, - 
వైరాగ్యము నన్నమౌొట. 


కామపరిపంథి కామిని కామేశ్వరి కొదుపీళ మధ్యగతే 
కామదుఘా భవ కనులే కామకలే కామకోటి కామాకి | ౪౯ 


కామ పరిపంధి కామిని 
కామేశ్వరి కామపీరికా మధ్యగతా 
కామగవీవి గా కనులా 
కామకళా కానుకోటికళ కామాక్షీ! 


కాముని గెల్ళినవాని యిల్గొలగు నో కామేశ్వరీ! కామకోటిపీర మధ్యమం 
దధిష్తించిన యో లక్ష్మీ! కామకలా (ఈకారముచే వాచ్యనుగుదానా) కామకోటి! 
కామాక్షీ! మాపాలిటి కామధేనువవు కమ్మా! 


నుధ్యేహృదయం మధ్యేనిటలం మధ్యేశిరోఒపీ వాస్త వ్యామ్‌ 
చండకర శక్రకార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీ మ్‌! ౫౦ 


పొలుపొందన్‌ హృది పుండరీకముననున్‌ భ్రూమధ్యమందున్‌ గిరః 
స్టరి నామీదటం బొల్బు నంచిత సహస్రారాబ్ద మధ్యంబునన్‌ 
చెలువై చండకరేంద్రకార్ముక శశి శ్రీకోటి బింబ ప్రభా 
కలితన్‌ బింబఫలాధరోస్టి నిదె మా కామాక్షి నే (మొక్కెదన్‌. 


హృదయమునడుమ. లలాటమధ్యమున శిరస్సుమధ్యమందు సూర్యునివలె ఇంద్ర 
ధనస్సువలె జంద్రునివలె భాసించు కామాక్షీ ని (మొక్కెదను. ఇందు మధ్యశబ్దము 
సంధ్యాస్థానమును సూచించును. పరదేవత సంధ్యాస్థానమం దభివ్యక్తయౌను గావృన 
సంధ్యాదేవతగా నుపొస్యమై యున్నదని భావము, 


అధికాంచి కేలిలోలై రఖిలాగము యంత్రతంత్రమంత్రమయైః 
అతిశీతం మమ హృదయం విషమశరద్రోహి జీవనోపాయైః| x0 


20 ఆర్యాశతకము 


(శేయ శ్రీ మహిమానుభావములు నిస్పిమప్రభావమ్ములై 

ఆ యా యాగమ మంత్ర తంత్ర బహయంత్రాకారతన్‌ గాంచి యో 
చాయం గేళికుతుహలమ్ము లసమా, స్త్రద్రోహి సంజీవనో 

సాయ శేణుల జల్లే నది మదీయ మ్మెన చిత్తమ్మహో! 


కొంచియం దొటాడ వేడుకగొన్న వి సర్యాగమ ప్రసిద్ధములగు అం మంత్ర 
ములు స్వరూపముగా గలవి విషమశరవై రియగు పరమశివ నుజ్జీవింప జేయునవియు నగు 


నుపాయములచే (శివుని |ప్రాణపదమయిన కామాకి చేత నన్నమాట) నా హృదయ 
మెంతయు జల్లబడినది. 


నందతి మమ హృది కొచన మందిరయన్తీ నిరంతరం కొంచీం 
ఇందు రవి నుండలకుచౌ బిందు వియన్నాడ పరిణతా తరుణీ 29 


సుందరి యోర్తు హర్షమున సొంపులుగుల్కెడుం గాంచి పేరి య 
న్ముందిరసీమ నిందు రవి మండలముల్‌ కుచనుండలమ్ము లై 
అందముసూప బిందువయి యందొకస్పందమునందు నింగియై 
యందును వింతనాద మొకటై పరిణామము సంది వర్తి ల్‌! 


ఒక యమ్మ కొంచిని నిజనివాస మొనరించుకొని సూర్యచంద్రమండలములే 
కుచ కుండలములుగా గలదై స్యభావముచే దా నపరిచ్చిన్నరూప యైనను బిందువుగా, 
ఆకొశముగ్భా నాదముగా _క్రమసరిణామము పొందిన యొకయునతి నా హృదయ 
మునందానందించుచున్నది, ఇచట ఆకాశము పంచభూతోపలక్షకము, నాదము 
(శబ్దము) శబ్దాదితన్మా త్రోపలక్ష కము. 


శంసాలతౌ సవర్ణ 6 సరపొదయితుం భవజ్వరచికీత్సాం 
రింపామి మనసి కించన కంపాతట రోహి సిద్దభై షజ్యమ్‌]| x3 


కంపాతీర వనస్టరిన మొలుచు మొల్కన్‌ జారు శంపాలతా 
సంపూర్ణ స్తురణాభిరామమగు భాస్వత్చిద్ద భైషజ్యమున్‌ 
సంపాదింపగ సంసృతిజ్వర చికిత్సా (వ్రక్రియన్‌ మేలుచుల్‌ 
నింపం బూయుదు నాదు చిత్తమున మానింపన్‌ వికారమ్ములన్‌, 


మెఅప్పతీగవంటి మేనిచాయ గలది కంపాతీరమునందు మొలచిన యొక సిద్దా 
షధమును సంసారజ(ర నివారణమున కై మనసునందు బూసెడను, 


మూకపంచశతి 21 


అనుమిత కుచకాఠిన్యా నుధివక్ష్యపీఠ నుంగజన్మరిఫోః 
ఆనందదాం భజే తా మానం బ్రహ్మళత్త్యబోధి సిరామ్‌|| ay 


శృంగార మ్మొ లికీంచు నంగజరిపు (శ్రీ/వక్షముం దాకు సూ 
టిం గుర్తింపంగనౌ కుచస్త బక కాఠిన్యమ్ముతో నొప్పు నా 
నంగ బ్రహ్మ రహస్యబోధక సరన్‌ ధ్యానించి సేవించెదన్‌ 
సాంగోపాంగ సమర్భనావిధి నమందానంద నిష్యందమున్‌ . 


మన్మథ వై రియొక్క వక్షఃపీఠమునందు (ముద్రపడిన ఆనవాళ్ళను బట్టి) అనుమా 
నింపబడిన కుచకారిన్యముకలదియై శృంగారరూసపరముబ్రహ్మోనంద తత్త బోధక మైయున్న 
సిరను అనగా _ బ్రహ్మరంధ్రము మొదలు ఉఏ స్టేంద్రియముదాక వ్యాపీంచియుండు 
బ్రహ్మనాడీ (నుషుమ్నా) రూపిణిని పరాశక్తిని భజించెద. 


వక్షీషి పాశాంకుశధర హస్తాన్తం విస్మయార్హ వృత్తాంతమ్‌ 
అధికొంచి నిగమవాచాం సిద్దాంతం శూలపాణిశుద్దాంతమ్‌ XA 


కొాంతును పాశ మంకుశము కైకొనం గైకొని వింతగొల్పు వృ 
త్తాంత 'మొకండు గాంచిపురమరదు వసీంచెడి శూలపాణీ శు 
ద్దాంత మనంతకోటి నిగమాగమ తంత్రవచో రహస్య సీ 

ద్దాంతము సుప్రశాంత ముని దాంతమన స్పుమనో వసంతమున్‌. 


పాశమును అంకుశమును చేతులం బట్టికొని వింతగొలువు వృత్తాంతమై, చరిత్ర 
గలదై, వేదముల సరమసిద్దాంతమై యున్న శూలపాణి శుద్దాంతమును [అంఈపుర 
నివాసినియైన మహోరాజ్జి నన్నమాట) దర్శించితిని, 


ఆహితవిలాసభంగీ మాబ్రహ్మస్తంబ శిల్పకల్పనయా 
ఆ్రితకాంచీ ముతులా మాద్యాం విస్తూర్తి మాద్రియే విద్యామ్‌! = 


అమితానందవిలాసభంగి. గొని బ్రవ్మాస్త ౦బపర్యంత గి 

ల్పమునం దొప్పు ననల్బకల్పనము హేలం గొంచిలోనన్‌ విహా 
రము గావించెరు నాదిమస్తురణ మారాధింతు విద్యా రహ 

స్య ముపాస్య మ్మరవింద సుందర శుభాస్యమ్మెన సారస్యమున్‌. 


22 ఆర్యాశతకము 


[బహ్మాదిస్తంబపర్యంత మైన సృష్టి శిల్బము కల్పన చేయుట మూలమున నిజ విలా 
సభంగిమల నెల్ల విస్త రింపడేసిన కొంచీనగర నివాసీనిని అనుపమము ఆద్యము నైన 
సూర్తిరూప మగు విద్య జ్ఞానశక్రీయెడ నాదరము వడ సెదను. 


మూకో=పీ జటిలదుర్గతి శోకోఒపీ స్మరతి యః క్షణం భవతీమ్‌ 
ఏకో భవతి స జంతుః లోకోత్తరకీర్తి రేవ కామాక్షి xe 


అమ్మరొ! మూగవాండయిన నల్లికగొన్న యనేక తీవ్ర శో 
కమ్ముల (గ్రుంగువాడయినంగాని నినున్‌ క్షణమాత్రమేని చి 
త్తమ్మున నెంచనేరుచు దతం డొకండే యెనలేనిక్తర్తిని 

త్య మృతిలోకవర్తి యగునమ్మ పురారికుటుంబినీమణి! 


మూగవాడుగాని చిక్కువిడనిదుర్గతిలో బడినవాడుగాని శోకగ్షస్తుడుగాని నిన్నాక్క 
క్షణము స్మరించునేని ఆ జీవి లోకోత్తరకీర్తిశాలి యగును, 


పంచదశ వర్షరూపం కంచన కాంసీవిహోర ధౌరేయమ్‌ 
పంచశరీయం శంభో ర్వంచన వై దగ్భమూల మవలంబే| xO 


పరశివు వంచనం జలుపు పట్టున బంచశరుండు సాధనా 
సరణిగం గొన్న మేటీ నెజజాణతనంబుల మూలకంద మై 
-పరగుచు గాంచిలోందిరుగు పంచదశాక్షర మంత్రరూస మ 
స్పరమ కృపాస్వరూస మది పట్టైద నాయెద లోనిపట్టునన్‌, 


పంచదశాక్షరమంత్రస్వరూపము కొంచిపురీనిహోరకౌశలము శంభుని వంచింపగల 
నెజడొణతనమున కెల్ల మూలమును అయిన ఒక వస్తువును ఆశ్రయించుకొని యున్నాను. 


సరిణతినుతీం చతుర్ధా సదవీం సుధియాం సమేత్య సౌషుమ్లీమ్‌ 
సంచాశదర్గ కల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్రీమ్‌| AF 


నిలిచి సుషుమ్న లోపల మనీషులకున్‌ సలుతీరులైన ప 
ల్కులకులుకౌచుం జొలకొని లోపల నేంబదియక్షరమ్ములై 
చెలంగెడు మాతృక్తాఖ్య పదశిల్బము రూపయి యున్నయట్ట య 
క్కలికిని (మొక్కెదన్‌ నిగమ కల్పలతా కలికన్‌ మనంబునన్‌, 


మూకపంచశతి 23 


జ్ఞానుల సుషుమ్లా నొడీమార్గమును జేరి పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ రూప 
మున నౌల్లువిధముల పరిణతి చెందీనట్టియు పంచాశదక్షరకల్పిత మైన ఫదశీల్పము గల 
యా యమ్మను కామాక్షిని నమస్కరించెదను. 


అదిక్ష న్మమ గురురా డాది క్షన్తాక్షరాత్మికాం విద్యాన్‌ 
స్వాధిష్ట చాపదండాం 'నేదిష్టా మేవ కామసీఠ గతావ్‌| ౬౦ 


స్వాధిష్టంబగు విల్దుతో నెదుట సాక్షా త్కామసేకమ్మునం 
దౌది క్షంతములైన యక్షరములే యాకారమై యున్న స 
ర్యాది బ్రహ్మ 'మ్సెకానొకండయిన విద్యా దేవతన్‌ దిక్కుగా 
నొదేగించిరి దేశికేంద్రు రిదె నా కశ్రాంతనిష్టానిధిన్‌ , 


గురుసార్వభౌములు అకారాదిక్ష కారాంతాక్షరమాలారూప మైన విద్యను (మాతృకా 
మం త్రరూపీణిని) తియ్యనివిట్లగలదానిని ఇదివో ఈ కామపీఠమం దధిష్టించియున్న 
యమ్మను నా కుపదేశించినారు, 


తుష్యామి పార్షిత స్మరశాసనయా కౌంచిప్పర కృతాననయా 
స్వాసనయా సకలజగ ద్భాసనయా కలిత శంబరాసనయా || ౬౧ 


కడు నలరించు నించువిలుకాని జయించిన వన్నెకాని, నె 

య్యెడ వసియించు కంచిపురి నింపగు పీఠముపై, ప్రపంచ మె 
పుడు కనిపించునట్టు సలుపున్‌ దనకుం దను దాన యూతభై 
యడరుచు శంబరాసనమునం దది నా మది కించుగావృతన్‌, 


శివుని సంతోషింపజేయుచు కాంచీస్పరమందు వసించుచు సయమధిష్టాన మై 
సకల జగత్తును భాసింపతేయునదై శంబరాసనయైయున్న యొకళల్లిచే నానందభరితుడ 
నగుచున్నాను. 


(ప్రేమవతీ కంపాయాం స్టేమవతీ యతిమనస్సు భూమవతీ 
సామవతీ సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతీ| ౬౨ 


నిండుదనంబు గర్లినది నీటులు గుల్కుచుం గంపయొడ్డునం 
దుండం దమి న్యహించినది యోగి మనుస్టితి, గాంచి “డిపో 
కుండెడుపల్కు లంగలుగు కొండొక సామపుసాంపు తానయై 
యుండెడుం గాంచి హైమవతి యొక్కతె జాబిలి మౌళిచూగలన్‌. 


24 ఆర్యాశతకము 


కంపానది'పై (సేమకలది యతుల చిత్తములయందు పూర్లరూపమైనది వేద 
వాక్కులో సామవేదము స్వరూప మైనది శిరన్సునందు చంద్రరేఖ గలదియు నై 
హీమువంతుని కూతురు భాసించుచున్నది. 


కౌతుకినా కంపాయాం కౌసుముచాపేన కీఠిలే నాంతః 
కలదై వతేన మహతా కుట్మలముద్రాం థునోతు నః ప్రతిభా! ౬3 


కంపాతీరవిహార కౌతుకముచేం గౌసుంభవర్శంబుచే 

నింపా కౌసుమచాపఖేలనముచే. నే వేళ చిత్తమ్మునన్‌. 
సొంపుల్‌ గుల్కు కులాధిదై వతముచే శోభిల్లు _మచ్చేముష 
సంప త్తెల్లను మొగ్గవిచ్చుకొనుతన్‌ సద్వాసనల్‌ నించుతన్‌ . 


. కంపయందు కౌతుకము గలది పూలవిల్లు చేబట్టినది అగు ఒక గొప్పకులదైవ 
తముచే మా ప్రతిభ మొగ్గవిడుచుగాక. వికసించుగాక యనుట, 


యూనా శేనాసీ మిల దేహో స్వాహోసహాయ తిలకేన 
సహకార మూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే! ey 


సా (హాదేవిసహాయమే తిలకమై సౌరుల్‌ పిసాళిచు న 
య్యూహాతీత మనోజ్ఞ యౌవనముచే న్‌ ప్పైన నెమ్మోముతో 
నాహా! యా సహకార మూలతలమం దౌనంద సంవిన్మయ 
by హార్వొందు జగత్కుటుంచినియనన్‌ గ్రీడావినో దమ్ములన్‌ 


స్వాహాదేవీసపోయుడు. (అగ్ని) తిలకముగా గల ఒక పడుచువానితో నత్తినమేను 


గలదియై కేవలజ్ఞానరూపీణీయగు నొక యిల్లాలు తీయమామిడిచెట్టు క్రింద క్రీడించు 
చున్నది, 


కుసునుశర గర్వసంప త్కోశగ్భహం భాతి కాంచి దేశగతమ్‌ 
స్థాపిత మస్మి న్నథమపి గోపిత మంత ర్మయా మనోరత్నం] ౬) 


సుమశరు గర్వసంపదల సొంపగుకోశగృహ మ్మొకండు తా 
నమరెను. గాంచి దేశగతమై యచటన్‌ గడు జాగరూకత! 
విమలము నాదు చిత్తమను వింతగు రత్నము దాచిపెట్టితి! 
భ్రమమును సంభ్రమం బెడరి భాసిలగా స్టీరవిభ్రమమ్మునన్‌ 


మూకపంచశతి 


మన్మథగర్వసంపదకు భాండాగార మొకటి కొంచిమధ్య దేశమందు నర్తించుచు 
న్నది. నో మనస్సు అనెడి రత్నమును దానియందు దొపరిక మొనర్చితిని, 


దగ్ధషడధ్వారణ్యం దరదరిత కుసుంభ సంభ్ళీతారుణ్యమ్‌ 
కలయే తవ తారుణ్యం కంపొతట సమ్ని శ్రీమసీ కారుణ్యమ్‌| ౬౬ 


ఆరూఢింగను రక్తశుక్షమయ శబ్బార్దాత్మకమ్మౌ షడ 

ధ్యారణ్యమ్ము దహించి వర్తిలును గంపాంతస్త టాంతమ్మునం 
దారుణ్యమ్మొకయింత విచ్చిన కుసుంబాపూవు మేల్వన్నెయై 
కారుణ్యమ్ము నొకానొకండది మదిన్‌ గాఢంబుగా నిల్నెదన్‌. 


శబ్దార్థరూపము షడధ్వము. అందు శబ్దాధ్యము వర్షమయ పదమయ మంత్ర 
మయము, విమర్శరూసము. అర్జాధ్యము కలామయ తత్త్యమయ భువనమయము. 
ప్రకాశరూపము. ఈ రెండధ్వములను ద్య మొనరించినమీదట భాసించునట్టి షడధ్వా 
తీతరూపిణియైన, పరదేవతను నిన్ను వికసీంచిన కుసుంబాపూవృవలె నెట్టనిచాయగల 
యౌవనముము గంపాతీరవర్తియగు నొకానొక కారుణ్యమును భావించెదను. 


అధికొంచి వర్తమొనా మతులాం కరవాణి పారణా మక్షోః 
ఆనంద పాకభేదా మరుణిమపరిణామపరిణామ గర్వపల్ల వితామ్‌]| ౬8 


అరుణిమ పండ(బారిన హొయల్‌ గొని బింకమెలర్చుకొమ్మని 
ర్భర సుఖపాకభేదమయి వర్తిలు. గంచిపురాన నొక్క సుం 
దరి దరిలేని యా సొబయనన్‌ నయనామృతపర్వమునే నిరం 
తర మొనరించికొందును సనాతన నూతన మోహనాకృతిన్‌. 


ఆనందపరిపాక్రవిశేషమును ఎఖుపురంగుయొక్క (క్రమపరిణామ గర్వముచే జిగి 
రించుదానిని కాంచియందు వర్తించుదానిని కన్నులపండు నొనరించుకొనుచున్నాను. 
దర్శించుచున్నాననుట. 


బొణ సృణి పాశ కార్ముకపాణీ మముం కమపీ కామ పీళగతమ్‌ 
ఏణధరకోణచూడం శోణీమ పడిపాకభేద మాకలయే] ౬౮ 


26 ఆర్యాశతకము 


అంకుశ మమ్ము పాశము శరాసనముంగొని చేతులందు నే 
ణాంకనవాంకుర స్థురణ మైన క్రిరీటములోడగామ కీ 
రాంకిత మైన యొక్క యరుణారుణ వర్ల విపాక మాత్మలో 


సంకలన మ్మొనర్చెదను సర్వశుభాకలనం దలిర్చెదన్‌. 


బాణములు అంకుశము పాశము విల్లును హస్త ములందాల్చి చంద్రవంక శిరము 
నంబూని కామకోటి పీఠమందున్న యొకానొక ఆరుణ్యపరిపాకమును భావించెదను, 


కిం వా ఫలతి మ మానె ర్చింబాధర చుంబి మందహాసముధీ 
సంబాధకరీ తమసా మంబా జాగర్తి మనసి కామాక్షీ || ee 


అలరెడు దొండపండుసరియొ పెదవిం జిరునవ్వుపండు వె 
న్నెల లెలయించి చిత్తగుహ నెక్కొను చీకటులన్‌ హరించు న 
మ్మల గనినమ్మ నా హృదయమందిరమందు నసింప నొండు వే 
ల్పలను భజింస వారొలుకంటో సెడు మేల్చలమేమి నాకింకన్‌ 


దొండపండువంటి పెదవిని ముద్దుపెట్టుకొను మురిపెంపు జియనవ్యు 
నెమ్మోమునందులకింప తమంబు హరించు జగజ్జనని కామాక్షి నా మనసునందే 
వర్తించుచుండ నా కితర దేవతలవలన $1నొరుగబోవుఫల మేమి? 


మంచే సదాశివమయే పరశినమయ లలితపొష్ప సర్యంశే 
అధిచక్రమధ్య మాస్తే కామాక్షీనామ కినుపి మమ భాగ్యచ్‌!| ౭0 
అరయంగ (క్రీ సదాగివమయంబగుమంచమునందు బొందుగన్‌ 
బరశివరూపమైన విరిపొనుఫునన్‌ వరచకమధ్యమం 

దరుణరుచి న్వసించు నొక యమ్మ పురారిపురాత్త సత్తపః 

పరిణతి మచ్చిరార్డిత శుభస్థురణ మొక భాగ్య మెన్నెదన్‌ ; 


కామాక్షియను పేర నా భాగ్యమొకటి సదాశివమయమయిన మంచమునందు 
పరశివ రూపమైన పూలపానుపునందు (శ్రీచక్రమధ్యమం దధిషించి యున్నది. 


రక్ష్యోఒస్మి కామపీఠీ లాలికయా ఘనకృపాంబుకాలికయా 
శ్రుతియువతి కుంతల మణీమాలికయా తుహినశె లబాలికయా ౭౧ 


మూకపంచశతి 97 


ఏలికయైనదాని భజియించెద నంచిత సత్కృపాపయః 
కాలిక  గామకోటిపద కల్పితలాలిక విశ్రుత శ్రుతి 
శ్రీలలనామలే చికుర చిత్రిత చిన్మయ రత్నమంజరీ 
ప నాగమార్హ సుషమా కళిక్రన్‌ హిమశె లబాలికన్‌, 


కామపీరమను నుయ్యెల పైని తూగునది సాటిలేని కృపారసము పగితచు మేధుమై 
శ్రుతులనెడి సుందరుల కొప్పులందు మణిమాలిక యైనదియు నగు హిముశె లభాలీకే 
పొలనలో నే నున్నాను, 


రీమే పృరహరజాయే మాయే తవ తరుణ సర్లవచ్చాయే 
చరణే చంద్రాభరణే కాంచీశరతే నతార్తిసంహరకే| 2.9 


పురహరుజాయ! మాయ విను పొల్పగు లేంజిగురాకుచాయలన్‌ 


బరుగుచు. జెంతవ్రాలిన జనమ్ముల దుఃఖములన్‌ హరించు నీ 
చరణమునందు. గాంచిపురి సంచరణ మ్మొనరించుదానియం 


దరుదగుదాన నై ందవకళాభరణా! లయమౌదు నెయ్యెడన్‌ 


ఓ పృరహరునిల్దాల! మాయా! ఛంద్రాభరణ! నీచరణము కాంచీ శరణము, 
ప్రణతార్తిసంహరణము కావున దానియందు నేను లీనుండ నయ్యెద, 


మూర్తిమతి ముక్తి బీజే మూర్తి స్తబకిత చకోరసామ్రాజ్యే 
మోదితకంపాకూలే ముహుర్ముహు ర్మనసి ముముదిషాస్మాకమ్‌ 83 


, అలరుంబంతియయౌచు నౌదలం జకోరానీకసా మాజ్యముల్‌ 
వెలయన్‌ రూపముగిన్న ముక్తి లతికొబీజంబునాం గాంచిలో . 
సలం గంపాతటసీమ నింపుతులకింపంజేయు నవ్వింతయౌ 
చెలుపంబంద నిరంతరంబు మురియుం జిత్తమ్ము మాకెప్పుడున్‌ | 


చకోరసామాజ్యము (చంద్రబింబము) తల'వై పూబంతిగాగ రూప్పుగట్టిన ముక్తీ 
బీజమై కంపాతీరమున సంచరించుచుండు నొకానొక తళుకుతో మాటిమాటికి మురి 
యవళినని మా కోరిక, 


28 ఆర్యాశత కము 


నేదమయీం నాగమయోరి 
బిందుముయోం పరపదోద్య దిందుదముయీనమ్‌ 
మందత్రమయిాం తంత్రమయిం 


ప్రకృతిమయీం నౌమి విశ సవికృతిమయివు॥ ర్త 


'వేదమయి యంతటన్‌ నిండు నాదమునయి 
దిందువయి పరపదోద్యత మ్మిందువునయి 
నుంతమయి బహొవిధ మ్మెన తంత్రమునయి 
(పకృతియయి విశ ్వనికృతీయౌ సడతిం గొలుతు. 


సేదమయి నాదమయి బిందువయి పరమపదమునందు (సహస్రారమందు) ఉద 
యముందు ఇందువయి (చిచ్చంద్రమండల సే రూపిణి) మం|త్రమయి తం|త్రమయి 
ప్రకృతిమయి విశ (వికృతిమయి యగు తల్లిని (మొక్కెదను. 


పురమథన పుణ్యకోటీ పుంజిత కవిలోక సూక్తి రసధాటీ 
మనసి మమ కామకోటీ విహరతు కరుణావిపాక పరిపాటీ! 2౫ 


పురహరుపుణ్యకోటి యయి పుంజితసత్కవికోటిసూక్తి ని 
ర్భరరసధాటి యద్భుతకృపాపరిపొటి మదీయచిత్త మం 
దిరమున. గామకోటి నిరతిన్‌ విహరించునుగాక మత్సురా 
చరిత తపోవిపాక వికన త్సుమసౌరభ పుణ్యవాటియై. 


పురారిపుణ్యములకోటి పుంజీకృత సుకవిసూక్తి రసధాటి కరుణారస పరిసాక పరి 
పొటీయునగు కామకోటి నా మనసునందు విహారము నెఆపుగాక! 


కుటలం చటులం ఫృథులం మృదులం కచ నయన జఘన చరణేషు, 
అవలోకిత మవలంబిత మధికంపాతట మమేయ మస్మాభి*|| 8౬ 


అందిన దూహకందనిది యంద మొకం డిదె కంపయొడ్దునన్‌ 
విందొనరించి కందొవక్కు వేనలి వంకరటింకగ, కడున్‌ న 

దొందర యౌచు కన్నులను, దొడ్డతనంబు పీఖుందులందు నె 
యందెలు సందడించు చరణాబ్దములన్‌ మృదులమ్ము నై కడున్‌. 


మూకపంచశతి 29 


జుట్టునందు గుటిలమై కన్నులందు జటులమై (చంచలమై) పీణుదులందు 
సృధుల మై (విశాలమై) చరణములందు మృదులమై యున్న అమేయ మైన యొక 
మూర్తి కంపాతీరమునందు మాకు గోచరించినది. ఆశ్రయము నెనది. 


ప్రత్యబ్ముఖ్యా దృష్ట్యా ప్రసాద దీపాంకురేణ కామాక్ష్యాః 
పశ్యామి నిస్తుల మహో పచేలిమం కిమపి పరశినోల్లాసన్‌] రం 


మా కామాక్షి ప్రసాదదిపకళికన్‌ భాసిల్స ప్రత్యద్ముఖ 
శ్రీకమ్మా నొక లోనిచూపేన నహో చిత్రమ్ము వూందేనియల్‌ 
వాకల్‌ గట్టగం బండి నిండువలపుల్‌ పై పైగుబాళించు లీ 

లా కైవల్యనివాస మా ఫరశివోల్దాసమ్ము నేం జూచెదన్‌, 


కామాక్షమ్మ యనుగ్రహమనెడి దీపపుకళిక సహాయముతో లోపలిచూపుతో (ఆత్మో 
న్ముఖదృష్టితో) నిండుగ బండినది (పూర్ణభావము చెందినది) యగు పరశివుని ఉల్లాసము 
(పరమశివానందస్థాన మైన కామాక్షిని) దర్శించుచున్నాను. 


విద్యే విధాతృవిషయే కాత్యాయని కాలి కామకోటికలే 
భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీమ్‌! ౭౮ 


సం సుషీవిషయా ! .f | | 

శ్రీవిద్యా! చతురాస్య సృష్టివిషయా | Ua) | కాత్యాయనీ | 

ఓ విశేశరి ! కామకోటి కల ! ఓహో భారతీ ! భైరవీ | 

దేవీ ! శాంభవి ! సర్వమంగళ | దయార్దీ |! శాకినీ | నిన్ను నం 
బా ! చేమారు నుతింతు. గాంచిపురకామాక్సీ ! కటాక్షింపుమా | 


బ్రహ్మకు గోచరమగు ఓ విద్యాధిష్టాశ్రీ ఓ కాత్యాయనీ కాళీ కామకోటీ కలా 
రూపిణీ భారతీ భైరవీ భద్రా శాకినీ శాంభవీ శివా యని నిన్ను స్తుతించెదను, 
పరదేవతా ప్రకృతి యందు లోకానుగ్రహ _నిమిత్తముగా నానిర్భవించిన తయా 
యవతొరవిశేషము లీ నామములచే బేర్కొనబడినవి. 


మాఠిని మహేశచాలిని కాంచీఖేలిని విషక్షకాలిని తే 
శూలిని విద్రుమశాలిని సురజనపొలిని కపాలిని నమౌోఒస్తు| 8౯ 


30 ఆర్యాశతకము 


మాలిని శ్రీమ హేశదృఢమానసచాలిని ! విద్రుమ ప్రభా 
శాలిని ! దేవఫాలిని నిశాచరకాలిని యో కపాలినీ 
శూలిని ఆగమార్హ పరిశోధన శేళిని కాంచికాపురి 

ఖేరిని ! ఏకచూతపతికేనలభావ సమైక్యడీగీగ ! 


ఓ మాలినీ (అకారాద్యక్షరమాలామంత్రరూపిణీ యనుట) మహేశ్వరుని మది 
కదిలించినదానా కాంచీనగరవిహారిణీ శత్రువులపాలిటికాలరూపిణీ (కాళీ) త్రకూలధారిణీ 


(ప్రవాళ(పవడము) కాంతిమయశరీరిణీ ! దేవతాపాలినీ కపాలధారిణీ నీకు నమస్కారము, 
అమ్మవారి రజస్త్రమః ్రకృతికము లయిన 'యవతారము లివి. 


దేశికతి కిమేష శివే తత్తాద్భ కవ ను తరుణిమోన్మేషః 
కామాక్షి శూలపాటేః కామాగను సమయ తం|త్రడిక్షాయామ్‌ || ౮౦ 


హరునకు. గామశ్నాస్త్ర, సమయాగమదీక్ష యొసంగుపట్టునన్‌ 
గురువగు నమ్మ ! యో కుసుమకోమలి ! నీ నవయౌవన ప్రభా 
స్గురణ మనీదృశమ్మది యపూర్వవికాసము చంద్రమఃకళా 

భరణ మనఃకుశేశయనివాస విలాసిని ! కామలోచనీ ! 


అట్టిట్టేదనరాని ఆనీ యౌవనో న్మేషము శూలపాణికి కామశా స్త్రరూపమయిన 
శాక్త తంత్రదీక్ష. ననుగ్రహించుటలో గురవగునా యేమి తల్లీ ! 


వేదండకుంభ డంబర వైతండిక కుచభారార్త మధ్యాయ 
కుంకుమరుచే నమస్యాం శంకర నయనామృతాయ రచయామః। ౮౧ 


సమధిక కుంభికుంభ మదసంపదతోడ వితండవాద ని 
(భ్రమమునుజూపు 'మేల్కుచభరంబునం దూంగెడు నుథ్యమానం గుం 
కుమపువు వన్నెయై కులుకు కొండొక శంకరలోచనామృత 
క్రమమున కానతుండయి కరమ్ము కరమ్ములు దోయిలించెదన్‌. 


ఏనుగు కుంభస్థలముయొక్క విలాసాటోపముతో వితండవాదము సేయు కుచ 


భారముచే  కటకేటలాడు నెన్నడుము కుంకుమపూవృవన్నియగులుకు నెమ్మేనును గల్లి 
శంకరుని చూపుల కమృత ప్రాయ మైన మా యమ్మను (మొక్కెదము. 


మూకపంచశతి 31 


అధికాంచిత మణీకొంచనకాంచీ మధికాంచి కాంచి దద్రాక్షమ్‌ 
అవనతజనానుకంపా మనుకంపాకూల నుస్మదనుకూలామ్‌|| ౮౨ 


కాంచితిం గాంచిలోపల నొకానొక కన్నియ నించురీవి (క్ర 
మ్మించు వలెన్‌ తళుక్కనెడి మేనిజిగిన్‌ విలసించు దాని శ్రీ 
కాంచనకింకిణీకమణికాంచి నుదంచిత చారుమూర్తి కం 
పాంచిత తీరకల్పితవిహార ముదారకృపొప్రపూరమున్‌ 


ఎంతయురాణించు మణిమయసువర్ష మేఖల దాల్చి అడుగడుగున నడుగులందు 
వ్రాలు భక్తజనము నాదరించుచు మాయెడ సుముఖియైయుండు నొకానొక యమ్మను 
గంపాతీరమున గాంచిలో. గాంచితిని, 


సరిచితకంపాతీరం పర్వతరాజన్య సుకృతసంనాహమ్‌ 
సరగురుకృపయా వీశ్షే పరమశివోత్సంగ మంగళాభరణమ్‌| ౮౩ 


పరిచితరీతి. గంపనది వార. జరించెడు నొక్క యందమున్‌ 
పరమగివాంక సంగతికి. బాత్రత గాంచిన దివ్యమంగళా 
భరణము సర్వకారణము పర్వతరాజ పురాకృత వ్రత 

సురణ మశేష మియ్యెదుటం జూచితి మామక పుణ్యవేషమున్‌, 


కంపాతీరపరిశయమువడసిన పర్వతసార్వభౌముని పుణ్యములరాశిని పరమిశివు 
నొడిలోని  మంగళాభరణమును గురుదేవుల పరమకృపచే దర్శించుచున్నాను. 


దగ్ధమదనస్య శంభోః ప్రథీయసీం బ్రహ్మచర్యవై దగ్గీమ్‌ 
తవ దేవి తరుణీమ శ్రీ, చతురిమ పాకో న చక్షమే మాతః॥| _ ౮౪ 


ఇర్టై దహించె నమ్మదను నీశ్వరు ; డాతనిబ్రహ్మచర్యపుం 
దిట్టతనమ్ము నోర్వదు గదే యిదె నీ నవయౌవనంపు శ్రీ, 
దెట్టువగొన్న నెరిమి మదిందలపోసెద నట్టి నిన్ను, నీ 

పట్టని నన్నొకింత గని పట్టి దయం గనివెట్టు మమ్మరో. 


దేవీ! నీ నవయౌవనశోభాచాతుర్యపరిపాకము మన్మథుని దగ్ధముచేసిన శంభుని 
సుప్రసిద్ధబ్రహ్మచర్య నిష్టానై పుణ్యమును జూచి యోర్వలేని దయ్యెను గదమ్మా. 


32 ఆర్యాశతకము 


మదజలతమాలపత్రా వసనితపత్రా కరాదృతఖనిత్రా 
విహరతి పులిందయోషా గుంజాభూషా ఫణీం ద్రకృళ వేషా| OX 


కరముల దవ్వుగోల. దగంకొని యాకులవీరంగట్టి య 
య్యురగకులేంద్రు నాభరణమూని మెయిన్‌ గురివెంద పేరు లిం 
పొరయ మదాంబు సిక్తమయి యొప్లు తమాల్తదళంబు వీనులగ్‌ 
దురిమి పుళిందకన్యక "మనోజ్జగతిన్‌ విహరించు నియ్యెడన్‌. 


ఇచటినుండి ఆమ్నాయదేవతాభేదముచే ధ్యేయమైన అకారభేదములు వర్షింపబ 
డుచున్నవి, హిస్తమునం దవ్వుగోలగ్గొని ఆకులచీరగట్టుకొని సర్పరాజు నాభరణముగ 
గై సేసి గురివెందపూసల పేరులు దాల్చి మదధారచే దడియుచున్న ఇరుగుడు 
చిగురుల చెవులందు ధరించి వృళిందకన్య యొకతె యిందు విహరించుచున్నది, 


అరికే శుకినీ గీతే కౌతుకినీ పరిసరే చ గాయకినీ 
జయసీ సవిధేఒఐబ భ్రెరననుండలినీ (శ్రనసి. శంఖకుండలినీ ౮౬ 


తొడపయి నాడు చిల్యయయి తోరపుపాటలు పాడు నేద్నుకై 
యెడనెడ చెంతల న్నిలిచి యింపుగంబాడెడు పాటకత్తెలై 
వడింబడిగొపులై మసలు ఖైరవిమండలియౌచు. వీనులం 
దడరెడు శంఖకుండలములై సకలోన్నతి నుందు వమ్మరో. 


అమ్మా! అంకతలమునం దాడెడు చిలుకతో గానమేయువేడుకగొని యిరు 
"వంకల పొటకత్తెలు వంతపొడగ భెరవమండలముతో శంఖాకార కుండలములం దొళ్ళి 
నా దాప్సన నుల్లసిల్లు తల్లివి లీవు. 


ప్రణత జనతాపవర్గా కత రణసరా ససింహసంసర్గా 
కామాక్షీ ముదితభరా హతరిపృనరా త్వమేవ సా 'దుర్గా! £ ౮౭ 


దుర్గవు నవే హత రిపువర్గవు కొమొక్షి ముదితభర్గవు రణధీ 
సర్గవు ససింహవర సంసర్గవు అపవర్గ మీన స్వజనమ్ములకున్‌. 


వినతులయిన జన సమూహముపాలిటి మోక్షమై యుద్దములను రేచుచు సింహ 
వాహవై కామాక్షీ! శత్రువర్గముంజెండాడి ఉగ్రుని కానందము నించు దుర్గవు నీనే, 


మూకపంచశతి 33 


శ్రవణచలద్వేదండా సమరోద్దండా ధుతోసురశిఖఇండా 
దేవి కఠితాంత్రషండా ధృతనరముండా త్వమేవ చాముండా] ౮౮ 


భండనసిమ. నిండు సురవైరుల ముండితులంబొనర్చి వే 
దండయుగంబు వీనులను దొలిచి పున్మలమాలదాల్చి చా 
ముండ చరింతు వీవు సతమున్‌ 'పెన్యుప్రేవులు మేన (వేలంగన్‌ 
జండతర (ప్రభావమున జెండి జగల్లయకర్తిం కాళివై. 


ఏనుగులు చెవులయం దూగులాడ యుద్దమునందు బ్రచండమూర్తి వై రాక్షసుల 
తలలు చెండీ (సేవుర మాలలు కంఠమున డొళ్చి నరులపునుకలను ధరించి వర్తించు 
చాముండవృ నీవే. 


ఉర్వీ ధరేంద్రకన్యే దర్వీభరిలేన భక్తపూరేణ 
సుర్వీ మకించనార్తిం ఇర్వీకురుషే త్వమేవ కామాక్షి ౮౯ 


గీరవర కన్యకామణి యకించన యోగిజనార్తి యెల్లనున్‌ 
గరము హారింపంగా దలంచి కాదట షడ్రసభక్త పూరమున్‌ 
సరవిని బెట్టం జే గరిట జక్కనం బూనెద వన్నపూర్ణవై 
పరమశివాతిథి ' ప్రణయపాకవిధాయిని విశ్వమోహినీ! 


ఓ గిరిరాజకన్యా! గరికేనిండ యన్నము వడ్డించి దీనుల యసరిమితపరితాపము 
హరించుదానవు నీవే. 


తాడితరిప్ఫ సరిపీడన భయహరణ నిపుణ: హల ముసలా 
క్రోడపతి భీషణముఫీ క్రీడని జగతి త్వమేవ కామాక్షి | ౯ం 


అరినికరంబు. గూలిచి భయంబు హరించెడి నేర్పు సేరిమిన్‌ 
గర మరుదైన నాగలియు రోశలియుం గొని ఫందిము స్టైతో 
నురుభయముంబొనర్చు ముఖ మొస్పంగ నీవ వరాహవల్లభా 

స్థురణమునన్‌ జగమ్మున నపూర్వగతిన్‌ విహరింతు నమ్మరో 


శత్రువులం గొట్టి కూల్బుటలో భక్తుల భయమును వారించుటలో నేర్పుగన్న 
నాగలి, రోకలియు దౌర్సి వెజపుగొల్పు ఫందిముట్టైలో (వారాహివై) నీ వీ జగమున 
గ్రీడింతువు.. 


3 


34 ఆరా (శతకము 


స్మరమథన్‌ వరణలోలా మన్మథ హేలా విలాసమణీశాలా 
కనకరుచిచౌర్యశీలా త్వమంబ బాలా కరాబ్దధృతమాలా। ౯౧ 


కరముల నక్షమాలంగొని కొమవిలాసవిహార రత్నమం 

దిరమయి పుష్పబాణుని వధించినవాని వరించు. వేడుకన్‌ 
బరగెడు బాల వీనయ కనత్కనకప్రభ దొంగిలించు మేన్‌ 
స్థురణముతోడ నో త్రిపురసుందరి! వర్తిలు దీవు నీవయ్రై. 


కరములయం దక్షమాలగొని కామలీలా విలాసములకు మణిమందిరమయి మేలిమి 
బంగారుచాయను గాజేయు శరీరకాంతితో కరపద్మములందు మాలధరించియుండు బాలవు 
నీవ, 


విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటీ 
కామాక్షి షక్ష్మలాక్షీ కలితవిసంచీ విభాసీ వైరించీ|| డ్రై 


కమలకుటిం జరించి సితకాంతిపటిం ధరియించి పుస్తక 
మ్మమరగ నొక్కచేత, నొకహస్తపుటిన్‌ రుదురాకమాల యం 
దముగొనం గామలోచన సతమ్ము(జరించెదు షక్ష్మలాక్షి వై 
ప్రమదమునన్‌ బ్రపంచితవిపంచి విరించి వరించినట్టిదై. 


అచ్చము తెల్లనివీరగట్టికొని కమలమను కుటీరమున పుస్తకము, రుదాక్షమాల 
య (0 యు టా 


హస్తములందు దాల్చి వీణెమీటుచు ఓ కామాక్షీ! నీవ విరించి యిల్లాలవై (వాణీవై) 
విలసిల్లుదువు, 


కుంకుమరుచిసింగ మసృక్పంకిల ముండాలి మండితం మాతః 
జయతి తవ రూపధేయం జసపట పుస్తక వరాభయకరాబ్దమ్‌।| ౯3 


కుంకుమశోణశోభమయి కొండొకరూపము రక్ష నాహినీ 
పంకిల ముండమండితము భాసిలునమ్మ భవత్స(రూప మే 
ణాంకకిరిటుభామిని వరాభయ పుస్తక చారుముద్రల 
య్యింకొకచేత నింపు తులకింప జపొంశుక మద్రికన్యకా! 


అమ్మా! రక్తపంకిలములగు పు(శ్రెలమాలనుబూని జపమాల పుస్తకమును వర 
ముద్రను దాల్చిన నాల్గహస్తపద్మములతో కుంకుమవర్షమై నీ రూపము సర్వోన్నతమై 
యలరును, 


7 


మూకపంచశతి 35 


కనకమణీకరితభూషాం కాలాయసకలహానీభ కొంతికలామ్‌ 
కామాక్షి శీలయే త్వాం కపాల శూలాభిరామ కరకమలామ్‌]|| ౯౪ 


ఆయత దివ్యరత్న కనకొభరణన్‌ గనుగొందునమ్మ కా 


లాయసకాంతితోడం దగవాడు శరీరముదాని శూలముం 
చేయి. గపాల మింకొకటం జిత్రముగా ధరియించుదాని న 


బ్రాయతచారులో చన ననన్యమతి న్నిను గాములోచనన్‌ . 


సువర్షమయరత్నభూషణములు ధరించి కాలాయసముతో (ఇనుముతో) తగవాడు 
కాంతికళచే మించి కపాలమును, శూలమును కరకమలములందు వహించియుండు 
నిన్నే అన్వేషించెదను, (భావించెదను). 


లోహితిమవుంజమధ్యే మోహితభుననం ముదా, నిరీక్షంతే 
వదనం తవ కుచయుగలం కాంచీసీమొం 'చ కేసీ కామాక్షీ || ౯a 


లోహితకాంతిపుంజమున లోపలిచాయ. సమేయకాంతిస 
మ్మోహితవిశ్వజాలమగు ముడ్డుమొగంబుం సచద్వయంబు కు 
దక్షమయి యింపులుగుల్కెడు గాంచిసీమ ను 

త్సాహమునం గనంగలరు ధన్యతముల్‌ నుజీ వార లెవ్వరో, 


అరుణకాంతిమండలమునడుము భువనములెల్ల మోహింపజేయు నీ మోమును, 


గుచయుగమును, యొడ్డాణమునకు 'నెలవైన కటిభాగమును కొంచీసీమను నెవ్వరో 
ధన్యులు దర్శింపగల్లుదురు, 


జలధి ద్విగుణీత హుతవహ దిశా దినేశ ర కలాశ్వినేయదలైః 
నలివై ర్మహేశి గచ్చసీ సర్వోత్తర కమలదల మమలమ్‌॥ ౯౬ 


a 


జలధి ది (గుణితగిఫిదిక్‌ కలి తార్కకలాగి (నేయ గణితదథళమ్ముల్‌ 
గల కమలమ్ముల జని వై నలరు సహ।స్రారకమల మందెదు జననీ, 


నాల్గు ఆటు పది పండ్రెండు పదునాజు ర0డును వైన దళములుగల 'కమల 
ములు అనగా వరుసగా మూలాధార - స్వాధిష్టాన -- మణేపూర -- అనాహత - 
విశుద్ధ -- ఆజ్ఞా చక్రముల వెంట నన్నిటికి మీదిదైన విమల మైన నహ ప్రారకమలదళ 
మును బొందెదవు. 


- ఆంంనత్రక్రము 


4 


సత్సృతదేశికచరణాః నబీజ నిర్బీజ యోగనిశ్ళేత్యా 
అపవర్గ సౌధవలభీ మారోహం త్యంబ కేపీ తవ కృపయా ౯౭ 


ఓ జననీ! త్వదీయకృపనొందిన కొందటు దేశికాంఘినీ 
రేజములం భజించి యలరించి మన మ్మటుపై సదీజ ని 
ర్బీజ సమాధియోగమను వింతగు నిచ్చెన మోక్షసౌధవి 
(భాజితచంద్రశాల కటు పైపయి కెక్కెదరమ్మ శౌరభవీ! 


గురుచరణమును. గట్టిగ బట్టుకొని సేవించిన అదృష్టవంతు లేకొందరో నీద 
యచే సబీజ నిర్బీజ సమాధిరూవమయిన నిచ్చెనవెంట మోక్షసొధము ఫై మేడకు 
(చంద్రశాలకు) ఎక్కెదరమ్మా! 


అంతరపి బహిరపీ త్వం జంతుతతే రంతకాంతక్స దహాంతే 
చింతితసంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానమ్‌|| ౯౮ 


చింతితసంతతి న్నినుభజించెడు జంతువులన్‌ దనంత న 
త్యంతము నంతకాంతకృదహంత స్వరూపముగా. జరించి నీ 
వాంతరమందు బాహ్యమున నద్భుతమౌ మహిమానుభావ మ 
(శాంతము సంతరింతువు నిశాకరబింబ విడంబితాననా! 


అంతకుని యంతముచేసిన శివృని అహంతారూప మైయున్న నీవు సర్వజీవులలోన 
వెళుసలను నున్నావు, అవిళ్ళిన్నధ్యానధారాసంపన్ను లయిన యోగులకు అనుపమను 
ప్రభావమును అనవరతము నిస్తరింపజేయుచున్నావు. 


కలమంజుల వాగనుమిత గలపంజరగథ శుక (గహొత్వ సంర్యాత్‌ 
అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణా న్యస్త మ్‌|| Ee 


కలికీ! నీ కలమంజుభాషణము లాకర్లించి యూహించి నీ 
గలమన్‌ పంజరమంద యున్నదని చిల్కన్‌; దొనింబట్టుంగం దా 


నిలిపెన్‌ గావలె శంబరారి యెజగాన్‌ బింబంబు మేల్‌ డంబరం 
బలరన్‌ నీ రదనాంబరం బదిగదా అంబా! కదంబ|పియా! 


అవ్యక్తమధురములయిన నీ పలుకు లాలించి నీ గళమను పంజరములో తనక 
వాహన మైన చిలుక యున్నదని అనుమానించి దాని వెలికీరప్పీంచుటకు ఛంబరొ( 
(మన్మథుడు) ఎఅగా బెట్టిన దొండపండుకదమ్మా నీ పెదవి. 


మూకపంచశతి 37 


జయ జయ జగదంబ శివే జయ జయ' కొమొక్షి జయ జయాగ్రిసుతే 
జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధా రే ౧౦౦ 


జయ జయ జగదంబ శివా! 
జయ జయ కామాక్షి! తుహినశైల కుమారీ! 


జయ జయ మహేశదయితా! 
జయ జయ చిద్గగన సాంద్ర చాంద్రీధారా! 


ఓ జగన్మాతా! శివా! సర్వోన్నతురాలనై వర్తింప్పుము. కామాక్షి! హిమాచల 
కుమారీ! సర్వాతిశాయినివై యలరుము. మహేశునిల్లాలా! సర్వాధికవై యుండుము. 
జ్ఞానాకాశమున నలముకొనిన నిండు'వెన్నల ప్రవాహమా! నీవు సర్వవిశేష వై రాజిల్ణుము, 


అర్యాశతకం భక్త్యా సఠతా మార్యాకటాత్నేణ 
నిస్సరత్‌ వదనకమలా ద్వాణీ పీయూషధోరణి దివ్యా "౧౦౧ 


ఈ యార్యాశతకమ్ము భక్తింగొని తా రెవ్వారు కీర్తింతురో 
అ యా పుణ్యుల యాస్యపద్మములయం దావిర్భవమ్మంది జౌ 
లై యేవేళను వాణి వెల్లిగొనునమ్మా యద్భుతస్ఫూర్తి మై 
పీయూషాంచితధోరణిన్‌ పరణివపేమానుసంధాయినీ! 


ఈ ఆర్యాశతకమును భక్తితో బఠించువారి ముఖకమలమునుండి ఆర్యా కటొ 
శ్షముచే అమృతధోరణిమైన దివ్యవాణి (అలౌకిక భాష) వెలువడును. 


యస x 


శ్రీః 
పాదారవిన్ల శత్రకన్‌ 


మహిమ్నః సన్గానం మదనపరిపంథి ప్రణయిని 

ప్రభు ర్నిర్లేతుం తే భవతి యతమానోంసి కతమః 

తథాపి ,శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో 

విపాక స్త(త్సాద స్తుతివిధిషు జల్పాకయతి మామ్‌! ౧ 


స్మరహరుభామ! నీదు మహిమన్‌ సరవిన్‌ సరిగా గణించి యే. 
రృరుపగ నెంతమేటి యొకపాటియ యెంతటి యత్నమున్న నీ 
శ్వరి! ఎగయించెం గాంచిపురసౌధవిహారవిశారదా! మనః 
సరమవిపాకమేదొ నను ద్వచ్చరణ స్తుతిజల్పనమ్ములన్‌ . 


ఓ కాంచివిహారరసీకొ! నీ మహిమమార్గ మిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాండును 


జొలండు. ఐనను నామనఃసర్గిసాక మేమో కాని నీ పాదములను కొనియాదుటలో 
నన్ను వాచాలుని జేయుచున్నది, 


గలగ్రాహ్‌ పౌరందరపురవనీ వల్లవరుచాం 

ధృత ప్రాధమ్యానా మరుణమహసా మాదిమగురుః 

సమింధే బంధూకస్తబక సహయుధ్యా దిశిదిశి 

వీసర్సన్‌ కామాక్ష్యా శృరణకిరణానా మరుణిమా॥| ౨ 


(శ్రీమన్నందనవాటికా కీసలయ (శ్రీగొంతుకన్‌ బట్టి యా 
వైమున్నా నరుణద్యుతిం దొలిగురుత్వంబూని 'బంథూకశో 
భామాధుర్యముతో వివాదపడి నీవా నేన యం చుద్గతిన్‌ 
గామాక్షీ చరతారుణస్థురణముల్‌ (గ్రమ్మున్‌ దిగంతమ్ములన్‌. 


కల్పతరుపల్లవకాంతులకు గళ గ్రాహియై ఉదయసంధ్యారాగచ్యాయలకు దొలి గురువై 
మంకెనపూగుత్తులతో తగనాడునదై కామాక్షి చరణకిరణ రక్తిమ దిశదిశలం దలమి 
వెలొందుచున్నది, 


మూకపంచశతి 39 


మరాలీనాం యానాభ్యసనకలనా మూలగురవే 

దరిద్రాణాం త్రాణవ్యతికర సురోద్యానతర వే 

తమస్వాండషప్రొఢి ప్రకటన తిరస్కారపటు నే 

జనోఒజయం కొమాక్ష్యా శృరణనలినాయ స్పృహయతే| 3 


వరహంసమ్ముల కందమౌ నడక లభ్యాసమ్ము గావింపగన్‌ 
గురువై పేదలపాఠి కల్పతరువై గోరాడి యంతస్తమః 
ఫరమస్రొథి నెసంగు శాంభవి పదాబ్బ్దద్వంద్వ మత్యంతసుం 
దరముం గూర్చియ వీండు ముచ్చటపడుం దర్శింప నర్చింపగన్‌ , 


రాయంచలకు నడకనేర్సు మొదటిగురు వై, దరిద్రుల సంగక్షించునెడ కల్పతరు వై, 
చీకటుల యౌద్దత్యప్రకటన మెదిరించుదిట్టయై యున్న కామాక్షీ చరణకమలములకొ అకు 
వీడు (నే నన్నమాట) వేడుకపడుచున్నాడు. 


వహంతీ సై ందూరీం సరణి మవనమామరపురీ 

పురంధ్రీసీమంతే కవికమల బాలార్హసుషనూ 

త్రయాసీమంతిన్యాః స్తనతటనిచోలారుణపటీ 

విభాంతీ కామాక్ష్యాః వదనలినకొంతి' ర్విజయళలే| ర 


వరసై ందూరరుచిన్‌ వహించి వినమత్‌ స (ర్బామిని దివ్యసుంద 
దర సీమంతములన్‌ గవీంద్రకమలాంత ర్బాలభానుప్రభా 
స్థురణమ్మె శ్రుతిసుందరీ క్షుచగిరీ ప్రోద్యన్నిచోలారుణాం 

జ! 

బరమై 'యొప్పెడు శాంభవీచరణ శుంభత్సద్మరాగ ప్రభల్‌ | 


చెంత వ్రాలెడి దేవకాంతల సీమంతసీమలందు/ కుంకుమరేఖయై కవులనెడి కమల 
ములు వికసింప బొలసూర్యప్రభలై [శ్రుతికామినీకుచతటములం దెజ్బని ప్రైటచింగై 
కామాక్షి చరణారవిందరుచి సర్వోన్నతమై యలరుచున్నది. 


వ్రణమభూతన్య ప్రణయకలహత్ర స్తమనసః 
స్మరారాతేశ్చూడానియతి గృహమేధీ హీమకరః 

తమో స్సాంధ్యాం కాంతిం వహతి సుషమాభి శృరణయో 
స్పయో ర్మే కామౌక్ష్యు హృదయ మపతంద్రం విహరతామ్‌| 


40) పొదారవిందశ తకము 


పొలయలుకన్‌ భయంపడుచు మున్‌ వినతుండగు శంభుదేవృనౌ 
దల దివి నిల్లుదీర్చు శశి దాలుచు నచ్చప్పు సొంధ్యరాగ మే 
లలితపదారవిందరుచులం, బరమేశ్వరి యా పదమ్ములం 
దెలమిని నా మనమ్ము విహరించుత జాడ్యమువాసి నిచ్చలున్‌. 


ప్రణాయకలహమున భయవివశ మైన మనసుతో వ్రాలిన శంకరుని శిరస్సనెడి ఆకా 
శమందు ఒకయింటివాండై యున్న చంద్రుడు ఏ తల్లిపాదముల కాంతిచే సంధ్యారాగ 


కొంతిని వహించునో అట్టి కామాక్షీ దేవిచరణములందు నా మనసు మెలకువతో 
విహరించుగాక! 


యయోః పీఠాయన్తే విబుధముకుటీనాం సటలికా 

యయో స్పాధాయన్తే స్వయ ముదయభాజో ఫణీతయః 

యయో ర్లాసాయన్తే సరసిజభవాద్యా శృరణయో 

స్తయో ర్మే కామాక్షా దిన మను వరీవర్తు హృదయమ్‌! ౬ 


సురమకుటాళి వేనికడ సొంపులుగుల్కును బొదపీళమై 
వరకవిసూక్తు లుల్లసిలి వాటికవే యెట సౌధయోగతన్‌ 

బొరయు విధీంద్రముఖ్యు లెట ముందట దాసులరై చరింతు "రా 
సరశివభామిని చరణపద్మములన్‌ హృదయమ్ము నిల్చుతన్‌. 


దేవతాకోటికిరీటకోటి దేనికి పాదపీర మగునో, తమంతట నుదయించు కవితా 
రీతులు వేనికి సౌధములు (మేడలు) అగునో, బ్రహ్మాదులు వేనికడ దాసులగుదురో, 
యట్టి కామాక్షీచరణములందు నా హృదయ మనుదినము వర్తించుగాక! 


నయన్తీ సంకోచం నరసీజరుచం దెక్సరిసరే 

సృజన్తీ లౌహిత్యం నఖకిరణ చంద్రార్హ ఇచితా 

కవీంద్రాణాం హృత్సెరన వికసనోద్యోగజననీ 

స్తురన్తీ కామాక్ర్యా శ్చ క్‌ రణ రుచిసంధ్యా విజయతే। 8 


కమలచ్చాయ నడంచి దిక్తటములం గల్పించి కెంజాయ స్వీ 
యమృదు క్రీనఖ రేఖ జంద్రకళచాయం దాపినటు కనీం 
(ద్రమనఃకై రవ సంవికాసజననిత ౮ మ్మంది కామాక్ట్‌- పా 

దములం గాంతి సమున్నతింబొలుచు సంధ్యాస్ఫూర్తిమ న్మూర్తియై. 


మూకపంచశతి 41 


కామాక్షీ చరణకాంతియను సంధ్య పద్మ ప్రభను సంకోచింపజేయునదై నఖకాంతికిర 
ణమనేెడి అర్హచంద్రనివే బొదువంబడినదై దిశలయం దరుణకాంతి నుదయింపంచేయునదై 
కవుల హృదయములనెడి కలువలకు సాలా గూర్చునదై సర్యాతిశాయిటై 
యేస చున్న ల 


నిరావై ర్మాంజీరైః కిమపి కథయన్తీన మధురం 

పురస్తా దానమే పురవిజయిని స్మేరవదనే 

వయ స్యేవ ప్రొఢా శిథిలయతి యా (ప్రేమకలహి 

ప్రరోహం కామాక్ష్యా శృరణయుగలీ సా విజయతే॥ ౮ 


మాంజీరధ గని నద పల్కు నదియై మాధుర్యధుర్యంబుగన్‌ 
సంజాతస్మితరోచియై శివుండు సాష్ట్రాంగంపడన్‌ యుక్తి దో 
పం దెల్మి న్నెజజాణనాం (బణయకోపమ్మంకుర మ్మంతనం 
తం జక్కన్‌ సడలించు శాంభవి పదాంతశ్ళోభ చెల్యొందెడున్‌. 


అందెలరవలళిచే నేమేమొ మధురముగ మాట్లాడుచున్నట్లుండి తనముందు 
నవ్వుచు వ్రాలిన శివుని (ప్రణయకలహాంకురమును సడలించుటలో ప్రాఢయగు చెలిక 
త్తెవలె వర్తించు కామాక్షి చరణయుగళి సర్యోన్నతితో నలరుచున్నది, 


సుపర్వ స్త్రీ లోలాలక పరిచితం షట్సదచితైః 

సుర ల్లాక్ష్‌రాగం తరుణతరణీజ్యోతి రరుతై ః 

భృతం కాంత్యంభోభి ర్విస్ఫమురమరందై స్పరసిజై 

ర్విధత్తే కామాక్ష్యా శృరణయుగలం బంధుసదవీమ్‌|| ౯ 


అమర స్తీ, చలితాలకల్‌ పరిచయమ్మె లాక్షపారాణి పొం 
కములం గుల్కుచు బాలభానురు ల కొంత్యంబురానుషం 
గములై శ్రీచరణంబు అయ్యళులు మూగన్‌ గెంపుతోగన్‌ మరం 
దము జాలెత్తిడి తమ్ములందు. గ్రమబాంధవ్యంబు వొటించెడిన్‌ 


దేవతా స్త్రీల చలించుముంగురులతో గూడి తుమ్మెదలతో గూడి పారాణి, 
లాక్షారాగముతో నెరనెర్రనై కామాక్షిచరణము బాలభాను ప్రభలచే నెరు వెక్కినట్టియు, 
కాంతిపుంజముచే నిండి జాలుకొను తేనియలతో నిండినట్టియు పద్మములతో చుట్టరి 
కము నెఅవుచున్నది. 


42 ఆర్యాశతకము 


రజస్సంసర్లే స్టి సతి మరజసా మేవ హృద దయే 

వరం రక క్తశ్వేన స్ట సితమపీ విరక్తై కశరణమ్‌ 

అలభ్యం మందాసాం దధదపిసెదా మందగతితాం 

విధత్తే కామాక్ష్యా శృరణయుగ మాశ్చర్యలహరీమ్‌]| ౧౦ 


జరిగి రజసులోన నరజస మనస్థితిగాంచి రక్తిమం 
బరగి విరక్త గి శరణమ్మయి మందజనానవాప్యమై 


వరలి యమందమందగతిభాసుర మై తనరారు శాంభవీ 
చరణయుగంబు నించు మము సారెకు వింతలవింత వెబ్బనన్‌ | 


రజస్పంపర్కము (పరాగసంబంధము) గలదయ్యు రజోగుణ సంబంధము లేని 
వారి హృదయమునందే  నిల్చినదై, మిగుల రక్తమయ్యు (ఎల్జనిదయ్యు) విరక్తులకు 
మాత్రమే ప్రధానాశయమై మందమతులకు అలభ్యమయ్యు ననవరతము మందగతిని 


(మెల్లని నడకను) పూనినదై కామాక్షీ చరణద్వంద్య మొశ్చర్యపు వెల్లువను జాల 
లుపుచున్నది, 


జటాలా మంజీర సురదరుణ రత్నాంశునికరై 

ర్నిషీదంతీ మధ్యే నఖరుచిర్భురీ గాంగసయసాం 

జగత్తాంణం కర్తుం మమ జనని కామాక్షీ నియతం. 

తపశ్చర్యాం ధత్తే తవ చరణపాథోజ యుగలీ _. ౧౧ 


మంజిరారుణ రత్న కాంతిచయ సంపత్తిన్‌ జటాధారియై 
రంజచ్బీ) నఖకాంతిపూర మను గంగాతీర్థ మధ్యమ్మునం 
దుం జక్కన్‌ దపమాచరించును జగత్తున్‌ బోవ గామాక్షి నీ 
శింజన్నూపుర చారుదివ్య 'చరణ క్రీ రేఖ యుద్యద్రుచిన్‌. 


శ 


అందెలయందు బొదుపంబడీన పద్మరాగముల తళుకులచే జటాదారియై నఖికాం 
తిప్రవాహ మను గంగాజలమధ్యమున నిలువంబడి జగద్రక్షణము సేయుటకై నీ 
చరణపద్మద్వయి తపోనిష్టను బూనియున్నది. 


తులాకోటిద్వంద్వ కణిత ఫణితాభీతివచసో 

వినమ్రం కామాక్షీ విన్నృమర మహఃపాటలితయోః 

క్షణం విన్యాసేన క్షపీత, తమసో ర్మే లరితయోః 

“ పృనీయూ న్మూర్ధానం పురహరపురం ర్రీచరణయోః| ౧౨ 


మూకపంచశతి 43 


అందెల మో(తచేత నభయమ్ములు వల్కుచుం గాంతిచేత నె 
ట్లందన మొంది యందముల రంజిలి ఘొారతమంబు. జించి యిం 
పొందుపదమ్ము నొక్కక్షణ మొప్పగ శంభుప్పురంధ్రి నా శరం 
బందున నిల్ని నిండగు దయన్‌ నను బావనుంజేయుంగావుతన్‌. 


అందెలరవళిచే నభయములు పలుకుచు కాంతిచే నెజ్టనివై సొగసు గుల్కుచు 
తమస్సును హరించు తన పాదములను ఒక్క క్షణము నా శిరమునందు మోపి 
యప్పురహరుని ఇల్జాలగు కామాక్షి నన్ను పవిత్రుని జేయుగాక! 


భవాని ద్రుహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహు 
స్తమో వ్యామోహేభ్య స్తవ జనని కామాక్షి చరణౌ 
యమో ర్లాక్షాబిందు స్తురణధరణా ద్యూర్రటిజటా 
షు వ్‌! 
కుటేరా శోణాబ్బం వహతి వప్పు రేణాబ్బకలికా! ౧౩ 


ఘనమౌ నే చరణమ్ములం దలరు లాక్షారాగవిస్తూర్తిచే 

జనని! శంభుజటాకుటీం గులుకు నా జాబిల్లివూమొగ్గ యె 
అనిరూపుం గొను, నట్టి నీ చరణముల్‌ రంజిల్లి సంసారమన్‌ 
వని నాలో నిదిడీకృతాంతరత మోవ్యామోహమున్‌ జెండుతన్‌. 


ఓ భవానీ! శివజటాకుటీరమం దలరు చంద్రరేఖ యే చరణములందలి లాక్షారా 

గబిందు స్టురణము (చుక్క) దాల్చి కుంకుమతిలకము దిద్దుకొన్నట్టుండునో యట్టి 

ఖా : య యి న! 

నీ చరణములు సంసారముచే  గాఢముగ నల్జుకొనిన మదియ తమోగుణ వ్యామోహ 
పరంపరను నశింపజేయుగాక! 


సవిశ్రీకుర్యు ర్నః పదతలభువః పాటలరుచః 

పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే 

కణం లబ్బుం యేషాం నిజగిరసి కామాక్షీ వివశా 

వలన్లో హ్యాతన్వ న్యృహమహమికాం మాధవముఖాః ౧౪ 


నలుపైనన్‌ దలందాల్బంగా వివశులై నారాయణుం డాదిగాం 

గల బృందారకబ్బంద మేమనుచు నో కామాక్షి! యే నీ పద 
మ్ముల వెంటన్‌ వలగొందు, రెల్లదురితమ్ముల్‌ వాపు నా పాటల 
మ్ములడాల్నించు పరాగపుంజము మముం బుణ్యాత్ముల వేయుతన్‌ , 


44 ఆర్యాశతకము 


ఓ సరణినా! విష్ణు ప్రముఖులైన దేవతలు వేని పరాగలేశమును తమ తలందాల్న 
టకె యెడనెడ వివశులై పరిభ్రమింతురో యట్టి నీ చరణవరాగములు అరుణద్యుతిచే 
గుల్కుచు పాపహరణనిపుణములై మమ్ము బవి|త్రుల( చేయుగాక! 


బలాకామాలాభీ ర్నఖరుచిమయాభిః పరివృతే 

వినను స్వర్నారీ వికచకచ కాలొమ్చుదకులే 

స్తురన్తః కామాక్షీ స్తుటదలిత బంధూక సుహృద 

భి అలీ ఖ 

సటి లేఖాయంతే తవ చరణపాధో జకిరణాః|| ౧౫ 


అచ్చములౌ నఖప్రభల యాకృతి బెగ్గురు లావరింపంగా 

వచ్చి వినమలైన సురభామల వేనరి నిండుమబ్బులన్‌ 
ముచ్చట నించు నో జనని!  మొల్లిములై నెణీమించు తీంవలై 
విచ్చినముంకెనం జెరిమి వెట్టడు నీ చరణాంబుజచ్చటల్‌ , 


చక్కగ వికసించిన మంకెనపూల శీడుజోడులగు నీ చరణపంకజ ప్రభలు నఖస్ర 
భారూపములైన బెగ్గురు పక్నులమాలచే నావరింపంబడినదగు వినమ్రలైన దేవతాస్త్రీల 
కబరీభరమనెడి వర్షాకాల మేఘపంక్తియందు ప్రసరించి మెరుపుతీగలట్లు శోభించుచున్నవి, 


పరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం 

నిసరా దాక్రామ న్విబుధజన మూర్చాన మధికమ్‌ 

కథంకారం మాతః కథయ సదపద్మ స్తన సతాం 

నతానాం కామాక్షి (ప్రకటయతి శై వల్యసరణీమ్‌! ౧౬ 


విలసిలపద్మకోశముల ద్వేషము రాగము పూని యే దిన 
మ్మల విబుధాళిమౌళిశిఖ నక్కొనకెక్కెడు నీ పదాజ్ఞ మే 
వలనునం జాటనేరుచునొ సల్కగదమ్మ నిజాంతికమ్మునన్‌ 
వలగొని (నాలు సాధులగువారలకున్‌ వరముక్తి సంపదన్‌, 


దినదినము సరాగమై సద్మకోశములయెడ ద్వేషమును గొని పద్మములకంటె 
అందవుయి విబుధజనుల తలపై కెక్కి త్రొక్కెడు వి చరణపద్మము తనదరిని 
వ్రాలు సత్సురుషులకు కైవల్యసంపద నిత్తునని చాటించుచున్నది. ఇది యెట్లో చెప్ప 
వమ్మా! 


ధనమిచ్చుదానికి పద్మము శంఖము అర్భుదము మొదలై నలెక్కగల కోశము నెడల 


(ధనరాశియెడల) విముఖతయుండదు. విబుధజనులయెడల వినయముగూడ దాని లక్ష 
ణము. 


మూకపంచశతి ష్‌ 


ఈ రెండు ధర్మములు విరుద్దములై యున్న పాదము మోక్షసంపదను తనవారి కిత్తు 
నని ప్రకటించుట. అసంభవము, ఐన నట్టిపని నీ చరణము సేయుచున్నదని 
చమత్కారము. సహజమైన రాగము పద్మములయెడ ద్వేషముగల పొదము రాగ 
ద్వేషాదిద్వంద్వదూర మైన శెవల్యమును ఇచ్చుచున్నదని మూలశ్లోకచమత్కారము, 
అదియట్టుండగా పద్మకోశము జా ముక సంపద అను శబ్ద ములందు షట్కుమలములు, 
మౌళిశిఖ = సహస్రారము యోగశ్నాస్త్ర, విశేషముల భావవిశేషము అనువాదమున 
స్ఫురింపంజేయబడినది ఇది విరోధాభాసాలంకారము, 


జసాలక్ర్మీశోతో జనిత పరమజ్ఞాన వలినీ 

వికాస వ్యాసట్లో విఫలిత జగజడ్యగరిమా 

మునపూర్వాద్రిం మే తిలకయతు కామాకి తరసా 

తమస్కాజ్ఞ [ద్రోహి తవ చరణ పాధోజరమణః| ౧౭ 


పరమ జ్ఞానసరోజ సంవికసన వ్యాసంగు(డై శ్రీజపా 

సరణిన్‌ వెల్లుచు విశ్వమాంద్య ముడిగింప న్నేర్పుకాండై భవ 
చృరణాంభోరుహ వల్లభుం డురుతమస్కాండంబు. జెండాండి ది 
వ్యరుచిన్‌ నా హృదయోదయాద్రి తిలకమ్మాం గావుతం దల్లిరో, 


నీ చరణమను సూర్యుండు దాసాొనిప్పువ్వువలె నెజుసొంది పరమార్థ జ్ఞాన 
రూపమైన పద్మినికి వికాసము కూర్చువా(డై జగములందలి గాఢమైన జాడ్యమును 
హరించువా(డై యిప్పుడు నా మనసనెడి యుదయాగ్రిం దిలకమై తులకించుగాక ! 


నమస్కుర్మః ప్రే న్మణీకటక్‌ సేళలోపలమహః 
సయోధౌ రిబ్ధద్భి ర్నఖకీరణ సఫీనె రవలితే 
ఇ ఛి 
స్థుటం కుర్వాణాయ ప్రబల చలదౌర్వానలశిఖా 
వితర్శం కామౌక్ష్యాః సతత మరుణిమ్నే చరణయోః। ౧౮ 


గణుతి లస న్నఖాంశురుచి గ్రమ్మెడు నుర్వుల వెల్లనైన శ్ర 
మణికటకాసితోపల సమంచిత కాంతిపయోధివీచి ను 
ల్పణమగు బాడబానల కలాప మొకో యనిసించు దేవతా 
మణిచరణంబులం దరుణిమన్‌ వినుతించి నమస్కరించెదన్‌ . 


[| 
అలముకొను 'నఖకాంతుల నెడి నురువులచే వెల్లనై మిరుమిట్టుగ్‌ లుప్పు మణీమంజీ 
రములందలి యింధద్రనీల కాంతియను సముద్రమునందు దీవ్రముగ రేగిన బడబాగ్నిజ్వా 
లలోయను నూహను . ' కల్పించెడి కామౌశ్రీచరణముల అరుణ ప్రభకు ' నముస్కరితుము, 


46 ఆర్యాశతకము 


శివే పాశాయేశా మలఘుని తమః కూసకుహరే 
దినాధిశాయేతాం మమ హృదయ ఫాధోజవనిపినే 


నభోమాసామేతాం సరసకవితారీతి సరితి 
త్వదీయ కామాక్షీ ప్రసృతకిరణొ దేవి చరణౌ] ౧౯ 


కొమ్మా ! పగ్గములౌత నూతగ తమఃకూపంబులో సూర్య భిం 
బమ్ముల్‌ గావృత నమ్మ మాముక మనఃపద్మాటవీవాటి ని 
త్యమ్మున్‌ శావణమాసమౌత కనితాధారాసరి ద్వేణి కో 

యమ్మా ! నీ చరణమ్ము లాత్తకిరణవ్యక్త ప్రభాసారణుల్‌ . 


దేవీ! నీ చరణములు ప్రకాశకిరణములు వ్యాపింపగా దరిలేని తమఃకూపమ 
నుండి జీవుల నుద్ధరించు పగ్గము లగుగాక ! నా హృదయమను తామరకొలని; 
వికసింప(జేయ సూర్యబింబము లౌగాక ! సరసకవితాసరోవరము నుత్తరంగితము? 
యుటకు (శ్రావణమాసము లగుగాక | 


నిషక్తం (శ్రుత్యంతే నయనమివ సద్వృత్తరుచిరైః 

సమైర్దుష్టం శుద్దై రధరమివ రమ్యె ర్లిజగతైః 

శివే వక్షోజన్మద్వితయ మిన ముక్తాశిత ముమే 

త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణమ్‌॥ ౨౦ 


అనయమ్మున్‌ నయనమ్మటుల్‌ (శ్రుతుల యయ్యంతంబులం దాకి యిం 
పెనయన్‌ స్వచ్చతచే సమత్త (యుతిచే నింపౌ ద్విజ(శేణి చా 

యను దా నయ్యధరంబటుల్‌ మసలి ముక్తాలంబమై యొప్పి సు 
స్తనయుగ్మమ్మటు వొల్బు నీపదము భక్తప్రార్థ్యమున్‌ (మొక్కెదన్‌. 


శ్రుతి+అంతే= శ్రుత్యంతే, చెవిచివరదాక, నిషక్త ం=ఉన్న, నయనమివ= కన్నునలె, 
శ్రుత్యంతే= వేదాంతమందు, నిషక్తమ్‌=ఉన్నది. సత్‌వృత్తరుచిరై== గుండ్రనై నట్టియు, 
సమై౭ణాసమముగానున్నట్టేయు, రమ్యెః=అంద మైనట్టియ్యు. ద్విజగణ=పలువరుసచేత, 
అధరమిప= పెదవివలె సద్వృత్త రుచిరొః==సచ్చీలురు, సమైఃజసర్వసములు, శుద్ద ః=శుచి 
త్వసంపన్నులు, ర మ్యెః=రమ్యులు అగు, ద్విజగణై =విప్రసంఘములచే, పలువరుసచే, 
జాష్ట్రమ్‌= సేవింపబడుచున్నది. ముక్తా శ్రితమ్‌=ముత్యాలమాల కాశ్రయమైన, వక్షోజ 
న్మద్వితయమిన= కుచయుగమువళె ముక్త +ఆ శ్రితన్‌=ముక్తులచే నాశ్రయింపబడినది, 
ప్రణతశరణమ్‌ = ప్రణతులై నవారికి దిక్కెనదియు నగు త్వదీయం చరణం నౌమి= నీ 
చరణమును (మొక్కెదను. పు 


మూకపంచశతి 47 


నమస్యా సంసజ్జ న్నముచిసరిసంధి ప్రణయినీ 

నిసర్గ ప్రేజోల శ్కురలకుల కాలాహిశబలే 

నఖచాయా మోన సయసి తే వైద్రుమరుచాం 

ప్రచారం కామాక్షీ ప్రచురయతి పాదాబ్దసుషమా॥ ౨౧ 


వ్రాలి నమస్కరించు సురవల్లభువల్లభవేణి నల్ల త్రా 

చే లలి నల్పు "సీయం నఖాంకురకొంతి పయఃసయోధి పై 
జొలున విద్రుమప్రభ ప్రచారము 'పెంపొనరించుచున్న వం 
చ రలరిత తదియ చరణొబ్ద లసచ్చుషమా విశేషముల్‌ 


నమస్కరించుటకు దాపున వారిన శచీదేవియొక్క చెదరెడిముంగురులనెడి నల్ల 
త్రాళుచే శబలితమైన నఖకాంతులనెడి సాల్కడలియందు నీ పాదారవిందముల కాంతి 
పవడంబుడంబును _సెనుపొంద( జేయుచున్నది. 


కదా దూరీకర్తుం కటుదురితకాకో లజనితం 
మప్తోన్తం సంతాసం మదనసరిపంథి ప్రీయతమే 
శణాత్తే కామాక్షి త్రిభువన సరీతాప హరణే 
సటీయాంసం లప్సే పదకమల సేవామృతరసమ్‌ 


(9 
(9 


ఓ లలితాంబ ! ఆకటుపటూద్భట ముళ్ల టఘోరపాపకా 
కోలవిషమ్ముచే. గలుగు కొండొకతాపము నౌర్స శంభుని 
ల్లాల ! క్షణమ్ములో ద్రిభువనాంతర తాసమడంచు త్వత్సదా 
బ్రాలఘు సెవనామృతరసౌష ధ మెన్నండు పొంద నేర్తునో | 


ఓ కామారిసుందరీ ! చేదునిషపాతకమగు గరళము వలని మహాతాసమును 
వొరింపచేసికొనుటకు త్రిభువనపరితాప నిర్భరణచణ మైన నీ చరణకవుల సేవొచరణ 
రూపమైన యమృతరసము నేనాటింకి బడయగలనో కదా ! 


యయోః సాంధ్యం రోచిః సతత మరుణిమ్నే స్పృహయలే 

యయో శ్చాంద్రి కాంతిః పరితపతి దృష్ట్వా నఖరుచిమ్‌ 

యయోః పొకోద్రేకం పిపఠిషతి భక్త్యా కీసలయం 

[మదిమృః కామ్యాకా మనసి చరతౌ తౌ తనుమహే।| 93 


48 ఆర్యాశతకము 


ఎన్నడు సాంధ్యరోచి యది యే యరుణప్రభ కిచ్చసేయునో 
ఉన్నతి నె నఖద్యుతి నహా !'గని వెన్నెల చేడిసెందునో 

ప్రన్నని (క్రొన్ననల్‌ మృదులపాక మెటం జదుపంగం గోరునో 
యెన్నెద మాత్మలోనం బరమేశ్వరి యా చరణారవిందముల్‌. 


ఏ పాదములందలి అరుణచ్భాయ వడయవలెనని , సాంధ్యరాగము ముచ్చటప 
డునో ఏ. చరణముల నఖకాంతికి వెన్నెల మిక్కిలి తాపమొందునో యే యడుగుల 
మార్జవపరిపాకాతిశయమును లేజిగురు లాసక్తి మై నభ్యసింపనోరునో అట్టి | శ్రీకామాక్షీ 
దేవి దివ్యచరణములను మనసునందు నిలిపికొందును. 


జగన్నేదం నేదం పర మితి సరిత్యజ్య యతిభిః 

కుశాగ్రీయ స్వాన్తైః కుళశలధిషడై* శా స్త్రసరణౌ 

గవేష్యం కానూ ధ్రువ నుకృతకానాం గిరిసుతే 

గిరా మైదంపర్యం తన చరణమాహాత్మ్యగరిమా|| త 


ఈయది లేదు లేదనుచు నీగి యతుల్‌ సువిమర్శమై కుశా 
గ్రీయమతిన్‌ గ్రహించెదరు కేవలశా స్త్రపథంబులం బరి 
జ్ఞేయము సుప్రకాశ మది నీ చరణాంబురుహప్రభావ మా 
స్థాయుతి నయ్యకృత్రిమవచస్తుతి పర్యవసాన మమ్మరో ! 


వైజముగ కుశాగ్రబుద్దులు శాస్త్రరీతులయందుకూడ  కుశల్మప్రజ్ఞాలు అయిన 
యతులు పరతత్త్య మిదికా దిదికాదని యీ జగమ్మును నిరసించినమీందట 
అకృత్రిమవాక్కులకు (వేదములకు) ఐదంపర్యము ఇదే పర్యవసానార్హము అనగా 
స్రీ చరణ|పభాసంపదను అన్సేషీంతురు. 


కృతన్నానం శా స్ర్రామృతసరసి కామాక్షీ నితరాం 

దధానం వైశద్యం కలితరస మానందసుధయా 

అలంకారం భూమే ర్మునిజనమనశ్నిన్మయ మహా 

పయోధే రంతస్థం తవ చరణరత్నం మృగయతే। Cy 


సతతమ్మున్‌ సకలాగ మామృతసరః స్నానమ్ము గావించి అ 
ద్భుత మానందసుధా రసానుభవమందున్‌ స్వచ్చతంగాంచి యీ 
శీతికిన్‌ భూషణమై మునీశ్వరమన శ్చిత్సాగరాంతస్త మై 
స్తుతిరమ్యమ్మగునమ్మ నీ చరణ మిచ్చో మాకు గమ్యంబగున్‌, 


మూకపంచశతి 49 


శా స్త్రములనెడి యమృతసరస్సులో స్నానము చేసినది యెంతయు వైశద్యమును 
(స్వళ్ళత్వమును) దాల్చినది. ఆనందామృతరసభరితము, భువనాభరణమును మునుల 
నునస్సనెడి చిన్మయముహాసాగరము లోలోననున్న నీ చరణమను రత్నము'వెదకిపట్టదగి 
యున్నది. 


మనో గేహే మోహోద్భవ తిమిరవూగ్లే మమ ముహు 
ర్రరిదాణీకుర్వ న్పినకర సహస్రాణి కిరడై 

విధతాం కామాక్షీ ప్రనృమర తమో నజ్వునచణః 
శకొర్డం సాన్నిధ్యం చరణమణిదీపో జనని తే|| D౬. 


అమ్మరొ! గాఢమోహతమ మల్టిన నాదగు చిత్తమన్న గే 
హమ్మునం' జిమ్మచీకటీని యంతము సేయంగంట్టి నీదు పా 
దమ్మను రత్నదీసమణి తాను, క్షణార్హము తోచులాక స్వ 
యమ్మగు కాంతి ' భాస్కరసహస్రము 'పేదవడంగ జేయుచున్‌. 


అమ్మా! మోహముచే బుట్టిన చీశటులు గ్రమ్మిన నొ sa a లోలో 
నలముకొన్న తమస్సును హరింప “నిపృుణమైన' నీ చరణమణిదీపము స్వీయకిరణములచే 


సూర్యబింబసహ స్రమును చేదపడజేయుచు అరక్షణ మైన నాకు సాన్నిధ్యమను గ్రహించు 
నుగాక! 


కవీనొం చేతోవ న్నఖథిరరుచిసంసర్సి_ విబుధ 

్రవన్తీప్రోతోవ త్సటుముఖరితం హంసకరవై ః 

దినారమృ శ్రీవ న్నియత మరుణచ్చాయ సుభగం 

మదన్తః కామాక్ష్యాః స్తురతు సదపజ్మేరుహయుగమ్‌| ౨౬ 


అది నఖరాంశుసంగత మయారె! కవింద్రుల చిత్తమట్టు ల 
య్యది విబుధస్రవంతివలె హంసక సుస్వనయుక్తి మోయు న 
య్యది తొలిసంజ మేలుసిరియ ట్లరుణోదయశోభనమ్ము స్తీ 
పదకమలద్వయ మ్మది సదా స్టురియించునుగాక నా మదిన్‌, 


కవీనాచ్‌ =కవులయొక్క న-+ఖర-రుచ సంపర్క =కరినభావ సంపర్క ములేనిది 
(శ్లేష) నఖర+రుచి సంపర్కి=గోళ్లకాంతులతో. గూడినది హంసకరవై ==రాయం 
చల కూతలచ్చే పటుముఖరితం=మిగుల ప్రతిధ్వనించు, ఏిబుధ స్రవంతీ స్రోతోవత్‌ =గంగా 
ప్రవాహమువళె, హంసకరవై * ముఖరితవ్‌= అందెలచప్పుడులచే ధ్వనితమైనది. హంసక= 
4 


50 పాదారవిందశతకము 


అందె అరుణచ్భాయసుభగమ్‌ =అరుణోదయకాంతిచే సుందరమైన, దినారంభ (శ్రీ వత్‌ = 
ఉషణాలశోభవళె, అరుణచ్భాయసుభగమ్‌ = అరుణకాంతిచే మధురమయిన, కొమాక్ష్యాః 
ఏద కేకు వాయుగమ్‌= క్ర సా రపద్మద్యరద్వము మదంతః స్తురతుజనాలోపల స్టురించు 
గాక! 


సదా కిం సంపర్కా త్ప0కృతికఠినై ర్నాకిముకుటై 

స్త మై ర్నీహారాద్రే రధిక మణునా యోగిమనసా 

విభిస్తే సంమోహం శిశిరయతి భక్షానసి దృశా 

మదబ్బశ్యం కామౌక్షి ప్రకటయతి తే పాదయుగలీ! ౨౮ 


అమ్మ! స్వభావకర్మశములౌ సురనాయక మౌళికోటితో 
నమ్మిహిరాద్రితోడ నణువౌ మునిచిత్తముతోడ నిత్యసం 
గమ్ముననా? భవత్సదయుగ మ్మిది మోహము పీల్చు జల్లే 
యుమ్మలీ భక్తచిత్తముల నొప్పుగజూపు నద్భశ్యవస్తువున్‌ . 


సహజకథినములై న దేవతల కిరీటములతోడి నిత్యసంపర్మమువలననా యేమమ్మా 
నీ పొాదయుగళి స మ్మోహమును భేదింపజేయుగల్లచున్న ది? మంచుకొండచరియల 
పరిచయము చేతనా యేమి భక్తులను చల్లబరుపగల్లుచున్నవి? అణుమాత్రమైన 
(సుసూక్ష్మ మైన). యోగిమనసుతోడి అనుబంధముచేతనా యేమి దృశ్యముకాని ' వస్తు 
ననా 9 
వును (బ్రహ్మపదార్థమును) సుస్థష్ట _మొనర్చుచున్నధి: 


సవిత్రాభ్యా మంబ! ప్రకృతిమృదులాభ్యాం తవ గివే! 

పదాభ్యాం కామాక్షి! ప్రసభ మభిభూతైః సచికతైః 

ప్రవాలై రంభోజై రసీ చ వనవాస వ్రతదశాః 

సదై వారభ్యన్తే సరిచరిత నానాద్విజగడైః| ౨౯ 


లలితములున్‌ స్వభావమృదులమ్ముల పుణ్యములైన నీ పద 
మ్ములకు భయమ్ముసెందీ యధిభూతముళై పవ్‌డమ్ము ' లంబుజ 
మ్ములును ద్విజాళితోడి యొక పొందు ఘటింపగం జేసికొంచు ని 
చ్చలు ననవాససువ్రతదశన్‌ జలుపం దొరకొన్న వంబరో! 


పవిత్రములు సహజమృదులములు నైన నీ పొదములచే దిరస్కృతములై జడిసి 
పోయిన పవడములు, పద్మములును ద్విజాళిపరిచర్య సేయుచు ( బ్రాహ్మణసేవ చేయుచు) 
(శ్లేష) పక్షలను సేవించుచు, హంసలను గొలుచుచ్చు నెల్లప్తుడు వన (జల) వాసవ్రత 


మూకపంచశతి 51 


దశను పవడములషక్ష ములో mete ప్రతదశను ఆరంభించినవి. పవడ 
ములకంట ఫద్మములకంటిను ని పొదములు మృదులములని భావము, 


చిరాద్ధృశ్యా ఫొంపైః కథమపి సదా హంససులభీం 

నిరస్యన్తి జాడ్యం నియత జడమధ్యెకశరణన్‌ు 

అదోషన్యాసజాత్‌ సతతమసి దోషొప్తి మలినం 

సయోజం కామాక్ర్యాః పరిహసతి పాదాబ్దయుగలీ|| 30 


కననౌ హంసల నెన్నడో యది యిదో కన్నట్టు హంసాళిచెం 

తన మూగన్‌, హతజాడ్య మియ్యది జడాంతర్వర్తి యౌనద్ది, యెం 
దు నదోషాశ్రయ మిద్ది దూషీత మదో దోషాప్రి నా సద్మమున్‌ 
గని యీ నీ చరణాంబుజద్వితయ మో కామాక్షిరో! నవ్వెడిన్‌, 


కామౌత్తీచరణయుగము హంసలచే=జయత్యాశ్రమవిశేషులచే ఎన్నటికోచూడబడు 
నదై హంసలకు సులభమైయున్న పద్మమును జూచి పరిహసించుచున్నది, తొను 
జడత్వమును నిరసించి 'నియతముగ జడ (జల) మధ్యమందుండు సంకజమును గని 
హేళనచేయుచున్నది. దోషవ్యాసంగములేని నీ పాదయుగము నిరంతరము దోష+ఆప్తి 
మలినమ్‌=రాత్రి సంబంధముచే మలినమగు (మూసికొనిపోవు) పద్మమునుజూచి 
నవ్వుచున్నది. 


సురాణా మొనన్షప్రబలనతయా మండనతయా 

నఖేన్దు జ్యోళ్న్నాభి ర్విస్ఫమర తమః ఇఖండనతయా 

సయోజ శ్రీ ద్వేషవ్రత రతతయా త్వచ్చరణయో 

ర్విలా్సః కామాక్షి ప్రకటయతి నై శౌకరదశామ్‌]| 3౧ 


పరమానందనిధానమౌట దినిషద్వరానకున్‌ భూషణ 

స్థురణం జొరు నఖేందుకాంతుల తమస్సుం జెండుటర్‌ దమ్ములిన్‌ 
బరమద్వేషము నోముగొ. గొనుట నీ పాదాంబుజ శ్రీ నిశా 
కరబింబస్థితి. జాటుచున్నది గదా! కామాక్షీ నై జమ్ముగన్‌. 


కామాక్షీ! దేవతల కానందము చేకూర్చుటచేత గోటికాంతులసెడి వెన్నెలలచే 
జీకటిని జెండాదుటచేత పద్మములశోభయెడ ద్వేషవ్రతమును బూనుటచేత నీ చరణ 
ముల సొంపు చంద్రునిసొంపును వెల్లడించుచున్నది, a 


5్‌2 పొదొరవిందశతకము 


సీతిమ్నూ కాస్తీనొం నఖరజనుషాం సొదనరలిన 

చృవీనాం భోళిన్నూ తవ జనని కామాక్షి నమనే 

లభన్తే మన్దారగథితనవబన్దూకకుసుమ 

ప్రజాం సొమీచీన్యం సురప్పురప్పురస్ట్రుకచభరాః 39 


చారునఖచ్చటన్‌ జరణసారసరక్తిమ నత్తమిల్లి మం 
దారము పూలు మంకెనలు దొరిచి కట్టిన" పూలమాల శృం 
గొరము సామరస్యమును గకొనునమ్మ “నమన్న్మనోజ్ఞ బృం 

a oO 
దొరక సుందరీజన కనత్క చభారము లంబ! నీ దరిన్‌! 


దేవతా స్త్రీలు నీ పాదములందు |వ్రారినపుడు వారి వేణీభరములు నఖ ప్రభల 
తెలుపు రంగును పాదముల యెరుపురంగును పరస్పరము కలియుటచేత మందార వుష్ప 
ములు (తెలుపు) మంకెనపూలు (ఎరుపు) కలిపి గ్రుచ్చి సంతరించిన మాలలలోడి 
సొమరస్యమును బొందుచున్న వి. 


స్ఫుర న్మధ్యే శుద్దే నఖకీరణదుగ్గాల్దీసయసాం 
ఖి చు యయ 
వహ న్నబ్దం చక్రం దరమసి చ రేభాత్మకతయా 
శిలతో మాత్స్యం రూసం శ్రియనుపీ దధానో నిరుపమాం 
త్రిధామా కామౌక్ష్యాః సదనలిననామొ విజయతే| 33 


చేరి నఖాంశురూపమగు క్షీరకపయోనిధిలోన శంఖమున్‌ 
వారిజముల్‌ సుదర్శనము బట్టుక రేకలరీతి చేప యా 
కారము దాల్చి మేలుసిరి గైకొని నీ చరణారవిందమన్‌ 
పేరం ద్రిధాముండైన యొక వేలుపు దా నవతార మెత్తెడిన్‌, 


తెల్లని నఖకాంతులనెడి పొలసముద్రమునందలి పాలలో సుర్జించుచు రేఖారూ 
పమున పద్మమును జక్రమును శంఖమును ధరింఛుచు మత్స్యాకృతి (రేఖ) వడసి 


నిరుపమ లక్ష్మీని (శోభను) వహించుచు కామాక్షీపాదపద్మమనెడి విష్ణుమూర్తి మత్స్యా 
వతారమూర్తియై సర్వాతిశాయియై విలసిల్దుచున్నారు. 


నఖ శ్రీనన్నద్దస్త బకనిచితః స్వెశ్చ కీరణై ః 

సిశజై జ కామీ ప్రకటితలనేల్నెల్లి రువ: 

సతొం గమ్యః శబ సకలఫలదాతా ' సురతరు 

స్త దీయః పాదో= యం తుహినగిరిరాజన్యతనయే] 3౪ 


మూకపంచశతి 53 


అచ్చపు గోటికాంతులను నా పుపుగుత్తుల నిండి రక్తి మై 
హెచ్చిన శోభంగ్రొన్ననలలె యింపువహించి ఫలమ్ము లెల్ల" యీ 
వచ్చిన సాధుగమ్యమగు స్వర్గతరూత్తమ మంచు నెంతు బల్‌ 
ముచ్చటనించు నీ చరణమున్‌ హిమవద్గిరిరాజకన్యకా! 


ఓ తుహినగిరికన్యా! నీ పాదము నఖకాంతులచే సంఘటితములగు పుష్బిమం 
జరులచే నిండి తన యరుణకిరణావళిచేత లేజివృళ్ళ తళుకును వెలువరించుచు 
కల్పతరురూపమున సత్పురుషుల కభిగమ్య మైయున్నది. 


వషట్కుర్వ న్మాంజీరకకలకలై: కర్మలహరి 
హవీంషీ ప్రోద్దణ్ఞం జ్యలతి పరమజానదహనే 
(or జు 
మహీయ న్వామాక్షి స్తటమహసీ జోపోతి సుధియాం 
మనో వేద్యాం మాత స్తవ చరణయజ్వా గిరిసుతే] 3౫ 


ఘనమాంజీర కలస్వవమ్ముల వషట్కారమ్ము గొవించుచున్‌ 
జననీ! జ్ఞానమహాగ్ని ప్రజ్వలనమందన్‌ కర్మమన్‌ మేలివా 
సనల న్నించు హవిర్వితానముల నిచ్చల్‌ హోమమున్‌ జేయు స 
న్మునిహృద్వేదికలోన నీదు చరణాంభోజాతమే యజ్ఞయై. 


తల్లీ! నీ పాదమనెడి యొక మహానుభావుడు సోమయాజియై యందెల రవళినె 
పమున వషట్కారములు సేయుచు జ్ఞానులమనో వేదియందు ప్రస్థుటప్రభతో |ప్రజ్యలిం 
చుచున్న పరమచిద్రూపమైన అగ్నియందు కర్మపరంపరలనెడి హవిస్సులను హోమము 
సేయుచున్నాడు. (శ్రీచరణ సేవ నైష్కర్మ్య పర్యవసానమని తాత్పర్యము, 


మహామంత్రం కించి న్మణీకటకినాదై రివ జపన్‌ 

శ్రీప న్లిక్షు స్వచ్చం సఖరుచిమయం భాస్మనరజః 

నతానాం కొమౌాక్షీ ప్రకృతిపటు రుచ్చాట్య మమతా 

ఏశావీం సాదో=యం ప్రకటయతి తే మాంత్రికదశామ్‌|| 3౬ 


మణికటకస్వనంబునను మంత్రమొకందు జపించుచున్‌ దిగం 
గణముల నచ్చమౌ నఖరకాంతిమయంబగు బూదిజల్లుచున్‌ 
గీణుతి నదల్బి కొట్టుచుం గనన్‌ మమతాఖ్యసిశాచికా నివా 
రణ మొనరింస నీ చరణరాజము మూంత్రికురీతి. జాటెడిన్‌. 


క్‌ సూగారవిందశ తకము 


ఓ కామాక్షి! మణిమంజీర నాదములచే నల్లలన నేదియో మహామంత్రమును జపీం 
చునదై నఖకొంతిరూపమగు నచ్చమైన విభూతి “దెసచెసలం జల్హుచు స్వభావదృఢ మైన 
నీ ఫాదము  వినతజనముమతాసిశాచము నుచ్చాటనము సేయుచు నొకానొకమాంత్రికు 
డట్టు సర్తించుచున్నది. 


ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం 

దరిద్రాం కామాక్షి ప్రకట మనురాగం విదధతి 

సితే నాచ్యాద్యాజ్ఞం నఖరుచిసకేనాజ్జి9యుగలీ 

వురస్ట్రీ) తే మాతః స్వయ మభిసర త్యేన హృదయమ్‌] 3౭ 


దేవీ! నీదుపదద్యయీ వరపురం ్రీరత్న మత్యంత రా 

గా వేశమ్మున జ్ఞానచంద్రు. డుదయమ్మె చీకటుల్‌ దీదవో 
గా వెల్వెలనయౌ నఖాంశురుచి చక్కన్‌ మేల్ముసుంగూని బల్‌ 
రీనిన్‌ దా నభిసొరికాకృతిం జనున్‌ డెందంబుతో. బొందంగన్‌. 


* దేవీ! నీపాదయుగళియను పతివ్రత రాగాతిశయమును ప్రకటించుచు జ్ఞానచం 
ద్రుడుదయించి, తమమెల్ల (తమము=చీకంటే, అజ్ఞానము) పేదవడజేయగా (నశిం 
పజేయగా) నఖకాంతి, యను తెల్లని మేల్ముసుగువెట్టి స్వయముగా హృదయమనెడి 
నాయకునికడకు అధిసరించుచున్నది. (వెన్నెలలో ప్రియునిగూర్చి సంకేతస్టలమునకు 
పోవు నాయిక _జ్యోత్న్నాభిసారిక యనబడును.) 


దినారమృ స్సేంపన్నలినవిఫినా నామభిననో 
నికాసో వానన్తః సుకవిసికలోకస్య నియతమ్‌ 
(ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశిన 
శృకొస్తి శ్వత్చాదన్మరణ మహిమో శై లతనయే] 3౮ 


అవు నిది సంపదబ్దవిపినాళి కహర్ముఖవైభవమ్ము స 
త్కవిపికకోటిసారిటి కొకానొక నవ్యవసంతశోభన 

మ్మవు నిది సుప్రదోషసమయమ్మును బోధసుధాకరోదయో 
తృవమున కంబ! నీ చరణసంస్కృతి వై భవ మద్రిరాట్సుతా. 


పార్వతీ! క చరణధ్యాన ప్రభావము సంపదల నెడి పద్మములను వికసింపజేయు 
టలో నుదయసమయ మై, సుకవికో కిలములకు నూతనవసంత శోభయై పరమజ్ఞానచం 
ద్రోదయమగుటకు ప్రలోషసమయమునునై యలరుచున్నది, 


మూకపంచశతి 


రం మ నిత్యం సరసీరుహ మై త్రీపరిచితం 
నిధానం దీప్తీ నాం నిఖిలజగతాం బోధజనకం 
ముముక్టూణాం మార్గస్రథనసటు కామాక్షి పదవీం 
పదం తే పాతజ్జీం' పరికలయతే పర్వతసుతే| 


తమ్ముల మైత్రికిం బరిచితమ్మయి ఛాయధరించి సన్నిధా 
నమ్మయి కాంతి, కెల్ల భువనమ్ములకుం దెరివిన్లటించి, ని 
త్యమ్ము ముముక్ష్న కోటి క్రొక్ర దగ్గజీత్రోవనుంజూప్ప నీదు షా 
ద మ్మలరించుకొన్నది పతంగపద ప్రభ నద్రికన్యకా! 


నీ పొదము ఛాయాసహితమై [ఛాయ=కాంతి; సూర్యపత్ని) నిత్యమును పద్మ 
ముల చెలిమి కలదియై కొంతులకు నిధియై చై తన్యస్తోరక మై మోక్షార్థులకు మార్గము 
చూపుటలో క సెనగ పాదము సూర్యస్థానమును ఆక్రమించుకొన్నది. 
సూర్యునియం లక్షణము లన్నియు కలవు. 


శనైస్తర్యా మోహాంబుధి మధ సమారోధునునసః 

క్రమా త్తే వల్యాఖ్యాం సుకృతిసులభాం సౌధవలభీం 

లభిన్తే నిశ్శ్రేణీమివ ర్ఫుటితి కామాక్షి చరణం 

పురశ్చర్యాభి స్తే పురమథునసీమన్తిని జనాః ౪0 


అల్లిన. దాటి మోహ నును నంబుధి సత్మృతిలభ్యమౌచు శో 
భిలెడి ముక్తి సౌధవలధిన్‌ వడినెక్కెడు నిచ్చెనట్టు లు 
త్తుల్లములౌ పురశ్చరణపుణ్యములం బడయంగనేర్తు ర 

ల్లల్లన నీ పదమ్ముల జనాళి పురారిమనోవిహారిణ! 


-అనేకోపాసనావురశ్చరణలు చేసిచేసి మోహసముద్రమును దాటి క్రమముగ పుణ్యా 
తులకు మాత్రమే సులభమైయున్న కైవల్య మను సౌధాగ్రమును క్షణములో నెక్క 
దలచువారు నీ చరణమును నిచ్చెనగా బడయనేర్తురు, 


ప్రచండార్తి క్రోభ ప్రథమనుహృరే ప్రాతిభసరి 

శ్థనాహ ప్రోద్దండీకరణజలదాయ ప్రణమతామ్‌ 
ప్రదిపాయ ప్రొఢే భవ తమసీ కామాక్షి చరణ 
ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి 'జనోఒయం జనని తే| 


56 పొదారవిందశతకము 


ఆసదపొలి యాపదల కొదిమమి[త్రము ప్రాతిభప్రవా 
హోపచయానకుం జలద ముద్దతమైన భనాంధకారమున్‌ 
జోపెడి దీపమై పొలుచు, సొంపు 1 చరణప్రసొదని 
శ్షేపము వీడు సమ్ముఖముచెసికొనంగ సముత్సుకించెడిన్‌ . 


ప్రణతులగువారి తీవ్రవివత్తులసొలిటి విపత్తులకు (అనగా ఆపదలను నశింపడేయు 
సాధనములకు) మొదటిచెలికాడును ప్రతిభాప్రవాహమును (జ్ఞానవికాసమును) ఉద్హృత 
ముసేయు కారుమేఘమును గాఢమైన సంసారతమస్సును హరించు మహాణ్యోతియును 
అగు నీ చరణొనుగ్రహ మున్ముఖమగుటకై వీడు మనసుపదుచున్నాందు, 


మరుద్భి స్పంసేవ్యా సతతమపీ చాంచల్యరహితా 

సదారుణ్యం యాన్తీ పరిణతి దరిద్రాణసుషమం 

సుణోత్చర్తా న్మాంజీరక కలకలై స్తర్హనపటుః 

ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్దయుగలీ| y9 


_మరుదాసేవ్యమ యయ్యునన్‌ జలనమ న్మాసైన లేనట్టిదె 

'యరుణంబై పరిపాకయోగ్యదశచాయం బేదయై యుండుటన్‌ 
బరిహాసం బొనరించు నీ చరణయుగ్మ మ్మాప్రవాళమ్ము న 
మ్మరో! తర్జించు గుణప్రకర్షత రణన్మాంజీరశింజానమై. 


నీ పాదము ఎల్లప్పుడు మరుత్తులచేత=వాయువులచేత (శ్లేష.) దేవతలచేతను 
సేవింపబడునదయ్యు చాంచళ్యములేనిదై నిరంతర మెరుపెక్కియు సరిసాకదశలో 
(పండినప్పుడు) కాంతిహీన మయియుండు పవడముంగని గుణోత్కర్హవలన (తన 
యందలి గుణాతిశయముచే) అందెలమోత నెపమున బెదరించి పరిహసించుచున్నది. 
గుణ+ఉత్కర్ణమ్సు అనగా త్రాటితో నట్టిటు లాగుట. ఓడినశత్రువును బంధించి 
అట్టిట్టులొగుట ప్రసిద్ధమైన విషయము, కొవున పవడమును గెల్చిన దేవిచరణము 
ఆ పవడములను దారమున (గ్రుచ్చునెపమున బంధించి అవమానించుచున్నదనియు 
భావము, 


జగ ద్రక్షాదక్షు నరినరుచిగికా పటుతరా 
స ఈర్నమ్యా రమ్యా సభత మభిగమ్యా బుధజనైః 


ద్వయ లీలాలోలా శ్రుతిషు సురపాలాది ముకుటే 
తటీసీమొ ధామా జయతి తవ కామాక్షి! పదయోః॥ ౮3 


మూకపంచశతి 


ఆక 


™ 


శ్షీతి సంరక్షణదక్ష మబ్దసుష మాగిిక్షాకృతా పేక్ష మా 

కృతిరమ్య మ్మభిగమ్య మార్యతతికిన్‌ గీర్వాణనమ్యమ్మునున్‌ 
శ్రుతిలీలారసలోల మమ్మరొ! భవ చ్చుంభ తృదద్వంద్వ ము 
న్నతిగాంచున్‌ . సురరాజముఖ్య మకుటాంచత్‌ సుస్తితిం బార్వతీ! 


నీ పాదయుగళి లోకరక్షణసమర్హ మై పద్మముల కౌంతిని శిక్షింపగల జాణయై 
సురలకు నమ్యమై జ్ఞానుల కభిగమ్యమై శ్రుతులయందు శ్రీడింప వేడ్కగలదై ఇంద్రా 
దుల కిరీటములపై నిల్బునదై సర్వోన్నతమై విలసిల్లుచున్నది. 


గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం క్ష తజగ 

తృరిత్రాణా శోతౌ మునిహృదయలీలై కనిపుణౌ 

నఖైః స్మేరౌ సారౌ నిగమువచసాం ఖండితభన 

గ్రహోన్మోదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే] yy 


అరుణమ్ముల్‌ కృతలోకరక్షణము అమ్మా! మౌనిచిత్తాబ్బ సం 
చరణమ్ముల్‌ స్తుతిదూరముల్‌ శ్రుతివచస్పారమ్ము లుద్యన్నఖ 
స్థరణమ్ముల్‌ హతజాడ్యగాధతిమిరమ్ముల్‌ తల్లి నీ పాదముల్‌ 
ధరియింతున్‌ హృతసంసృతి గ్రహసమున్మాదంబులే నాత్మలోన్‌. 


పలుకులకు ( వేదములకును) అందనివి జాడ్యాంధకారమును హరించునవి _ జగ 
మ్ముల పొలించునవి మునిహృదయములందు విలసించు నేరిమిగలవి నఖకొంతులచే నల 
రునవి వేదముల కెల్ల సారభూతమయినవి సంసారగ్రహోన్మాదమును వదలించుననియు 
నైన నీ పాదములను ధ్యానించెదను. 


అవిశాంతం పంకం యదపీ కలయ న్యావకమయం 

నిరస్య న్యామాక్షి ప్రణమనజూషాం సంక మఖిలమ్‌ 

తులాకోటేద్యంద్యం దధదపి చ గచ్చ న్నతులతాం 

గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘుయతి తే|| vx 


అనయ మ్మారనియట్లు యావకమయమ్మొపంకముం బూనియున్‌ 
ప్రణమద్భక్త జనాళిపంకము హరింపంజాలు నీ పాదముల్‌ ; 
గొనియున్‌ జారురుణంరుణన్మణితులాకో టిద్యయమ్మున్‌ జగ 
జ్ఞననీ! నిస్తులత న్వహించి స్తుతికిన్‌ శక్యంబుగాదయ్యెడిన్‌ . 


ఫ్‌రీ: పొదొరవిందశతకము 


నిరంతరము లాక్షారాగపంకమును పారాణిగ పూసికొనియు తనదరిని వ్రాలు భక్త 
జనుల పంకమును (పాపమును) హరించుచు తులాకోటిద్వంద (మును (అందెల జతను) 
దొల్చియు అతుల మైఐసాటిలేనిదై (శ్లేష) తులా=తక్కెడ దానియొక్క క 
ద్వంద(ము= చివరిభాగములను పనియు, అతుల మై=సరితూచరానిదై నీ పాదము 
స్తుతివచనసరణి కతీతమై యున్నది. 


ప్రవాలం స్రీడం విఫీననివరే వేపయతి యా 

స్థుర ల్లీలం బాలాతప మధికబాలం వదతి యా 

నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యా .వర్హయతు సా 

శివాం మే కామాక్ష్యః పదనలినపాటల్యలహరీ| ౮౬ 


సవడంబు న్వణకించు నట్టడవిలో బల్‌ సిగ్గు పొందంగ, నిం 
సవులేయెండను. నిండు లేతయని రట్లాడున్‌, గడుం గ్రొత్తసాం, 
ఫవృ సంధ్యాకళ వట్టపోంజలుపు న యంబాసదాంభోజవై 
భవపాట్యమహోప్రవాహ మది మద్భాగ్యిన్నతిం గూర్చుతన్‌. 


కామాక్షి చరణారుణకాంతి ప్రవాహము సవడము నడవృలం దడగి మడగి సిగ్గుపడి 
వణకిపో(జేయుచున్నది. నిందుశోభగల లేయెండ వట్టి లేత యనుచున్నది. నూతన 
సంధ్యను వంధ్య యనుచున్నది. అట్టి ,శ్రీచరణరక్తిమ నా కశేషశుభపరంపరలను 
బెంపొందించు.గాక, 


కీర న్యోత్న్నారీతిం నఖముఖరుచా హంసమనసాం , 

వితన్వానః ప్రతిం వికచకరుణాంభోరుహరుచిః 

ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే 

శరత్కాల ప్రఢిం శశిశకలచూడ ప్రయత మే! భరి 


విచ్చిన సత్మృపాకమలవిశ్లధరోచి వహించి నీపద 
మ్మచ్చపువెన్నెలల్‌ నినిచి అంబ నఖచ్చవి హంసమానసా 
భ్యుచ్చయముం బొనర్చుచును బొల్పగు నా శరదాగమంప్ప బెం 
పచ్చుపడంగం జే సెడిగదమ్మ లసచ్చశిశేఖర ప్రియా! 


కొననోటితళుకులచే తరపీ నెన్నెలలం దరుముటచే హంసమానసముల కానందము 
నించుచు (హంసవరాజహంస, యతి) వికసించిన కొత్తతామరల కాంతిం నుల్కుచు 
'కేవలమొక వెలుగై ప్రస్సుటమైన నీ పాదము శరదృతు వై భవమును బ్రకటించుచున్నది. 


మూకపంచశతి 


నఖాంకూర స్మేరద్యుతివితతిగంగాంభసి సుఖం 
కృతస్నానం జ్ఞానామృత మమల. మాసా (ద్య నియతమ్‌ . 
ఉదంచ న్మంజీరస్థరణమణిదీపే మమ మనో 

మనోజ్జే కామాక్ష్యా శృరణమణిహర్మ్యే విహరతామ్‌] 


తానమ్మాడి నఖాంకురద్యుతిలసద్గంగాప్రనాహాన జ్ఞా 
నానందామృత మాని తృప్తి గని దీవ్యద్రత్నమంజీర ద్రీ 
పానూన ప్రభం గుల్కు దేవిచరణో ద్యద్దివ్య మాణిక్య సా 
ధానం దా విహరించుగావుతను మత్స్యాంత మ్మనంతప్రభన్‌, 


' . నఖిప్రభలనెడి -గంగాజలములందు సుఖముగ స్నానముచేసి జ్ఞానామృతమును దృప్తీ గ 
గోరి నా 'చిత్తము మంజీరమణీదీపముచే నందముగుల్కు శ్రీ కామాక్షీ చరణమణిసా 
ధమందు విహరించుగాక! 


భవాంభోధౌ నౌకాం జడిమవిసీనే పావకశిఖా 
మను ర్త్యేంద్రాదీనా మధిముకుట ముత్తంసకలికాం 


జగత్తా పే జ్యోత్స్నా నుకృతకవచః పంజరప్పు టే 


శుక్షస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్‌ ౮౯ 








శ్రీకామాక్షిపదద్యయిన్‌ మనసులోం జేర్తున్‌ భవాంభోధికిన్‌ 
నౌకన్‌, జాడ్యముపేరి యయ్యడనికిం దావాగ్ని, దిక్సాలకా 
నీకశీ,[మకుటాగ్రరత్నకళికన్‌ రేయెండ దాపాళి క. 
స్తోకాకృ త్రిమసూక్తి పంజరప్పుటిన్‌ శోభిల్లు రాచిల్కగన్‌. 


సంసారసాగరముం దరింపజేయు నౌకను జాడ్యమను నడవికి దొవానలమును, 
ఇంద్రాదిదేవతల  కిరీటాగ్రమందు పూమొగ్గను, లోకముల తాసమార్చు వెన్నెలను, 
 అకృతకములైన పల్కులు (వేదములు) అనేకీ సంజరమునందు రాఛలుకనుగా కామూ 
శ్రీచరణయుగళిం భావించెదను. 


పరాళ్మ ప్రాకాశ్య ప్రతిఫలనచుఇన్బః ప్రణమతాం 
మనోజ్ఞ స్త్యత్సాదో మణిముకురము ద్రాం కలయతే 
యదీయాం కామాక్షి, ప్రకృతిమసృణాః శోధకదశాం 
విధాతుం చేష్టంతే వలరివువధూటీ కచభీరాః| 


60 పొదారవిందశతకము 


వినతులకున్‌ నిజాత్మకళ చే ప్రతిదించితముం బొనర్చి చూ 
పను మణిదర్పణంపు నెటిముద్రవహించి భవత్సదంబు దా 
నిని దుడువంగం గుంచెయయి నీటులునించుచు నై జమార్లవం 
బునం గడుగుల్కు నా బలరిపు ప్రముదాకచభారసంతతుల్‌ 


అమ్మా! నీ పాదము తనయెడ వినతుళై నవారికి స్వరూపస్తూర్తిని ప్రతిఫరింపడే 
యజాలెడి మణీదర్పణంపుపాంవును వహించుచున్నది. ఆ అద్దమును నిర్మలమగునట్టు 
తుడుచుటకు స్వభావమృదులములై న శచీదేవి శిరోజములు కుంచెలవలె నుపయుక్త ము 
లగు చున్నవి, దేవేంద్రుని రాణీ మా కామాక్షమ్మ చరణములపై దలవంచి నిరంత 
రము (మొక్కునని భావము. 


అవిశ్రాంతం తిష్ట న్నకృతకవచఃకందరపుట 

కుటేరాంతః ప్రొఢాం నఖరుచిపటాలీం ర్‌ 

ప్రచండం ఖండత్వం నయతు నును కామాక్షి తరసా 

“తమో వేదండేంద్రం తవ వరణకంరీరవపతిః| a0 


అకృతకసూక్తి కందరపుటాంతకుటీరముల న్వసించుచున్‌ 
ప్రకటనఖప్రభాపటల ్రొఢిమంజూప్పుచు, నీ పదమ్మునా 
నొక మృగరాజరా జిదె సముద్దత మై హతముంబొనర్చుంగా 
క కలుష విక్రమస్థరణ మంది. మదీయ తమోమదేభమున్‌. 


వేదములనెడి గిరికందరాంతరకులీరములం దెల్లప్తుడు వసించుచు నఖకాంతుల 
నెడి (తెల్లని) జూలును విదల్పుచు నీ పొదమనెడి సింహము నా తమోరూప మైన 
మదగజమును ఖండించుగాక! 


పురస్తా త్కామాక్షి ప్రచురరస మాఖండలపురీ 
Ua లాస్యం తవ లలిత నూలోక్య శనశెః 
నఖ క్రీభిః స్మేరా బహు వితనుతే నూపురరవై 
శృమత్కృత్యా శంకే చరణయుగలీ చాటుర చనాః 


ఐక 
le 


నీ ఆ సుపర్వరాట్సురపురం ధ్రిలాస్యసారస్యమున్‌ 
శామాక్షీ! కని నీ వదద్వయి రమ 
నేమో నవ్వుచు నూప్పరంపురవళిన్‌ హేలాచ ఎత్కారశో 
భాముగ్గమ్ముగ మేలమాడునని యంబా! నేను భావించెదన్‌. 


మూకపంచశతి Gl 


నీముందట నానందవివశ మై స్వర్గకాంతొజనము చేయు నాట్యముం గని ప్రీ 
చరణ యుగళి నఖికాంతులచే. వికొాసమంది యంచెలరవళిచే చమత్కారముగ పరిహో 
సోక్తులను నెజపుచున్నదని భావించెదను. 


సరోజం నిందంతీ నఖకిరణ కర్నూరశిశిరా 

నిషిక్సా మారారే ర్ముకుటశశిరేఖా హినుజలెః 

స్థురన్తీ కామాక్షీ! స్తుటరుచినుయే సల్లనచయే 

తవాదత్తే మైత్రిం సథికసుదృశా పాదయుగళీ x3 


సరసిజ మాడిపోసి నఖచారురుచిస్టురణంపుం బచ్చక 
స్పురపుబొడిన్‌ గడున్‌ జలువపూని స్మరారికరీటచంద్రమః 
కర హిమవారిచేం దడిసీి కాంతులు గుల్మెడు రేజివుళ్ళతో 
బొరసి భవత్సదది(తయి |ప్రోషితభర్హక కీడువోడగుద్‌. 


నీ పాదయుగళి పద్మమును నిందించునదై నఖకాంతులనెడి సచ్చకప్తురముచే 
చల్లదనము వడసినదై శివృనికిరీటమగు చంద్రరేఖయందు దొజగు మంచునీట దడ 
సీనదై చక్కనికాంతిగల  లేజివృళశ్ళయందు స్థురించుచున్నదై పొంధభామినితో చెలిమి 
సేయు చున్నది. భర్త _గ్రామాంతరము వెళ్ళిన నాయికవలె నిట్టి విరహలక్షణములతో 
నొప్పుచున్నదని భావము, 


నతానాం సంపత్తే రనవరతమాకర్త ణజపః 

ప్రరోహ తృంసార ప్రసరగరిమ స్తంభనజపః 

త్వదీయః కొమోక్షి స్మరహర మనో మోహన జపః 

పటీయా న్నః పాయా త్పదనఠిన మంజీరనినదః| ay 
అది యాకర్షణకారణమ్మగు జప, మ్మెశ్వర్యసంపత్తిక 
య్యది సంస్తంభనకారణమ్మగు జప మ్మొహా! భవౌఘాన క 
య్యది యయ్యుగ్రమనోవిమోహన జప మ్మనమ్మ! నిక్కమ్ము నీ 
సదపం కేరుహ నూప్పురధ్వని మదంబా! మమ్ము బాలించుతగ్‌ 


అమ్మా! నీ పాదమ్ములందలి యందెలరవళి వినతులగు భక్తజనుల క్రైశ్వర్య 
సమృద్ధినాకర్షించు జపము. మొలకలెత్తు సంసారభారమును స్తంభింపడేయు జపము. 
నుదనారి యగు శివుని మనసును మోహింపజేయు జసమునై యున్నది, అట్ట 
సరమపటిీష్ట మైన మంజీరనాదము మమ్ము రక్షించుగాక! 


62 పొదారవిందశతకను 


వితన్వీథా నాథే మమ శిరసి కామాకి! కృపయా 

పదాంభోజన్యాసం పశుపరిబ్బఢ ప్రాణదయితే! 

సీబంతో యన్ముద్రాం ప్రకట ముపకంపా సరిసరం 

దృశా నానద్యన్తే నలినభవ నారాయణముఖాః|| XA 


దాసుడ నా శిరమ్మున నుదారదయంగొని నీ పదాంబుజ 
న్యాసము సేయుమమ్మ' నయనమ్ముల గోలి. యదీయము ద | కం 
పాసరిదంతసీనులను బద్మజ విష్ణుముఖుల్‌ స్తవమ్ములన్‌ 
జేసెద రుల్లసిల్లి జననీ! నిజభక్త జదనార్తి భంజనీ, 


బ్రహ్మ విష్ణు ప్రముఖులు కంపొతీర సరిసరములందు నీ పొదముల గుర్తును 
తనివార దర్శించి సంతసింతురో అట్టే నీ పాదకమలములను నా శిరమున దయతో 
నుంచుము, 


ప్రణా మోద్యద్భృందారకముకుటమన్దార కలికా 
విలోలల్లో లన్న ప్రకరమయధూమ ప్రచురినా 

ప్రదీప్తః పాదాబ్దద్యుతివితతిపాటల్యలహరీ 

కృశానుః కొమొక్ష్యు. మమ దహతు సరస్తారవిపినమ్‌! 





hes 


నతబ్బందారకబ్బంద వమౌళివిలస న్మందారమాలాకులా 
సితరోలంబకదంబధూమతతియె శ్రీమాతృపాదాంబుజు 
.ద్యుతిపాటల్య మహాప్రవాహమను నయ్యు గ్రానలజ్యాల యే 
ర్చుత నన్మ దృవమోహవిభ్రమ మహాక్షోభాటవీవాటికన్‌. 


కామాక్షి చరణాంబుజ కాంతిప్పంజముందలి ఎరుపనెడి అగ్ని తనదరిని [వ్రాలు 
దేవతల కిరీటాగ్రములందరి మందారకుసుమమాలికల పై నెడనెడ మూగుతుమ్మెదల 
గుంపనెడి పొగ రాజుకొన సముజ్జ (రించి మదీయ జననమరణ ప్రవాహరూప సంసా 
రారణ్యమును దహింపంజేయుగాక, 


దలక్ష శ్రీబుక్షధిసశిశు సదృక్షా తవ న ఖై 
ర్రిఘృ్ఫక్షు ర్రక్షత్వం సరసిరుహ భిక్షత (కరణే 
శ్షణా న్మే కామాక్షి! క్షపీత భవసంక్రోభగరిమా 
వచోవై చక్షణ్యం చరణయుగలీ షక్ష్మలయతామ్‌ 








౫2 


అంతం “కన్‌ G2 


అమ్మ! భవత్సదద్వితయ మచ్చపు జాబిలి రేకబోలి స 
ద్మమ్ముల బిక్షకంపు నెణీదక్షతకుం గుణియౌచు. జాల యు 
(గమ్మగు నా భవ మ్మణచి రమ్యవచస్యువిచక్షణత్వ మం 
దమ్ముగం బక్ష్మలించెడివిధ మ్మొనరించునుగాక! తల్లిరో! 


అమ్మా! నీ పాదయుగళి అచ్చ మైన చం ద్రరేఖతో సమానమై. స్వీయనఖప్ర 
భచే. కములములను _ భిక్షాటనమున కంపుటయందు సమర్థత వహింపగోరినదై నొ 
సంసారక్రోభ లణచి నా వొళ్చివుణ్యమును సరివృష్ట మొనరించుగాక, 


సమంతా త్వామౌక్షీ! క్షతతిమిరసంతాన సుభగా 

ననంతాభి ర్భాభి ర్రిన మను దిగంతా న్విరచయన్‌ 

అహంతాయా హాన్హా నును జడిముదనావలరిప్పు 

ర్విభిన్తాం సంతాసం తవ చరణచింతామణి రసా|| XU 


శ్రీమహితప్రభన్‌ దమము జీల్ళి దిగంతము లెల్ల దెల్వి నో 
భామధురమ్ములం జలిపి పాడునహంమమతాభిమానముల్‌ 
బ్రామి నితాంత జాడ్యగజవై రియునై భవదియపాదచిం 
తామణి చించి చెండుతను నా పరితాప మగాధిరాట్సుతా! 


అహంకారము నణచి జడత్వరూప మైన మదగజముపాలిశతువె యీ సీ చరణ 
' మనెడి చింతామణి అంతులేని స్వీయకొంతులచే ననుదినము తమమంతయు , నడచి 
ఎల్ల దిగంతములను చై తన్యవంతము లొనరించుచు నా సంతాపమునంతము సేయుగాక, 


దధానో భాస్వత్తా మమృతనిలయో లోహితనప్ప 

ర్విన మాతాం సౌమ్యో క కవిళ్యం చ కలయన్‌ 

గతౌ మందో గంగాధరమహిషి! కామాక్షి! భజతాం. 

తమఃకేతు ర్మాత స్తవ చరణపద్మో విజయతే ౫౯ 





తాల్చి విభాకరత్వ , మమృతమ్మున కీమ్మయి లోహితాకృతిన్‌ 

దాల్చి వినమసౌమ్యమయి తా గురువయ్యు.. గవిత్వయుక్తి మై. 

బొల్చి యమందమందగతి. బూని తమ స్తతి కేతువై తనుం 
గొల్బెడివారి కున్నతిగనున్‌ భవదీయపదాబ్ద మమ్మరో! 


ప్రకాశించున్వభావముగని (సూర్యుడై) అమృతమునకు నిలయమై (చంద్రుండై 
ఎట్జనిమూర్తి గలదై (కుజుండై)' వినతులయెడ సౌమ్యమై (బుధుండై) గురుమూర్తిదై 


(64 పాదారవింద తకము 


(బృహస్సతియై) కవిత్వము నలవరించుచు (శుక్రుడై) మందగతినొంది (శనియై) 
తమఃకేతువై =తమస్సుపాలిటికి, శేతువు=అగ్ని లేక కొంతియై రాహువు కేతువునునై [ 
నీ చరణకమలిము సర్వాతిశాయియై యొస్తుచున్నది, ఇచట సూర్యాదినవగహరూప 
ముగ పరదేవతాదివ్యచరణము రూపింపంబడినది. నవగ్రహానుగ్రహమున శీ శ్లోకము 
జపింపదగినది. 


నయన్తీం దాసత్వం నలినభవముఖ్యా నసులభ 
ప్రదానా ద్దీనానా మనురతరు దౌర్భాగ్యజననీమ్‌ 
జగీజ్ఞన్మ శ్నేను క్షయ విధిష కామాక్షి! పదయో 
ర్టురీతా మీస్టే కస్తన భణీతు మాహోప్పరుషి కామ్‌ 








౬0 


నలినభవాదులం దనకు నముల దాసుల జేసికొంచు. బే 
దల కొకపాట నందనికతమ్మున బీదల (జేసి కల్పక 

మ్ముల జగముల్‌ సృజింప మటీస్రోవ హరింప సమర్థ మైన 
యలఘు సదప్రభాన మిది యంచనండాలినవాం డెవం డునా! 


ట్రస్మోదిదేవతలను దన దాసులుగా వినముల నొనరించుకొనుచు నిరు పేదల 
కందుబొటులోలేని కళ్ళషృక్షములను లేనివానిగనే జేసి ప్రపంచ సృష్టి స్టితి లయము 
లోనర్స సమర్థతగన్న నీ చరణమహిమ నెవ్వడు నుతింపంగలండు! 


జనోఒయం సంతప్తో జనని! భవచండాంశుకిరదై 

రలబ్లై(కం శీతం కణమసపీ పరజ్ఞానపయసః 

తమోమౌగ్గే పాంథ స్తవ ర్పుటితి కామాక్షి! శిశిరాం 

పదాంభోజచ్చాయాం సరమశినజాయే! నృగయతే|| £౧ 


జనని! తపించి వీడు భవచండకరచ్చటం జ్ఞానవారి చ 

ల్లిని చినుకైనం బొందక నలంఘ్యము చీశటిధారి బాటసా ' 
రిని దులకించి కొండొకదరిన్‌ భనదం ఘిసరోరుహమ్ము చి 
డను వెదకంగం బోయెడి నటన్‌ గల చల్వల 'సేదందేరంగన్‌. 


| పరమశివపల్నీ! ఈదీనుండు ([నేననుట) సంసారమనెడి వేసవి వేడిమికి తపించి 
జ్ఞానరూపమైన చల్లని న్రీ రొక్కచినుకుగూడ కరవై దుర్గమత మోమయమార్గముంభ 
ట్టేన బాటసారివలె జనుచు నించుక సేద దేరుదమని అమ్మా! నీ చరణకమలములనీడ కై 
వెదకులాడుచున్నాండు, " 


మూకపంచశతి 65 


జయ త్యంబ | శ్రీ న్నఖకీరణ వీనాంశుకముయం 

వితానం బిభ్రాణో సురముకుట సంఘట్టమనసృణే 

నిజొరుణ్య శ్రమాస్తరణవతి కామాక్షి ! సులభా 

బుధైః సంవిన్నారీ తవ చరణమాణిక్యభవనే! . ౬9 


చెలవై చాందినిగా నఖాంశుషటనీ చినాంశుక మ్మాత్మకొం 
తులు పట్టుంబజపై నిలింపమకుట స్తోమంబు సెన్‌ రాపిడిన్‌ 
లి నున్నెక్కిన శి సదాబ్ద మణిశాలన్‌ బొల్చి సంవిద (ధూ 
తిలక మమ్మరొ ! జ్ఞానిలోకమున కెంతే నందుబాటయ్యెడిన్‌, 


విద్వజ్ఞనసులభ మైనజ్ఞానసుందరి చక్కని నఖకాంతిపృంజనునెడి చీనివీనొంబరమ 
యమగు వితానము (చాందిని) పైపై గట్టినట్టియు, దేవతాకోటి కిరీటఘట్టనముచే 
నునుపు దేరినట్టియు, నాలోన గ్రమ్ము నరుణప్రభ యనెడి ఎబ్బనివట్టుదుస్పటి పజ 
చినట్టియు నీ చరణమనెడి రత్నభవనమునందు సరో(న్నతిని రాణించుచున్నది. 


ప్రతీమః కామాక్షి స్ఫురిత తరుణాదిత్యకిరణ 

శ్రియో మూలద్రవ్యం తవ చరణ మద్రీంద్రతనయే ! 

సురేంద్రాశా మాపూరయతి యదసౌ ధ్వాన్త మఖిలం 

ధునీతే దిగ్భాగా నపి చ మహసా పాటలయతే|! ౬3 


దివిషన్నాయకునాశ నింఢగ వడిన్‌ దీపించి గాఢాంధకా 
రవిశేషమ్ము విదిల్చి దిక్కుహరముల్‌ రంజింపలాంచేయు స్ఫూ 
ర్తినిలాసమ్మున బాలసూర్యకిరణ శ్రీ కెల్ల నీ పాదప 

ల్లవ మూహించెద నుద్రిరాట్రనయ ! మూలద్రవ్యమందు న్మదిన్‌. 


ఫీ పాదము సురేంద్రుని యాశను = తూర్పుదిశను. (శ్లేష) ఇంద్రుని తమో 
గుణ కోర్కెను నిండించును. , సకల తమస్సును విదళించును. కాంతిచే దిక్కుల 
నెరు పెక్కించును. కొవృున నది బాలభాస్కరుని కీరణలక్ర్మీకి మూల ద్రవ్యమగునని 
మే మూహించుచున్నాము. 


మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతి వా 

స్మరవ్యాపా శేర్వాసిశున నిటలం కొరయతి నొ 

ది (రేఫాణా మధ్యాసయతి సతతం వాధివసతిం 

'వణమా న్కామాక్ష్యాః పదనలీన మూహాత్మ్యగరిచూ, ey 


i 


66 ......... పొదారవిందశతకము 


జననీ ! నీ చరణారవింద మహిమాంచత్సాంఢి యెక్కించు నొ 
య్యన నా వ్యాకరణ ప్రసిద్దతరభాష్యవ్యాఖ్యలో నేరుముల్‌. 
గను శయ్యన్‌, స్మరుచేంత నీసుగొను ఫాలమొప్పు నవ్వాని డే 
యు, నధిష్టింపగచేయు నముల ద్విరేఫోద్యన్నివాసస్టలిన్‌ . 


కామాక్షీ చరణకమలమహిమ తనదరిని వ్రాలువారిని మహాభాష్యవ్యాఖ్యాసమర్థ మగు 
శయ్య నధిష్మింపజేయును. శబ్దశాస్త్రనిష్టాతుని జేయుననుట (శ్లేష) శేషశయనుండైన 
విష్ణునంతవానింజేయును. మన్మథచేష్టలయెడ నీర్ష్యను సూచించు. నిటలభాగము 
గలవొనింజేయును. అనంగా అంతశ్శత్రువర్గములో మొదటిదగు  కామగుణమునెడ 
నేహ్యభావముచే మొగము చిట్టించుకొననంతటి విరక్తుని జేయుననుట (శ్లేష) శివునంత 
వానింజేయును, తుమ్మెదల నెలవు నధిష్టింపంజేయును. అనగా యోగసమాధియందు 
పద్మాసనస్టుం జేయును. (శ్లేష) పద్మాసనుండైన బ్రహ్మయంతవానింజేయును. శ్రీ 
దేవీచరణ వరివస్యానిపృుణుండైన సాధకుడు _త్రిమూర్తులంతవాండగునని తాత్పర్యము. 


వినేకాంభఃస్రోతః స్నపనపసరిపొటీ శిశిరితే 

సమీభూతే శాస్త్రస్మరణ హలసంకర్ణణదశాత్‌ 

సతాం చేతఃక్రేత్రే వసతి తన కామాక్షి చరణో 

మహానంవి తృస్యప్రకర వరలీజం గిరిసుతే ౬౫ 


సరసోదార వివేకవారితడుపుల్‌ జల్వల్‌ వెలారింపగన్‌ 
వరశా స్త్రస్మృతి పేరి నాగలిని దున్నంగా సమమ్మెన స 
త్పురుషానీకముచిత్తనున్‌ బొలమునందుం జల్లి సీ పాద మ 
వృర సంవిన్మయ సస్యదీజవితతిం బండించెడిన్‌ దల్లిరో | 


వివేకమను నీటివెల్లువచే తడిసి చలువయెక్కినట్టియు ( కేవలసత్త (వృత్తి నందినది) 
శాస్త్రవిమర్శ యనెడి నాయణటిచే దున్నుటవలన సమమైనట్టియు (భేదభావమువీడిన 
దనుట) నగు సాధువుల చిత్తశ్షేత్రమునందు నీ పాదము సరమజ్ఞానరూస సస్యము 
బండ్లకొలది పండెడ _ విత్తనమును జల్టును, 


దధానో దుందారస్త బక పరిపాటీం నఖరుచా 

వవొ న్రీపాః నోతాంగులిసటల ఛాం పేయకలికాః 

అశోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణో 

వికాస వాసస్త సృమయ ఇన తే శర్వదయితే॥ ౬౬ 


మూకపంచశతి (77 


మందారస్త బకద్యుతిం దనరి శుంభచ్చీగనఖజ్యోతిచే 

విందై కెంజిగినించు (వేశులను జాం పేయంపుబూమొగ్గచే 
నందమ్మొప్ప వసంత వేళవలె నంబా ! నీపద మ్మెప్ప్రడిం 
పొందన్‌ మా మది కించుగావుత నశోకోల్లాస మీశప్రియా ! 


ఓ శివవల్లభా ! నీ పాదము నఖషప్రభచే మందారాఖ్య కల్పతరుకుసుమస్త బకశోభం 

షు యెజ్టగ విలసిల్లు నంగుళులనెడి సం వెంగపూ మొగ్గలంబూని వసంతబుతువువలె 

= శోకరహిత మైన ఉల్లాసము = ఆనందమును బ్రహ్మానందము hi 

(క URE (పచురము సేయుగాక ! వసంతకాలములో నశోక 
ములు నిండుగబూయుట ప్రసిద్ధము. 1 


నఖాంశుప్రాచుర్య ప్రసృమర మరాలాభిధవలః 
నుర న్మంజీరోద్య న్మరకత మహః శె వలయుతః 
భవత్యాః కామాక్షి సట రరణపాటల్యకరటో 
నదః 





వః 


అరయ నఖాంశుకాంతులను నంచలచే వెలవెల్టనౌచు, నూ 
పుఠరములపచ్చలందళుకుపొల్పున నాయ వహించి తల్లి ! నీ 
చరణమురక్తి' నీరను మిషంగొనం దాలిచి కావిచీరగా, 

బిరుదువహించి శోణనదవిస్థరణ మ్మదియొప్పు నియ్యెడన్‌. 


గోటితళుకులనెడి హంసలచే దెల్లనై, అందెలయందు బొదిగిన మరకత మాణిక్య 
కాంతులనెడి నాచు పట్టినదై, స్వకీయమైన యెరుపనెడి చీరనొని (లేక పాదారుణ 
ప్రభచే కపటమై = శబళితమైయనుట) నీ పాదమనెడి శోణనదము శోభిల్లు చున్నది. 


ధునానం వజూ ఫం పరమసులభం కణ్చకకులె 

ర్వికాసవ్యాసజ్లం విదధ దపరాధీన మనిశమ్‌ 

నఖేన్దుజ్యోత్న్నాభి ర్విశదరుచి కామాక్షి నితరా 

మసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగమ్‌| ౬౮ 


ఘనపంకమ్ము విదిల్ని కంటకకులాగమ్యమ్ము నై. కూర్చుచున్‌ 
దినముం జారువికాస మౌర అపరాధీనప్రభన్‌ స్వచ్చతన్‌' 
గని శ్రీను న్నఖ రందుచం ద్రికలం జొక్కమ్మె న 
కననౌ నీ చరణ మ్మదొక్కవిధమౌ క కంజొతేమెం చెంచెదన్‌ . 


68. ? పొదొరవిందశతకము 


పంకమును = పాపమును విదిల్నీ కంటకకుల + అగమ్యము = దుష్ట 
కోటి కగుపడనిదై, దినము: = ప్రతిదినము చారువికాసమును గూర్చుచ్చు అపర 
+ అధీనన్‌ = ఇతరాధినమైన, వికాస వ్యాసంగమ్‌ = స్వయం ప్రకాశమునుగూర్చు, 
నఖ +4 ఇందు + జ్యోత్నాథిః = గోళ్ళనెడి చంద్రునివెన్నెలచే, విశదరుచి = 
అచ్చప్పతళుకుగలదై యున్న నీ చరణయుగమున్సు అసామాన్యమ్‌ = అసాధారణమైన, 
సరసిజమ్‌ = పద్మమునుగ్కా మన్యే = భావించుచున్నాను. 


ఈ సద్యమునందలి అసాధారణత్వ మేమనగా ; శ్లేష -- సామాన్యపద్మము 
సంకమును = బురదను విదల్బదు. అది సంకమునుండియే పృట్టును. ఇది యట్లు 
గాదు. అది కంటకకుల + అగవ్యుము క ముంక్లచే పొందరానిది, ఇది యట్టుగాదు. 
అది పరాధీన మైన వికాసవ్యాసంగము గలది. అనగా సూర్యునివలన వికాసముపొందు 
నది. ఇది స్వయంజ్యోతి, నఖ + ఇందుడ్యోత్స్నాభిక విశదరుచి = ఇది గోళ్ళ నెడ్డి 
చంద్రుని వెన్నెలచే స్వచ్చమగు రొంతిగలది. సామాన్యపద్మము వెన్నెలలో మురుచు' 
కొనిపోవునది, కావున శ్రీచరణ మొకవింత పద్మమై విలసిల్లచున్నదని భావము, 


కరీన్హాంయ (ద్రుహ్యూ త్యలనగతిలీలా సువిమలైః 

సయోజై ర్మాత్సర్యం ప్రకటయతి కామం. కలయతే 

పదామ్ఫోజద్యన్లగం తవ తదపి కామాక్షి హృదయం 

మునీనాం శాన్హానొం కథ మని నుస్మె స్పృహయళే। స్ట 


అలస విలాస మందగతులందు. గరీంద్రుని మోసప్పచ్చు ని 
ర్మలమగు తమ్ములందు. గడు మచ్చరముంగొను. గామ మొప్పుగన్‌ 
జలుపును నీ పదద్వయము సత్యమయైనను శాంతుళలైన యో 
గులు ననిశం బదే వలచి కొల్తు రదేమొ గిరీంద్రకన్యకా ! 


నీ పాదము మందగతివిలాసమం దేన్గునకు ద్రోహమొచరించును, ఏను(గునడక 
కంటి మండము, నందమైననడక గలదనుట్క సద్మములయెడ మచ్చరము చాటును. 
పద్మసదృశమనుట. తమ్ములందు మాత్సర్యమును చాటునను తెనిగింపులో భ్రాత్చవి 
రోధము పెట్టుకొనునను వి శేషార్హము స్టురించినది, తమ్ములు అ పద్మములు. క్రోగ్రిక్రల 
నీడేర్చును. (శ్లేష) కామగుణమునకు సోషకము, ఐనను, పరమశాంతులైన మునులు 
అదే కావలెనని వేడుకపడియెద రిది యేమమ్మా ! కామక్రోధాది జయశీలు రగువారు 
కామ క్రోధాదిసమృద్దమైన వస్తువృునెడ నపేక్షచూపుట చిత్రమని చమత్కారము, 


నిరస్తా శోణిమ్నా చరణకిరణానాం తవ శివే 

సమిన్హానా సన్హ్యారుచి రచలరాజన్యతనయే 

అసామార్థ్యా దేవం సరిభవితు మేత శృమరుచాం 

సరోజానాం జానే ముకులయతి శోభాం |ప్రతిదెనమ్‌|| ౭0 


మూకపంచశతి 69 


గ చరణాంబుజ|పభకు నీటుల గుళ్ళుడు has బెం 
డెచని తాను దాని కిసుమంతయు వంచనసేయం చేతగా 
కేఎ తదీయసామ్య మొకయించుక దాల్చిన తమ్మిపూల సం 
క్రో మొనర్చుచున్న దనుకొందు జగజ్జననీ ! దినమ్మునున్‌, 


ఫ్‌ య సు మెందుకు క్‌ కొరగానిదై దానిని వంచించు 
టకు చేతగాక దానితో కొంచెము ఫోలీకగో న్న తామరపువ్వుల శోభను మూసీకొని 
పోడేయుచున్నదని యనుకొనుచున్నాను. 


ఉపాదిక్ష ద్దాక్ష్యం తన చరణనామా గురు రసౌ 

మరాలానాం శంకే మస్ఫణగతిలారిత్యసరణొ 

అతస్తే నిస్తన్హ్రం నియత చుమునా సఖ్యపదవీం 

ప్రసన్నం పాథోజం ప్రతిదధతి కామాక్షి కుతుకమ్‌! 8౧ 


నిరతి న్నీచరణంబు 'హంసములకున్‌ శిక్షించెంగాంటోలు మున్‌ 
గురువై మెల్లని చక్కనౌ నడకలందుం దక్షతన్‌ దాన నీ 
చరణంబం దెనళేనిసఖ్యపదనిన్‌ సాధించికొన్నటి యా 
యరవిందంబులపెని వేడుకపడున హంసావతంసంబులున్‌ . 


నీ పాదమనెడి గురువు హంసలకు సవిలాస మందగమనమును నేర్పునని భావిం 
చెదను. అందుచేతనే యా హంసలు అందెలు (శేష) నీ పాదముతో చెలికారము 
వాటించు పద్మములయెడ _నెంతయు వేడుకపడుచున్న వి, 


దధానై స్పృంసర్గం ప్రకృతిమలినైః షట్పదకులై 

ర్లిజాధిశ శాఘావిధిషు విదధద్భి ర్ముకులతామ్‌ 

రజోమి(ైః సద్మె ర్నియతనుసీ కామాక్షి పదయో 

ర్విరోధస్తే యుక్తో విషముశరనవైరి ప్రయంమే! ౭9 


నై జముచేత నిండ _మలినమ్మగు తుమ్మెదగుంపుతోడ నౌ 

రొ | జతగూడి యాడి ది (జరాజనుతిన్‌ మొగమోడికూడి బల్‌ 
రాజసవృత్తి గొన్న కమలమ్ముల పై. బగంబూను "ంతయున్‌ 
సాజమ నీ పదమ్ములకు న్యాయమదే యస మేక్ర క్షణప్రియా ! | 


70 పొదారవిందశతకము 


స్వభావముచే మలినములు = నల్లనివి (షాపులు) అగు తుమ్మెదల గుంపులతో 
జెలిమిడేసి ద్విజరాజుయొక్స = చంద్రుని (బ్రాహ్మణోత్తముని) మాట మెత్తి 
నంతనే మొగముముడిచికొనుచు రజోమిశ్రములగు గద్మములతో రజస్సు = రజోగు 
అమ్ము. (శ్లేష) పుప్పొడి ద్వేషముపూనుట నీ పాదముల కెంతయేని తగియున్నది, 
శ్రీచరణముల పద్మములను మించి రాణించుచున్నవని భావము, 


కవిత శ్రీ మిశ్రీకరణ నిపుడా రక్షణచణౌ 

విసన్నానాం శ్రమ న్నలీలమస్ఫణౌ శోణకిరణౌ 

మునీంద్రాణా మన్తఃకరణశరణౌ మన్షశరణౌ 

మనోత్ళౌ కామాక్ష్యు దురితహరణొ నౌమి చరణౌ] 83 


చరణమ్ముల్‌ భవదియముల్‌ సుకవితాసారస్యసంపత్సమా 
హరణ శ్రీ నిపుణమ్ము లమ్మరొ ! వివన్నానీకసంరక్షణ 

స్థురణమ్ముల్‌ భజియింతు మందసరణమ్ముల్‌ మౌనిరాజన్య హృ 
చృరణమ్ముల్‌ తరుణారవింద మస్ఫణ చృాయారుణమ్ముల్‌ మదిన్‌. 


నీ చరణములు ఉత్తమకవితాసారస్యసంపాదకములు. ఆవదనందినవారిని రక్షింప 
సమర్థములు, కమలములవలె మృదులములు, అరుణములు. ఎట్లనివి. మునిజనాంతరంగ 
నివాసములు, మందగమనములు, వునోహరములును, దురితహరములును, .అట్టవానికి 
(మొక్కెదను, 


పరస్మా శ్చర్వస్మా దప చ పరయో ర్ముక్తీ కరయో 

ర్నఖశ్రీభి ర్యోత్నాకలిత తులయో స్తామ్రతలయోః 

నిలయే కామాక్ష్యా నిగమనుతయో ర్నాకినతయో 

ర్నిరస్త ప్రోన్మీల న్నలినమదయో రేవ సదయోః|| ey 


అరుణతలంబు లంచితహిమాంశుమహఃకలితాత్మ సామ్యముల్‌ 
సురనతముల్‌ చతుశ్ముంతివచో వినుతంబులు మోక్షసంపదన్‌ 
గర మొనగూర్చ నేర్నరు లనందగు తావుల లీనమౌదు సా 
దరత నిరస్త నిరజముదంబుల నీదు పదంబులం దునూ | 


ఉత్త మోత్త మవస్తుజాతమున కెల్ల నుత్తమములై నఖదీప్తేచే వెన్నెలకు సాటియై' 
అరుణములై _ నిగమవినుతములై అమరనతములై కమలముల గర్వమెల్ల నిరసీంచు నీ 
పదములందు విలీనుండ నయ్యెదను. 


మూకపంచశతి 71 


స్వభావా దన్యోన్యం కిసలయ నుపీదం తవ పదం 
మ్రదిన్నూ శోణిన్నూ భగవతి దధాతే సదృశతామ్‌ 
వనే పూర్వస్యేచ్భా సతత మవనే కిం తు జగతాం 
సర స్యేత్హం భేదః స్తురతి హృది కామాక్షి సుధియామ్‌ 








eA 


అరుణిమచే మృదుత్యమున నా చిగురాకును నీ పదమ్మునున్‌ 
సరిబడిడుం బరస్పరము చక్కగ ; నౌ తొలిదాని కెప్తు డా 
దరము వనమ్మునంద మలిదానికినో యవనమ్మునంద యీ 
ధరణి బుధాళికెల్ణం నెద. దట్టెడి భేద మిదే నుమా ఉమా ! 


మృదుత్వముచ్నే నెజుపుచే చిగురును, నీ పదమును పరస్పరము పోలిక గలవి, 
కాని ఇందు మొదటిదాని కెప్తడును వనమునందు (తోటలు, అడవులందు), రెండ 
వదానికి ఆవనమునందు = (వనేతరమునందు) రక్షించుటయందును ఇష్టము యను 
నీ భేదము బుద్దిశాలురకు _ స్ఫురించుచున్నది, || 


కథం వాచాలోఒసీ ప్రకట నుణీమంజీరనినదై ః 

సరై వానందార్జాా న్విరచయతి నాచంయమజనాన్‌ 

ప్రకృత్యా తే శోణచ్చవిరసి చ కామాక్షి చరణో 

మనీషానై ర్మల్యం కథమిన నృణాం మాంసలయతే| 8౬ 


వరమంజీర రుణంరుణధ్వనులచే వొచాలమయ్యున్‌ వసుం 
ధర వాచంయములైన మౌనుల మహానందాబ్లి నొలార్చు నీ 
చరణాబ్ద మ్మరుణారుణస్తురణ మై సాజమ్ముగన దా నెటుల్‌ 
నరులం దింపొనరించునో కదె మనో నై ర్మల్యమున్‌ వింతగన్‌. 


నీ పాదము అందెలరవళిచే నెల్లపుడు వాచాలమయ్యు మౌనధారులగు మునుల 
నానందరసభరితులను చేయునేమమ్మా ! అస్లే ఇది స్వభావముచే నెజ్జనిదయ్యు 
మానవుల మనసులందు నిర్మలతను బెంపొందించుకేలనో | | 


చలత్తృష్టావీవి పరిచలన పర్యాకులతయా 

ముహు ర్భాాంత్వా తాన్తః పరమశివవామాన్షీ పరవాన్‌ 

తితీర్డుః కామాక్షి ప్రచురతర కర్మాంబుధి మముం 

కదాఒహం అలస్ప్యేతే చరణమణి సేతుం గిరిసులే ౭౭ 





72 పొదారవిందశతకము 


బహతృష్టారస నీచికాచలనతన్‌ బర్యాకులుండై ముహు 
ర్ముహరాందోళనమంది దిట్టలసి యేమో ఫొంది వై వశ్యమున్‌ 
రటాం గర్మాద్ది. దరింప నాసపడియున్నా నింతకు న్నాకు (క్రీ 
తువానక్ష్మాధరకన్య కాంఘీమణి సేతు ప్రాప్తి యేనాటికో | 


ఆశౌతరంగములవలని కదళికలచే కలతచెంది అట్టట్లు మునిగి తేలుచు నలసి వివ 
శుడనె నేను ఈ కర్మరూపమహాసముద్రమును దాట నెంచినవాడనై స్‌ సరమోత్తమ 
చరణమనెడి సేతువును ఎన్నడు పొందుదునో కదా ! 


విశుష్యన్త్యాం ప్రజ్ఞాసరితి దురిత గ్రీష్మ సమయ 

ప్రభావేణ క్రీజే సతి మమ మనః శేక్షీని శుచా 

త్వదియః కామాక్షి స్టురిత చరతామోద మహిమా 

నభోమాసాటోపం నగపతిసుతే కిం న కురుతే 8౮ 


పావప్పుగ్రీష్మతాపమున బ్రజ్ఞ యనందగు చేటు వట్టిపో 
నేప్పుతొరంగి చిక్కి విలపింపం నా మన సొక్క నెమ్మియై ' 
నీ పదవారిద మ్మురిమి నిక్కము శ్రావణమాసవిభ్రమా 
'టోప మొనర్వకుండుట యెటో నగరాజకుమారి ! శాంకరీ ! 


పాపమును (్రీష్మబుతు ప్రభావముచే ఎలుక (తెలివి) యను నది యెండిపోయి, 
నా మనస్పనెడీ నెమలి శోకముచే డిక్కిపోగా నీ పాదమనెడి మేఘముయొక్క మహిమ 
శావణమాసాడంబరము ప్రకటింప దేలనమ్మా | 


వినమొణాం చేతోభవనవలభీసీమ్ని చరణ 
ప్రదీపే ప్రాకాశ్యం దధతి తన నిర్జూతతమసి 
రీ x x ఖు 
అఎమా కామాక్షి స్వయ మలఘు దుష సర్మ లహరీ 
విఘార్ణంతీ శాన్తిం శలభపరిపాటీవ భజతే! ర 


అమ్మ | విన వ్రలో కహ్పదయమ్మను మేల్బననాన నీదు పా 
దమ్మను ద్యొతి వెల్లుచు నదల్బ, దమమ్మును. దానియందు పా 
పమ్ముల పిండుపేరి శలభంబుల దండు వడిన్‌ విఘార్హమా 
నమ్మయి యేసరేగి తుది నాశన మైచనునమ్మ శాంభవీ ! 


మూకపంచశతి 73 


నీ చరణవినతులగువారి మనోగ్భహముపై నీ పాదమనెడి దీపము చీకటి నదళ్చి 
వెలుగునీయగా హద్దులేని పాస ప్రవాహము మిడుతలదండువలె తనంత నెగరి యందువడి 
నణించుచున్నది, 


నిరాజనీ శుక్తీ ర్నఖకిరణముకాముణీతతే 

ర్విపత్సాథోరాశౌ తరిరపీ నరాణాం ప్రణమతామ్‌ 

త్వదియః కామాక్షి ద్రువ మలఘునహ్ని రృవవనే 

మునీనాం జ్ఞానాన్నే రరణి రయ మంఘ ర్విజయతే|| ౮౦ 


లరిత నఖాంశుమౌ క్రికములం దులకించెడి శ్గుక్తి రూపమై 
యుల ప్రణమిల్లవారు. విపదంబుధిదాటుట కక్ష యోడమై 
అలఘుభవాటనిన్‌ గమవి య'్టై దహింప దవాగ్నియై విద్‌ 


స్నల కరణిస్వరూపము నగున్‌ మునుకోటికి నీ పద మ్ముమా | 


నీ పాదము గోళ్ళకాంతులనెడి ముత్యాలకు ముత్యపుచిస్పయట్లు విలసిల్లును. 
ఆపత్సముద్రము దాటుటకు విరక్తులకు ఓడ యగును. సంసొరాటవికీ దావాగ్ని 
యగును. మునుల జ్ఞానాగ్నిలాభమునకు అరణియు నగును. ఇట్టది సర్వోత్కృష్ట మై 
యున్నది, 


సమస్త న, స్పతతమసపీ కామా విబుధైః 

స్తుత] గంధర్వ స్త్ర, సీ, సులలిత విసంచీకలర వై 

భవత్యా భిందానో భవగిరికులరి బృంభితతమో 

౮0 





కలనానావిబుధాళిసేవ గొని శ్రీ కామాక్షి మిన్నంది భా 
సిలు గంధర్వవరాంగనా కలవిపంచినాదసంస్తుత్యుండై 

బలవ త్సంస్ఫతిశెల భంజనుడునై భాసిట్ట నుద్యత్తమో 
బలనిద్రోహియునై మహోన్నతి భవత్సాదామ రేంద్రుండిలన్‌ 


కామాక్షి ! భవత్యాః = నీయొక్క, చరణపురుహూతః = పదమనెడి 
న. ష్‌. విబుధ్రిః = పండితులెల్ల రిచేత; (శ్లేష దేవతలెల్లరిచేత 
సం సేవ్యః = = సేవింపందగిన వాడై; గంధర్వ స్త్రీ లయొక్క, సులలిత = మిక్కిలి చక్క 
నైన; విపంచికలరవైః = వీణాది మ. స్తుతః = స్తుతింపంబడువాండ్రై భవగిరి 
కులమ్‌ = సంసారమను పర్వతకూటమును భిందానః = ఛేదింపంచేయువాండై; బృంభిత 
తమో బలద్రోహీ = = విబ్భంభించు త మోగుణసాటవమును ఖండించువౌడె, (శ్లేష) 


గ సొదొారవిందశతకవు 


fo 


తమోరూపమిన బలు ద్రోహముచేయువా( నరా తిశాయిల్దై యొప్పుచున్నాడు, 
ళ్‌ ఓ 
ఇందు ఇంద్రునకు పాదమునకు శ్లేషచే నౌపమృము సెప్పబడినది. 


వసనం భకానానుపి మనసి నిత్యం పరిలస 
ద్దనచ్చాయాఫూర్గం శుచిమసీ నృణాం తొపశమనమ్‌ 
నఖేన్దుజ్యోత్నాధిః ఢిశీరమసీ సద్మోదయకరం 





నమామః కామాక్రా శృరణ మధికాశ్చర్యకరణమ్‌। ౮౨ 
సాధువతంసమానసవసంతమ యయ్యు ఘనప్రభన్‌ సము 
ల్చేధతంజెంది తాపములంెండి కడున్‌ శుచియయ్యు నంబ ! బల్‌ 
సాధనచేసి యిందురుచిం జల్లనయై కమలోదయమ్ము ని. 
ర్భాధకతం బొనర్చెడు భవత్సద మాస్పద మెంతు దింతకున్‌. 

భక్తానాం మనసి = భక్తుల మనస్సునందు, వసంతం = వసించునది =వసం 
తబుతువై ఉన్నదైనను (శ్లేష). నిత్యమ్‌ = నిత్యము సరిలసత్‌ ఘనచ్చాయా 


ఫూర్లన్‌ = విలపించు మేఘచ్చాయతో. నిండినది, శేష = స్వచ్చమైన గొప్ప 
కొంతితో నిండినది. శుచిం = గ్రష్మబుతువై నను (శ్లేష) అ నిర్మల 

తాపశమనమ్‌ = తాపమును శమింప(జేయునది. (శ్లేష) = తాపత్రయమును 
హరించునది,. నభేేందు జ్యోత్న్నాభిః = నభచంద్రకాంతులచ్చే. శిశిరవ్‌ = శిశిర 
బుతువయ్యున్సు (శ్లేష) = చళ్లినిదై, పద్మ + ఉదయకరమ్‌ = పద్మవికాసమును 
గూర్చునది, అనగా శరదృతువు. శ్లేష = లక్ష్మీ సమృద్ధిని జేకూర్చున 
అధికాశ్చర్యకరణమ్‌ = మిక్కిలి యాశ్చర్యమును కల్లించునట్టే కామాక్ర్యాం చరణమ్‌ 
= కామొక్షి చరణమును, నమామః = 'నమస్కరించుచున్నాము. ఇం దారు 
బుతువృలు శ్లేషదే సేర్కొనంబడినవి. 


ఓ. 
నే 
rts 
ps 
కా 
బట 
కచ 
కడి 


కవీంగ్రాణాం నానా భీణీతిగుణ చిత్రికృతవచః 
పసంచవా(పార పకటన కలాకౌశలనిధిః 

అథః కుర్వ న్నబ్దం సనకీల్ళగుముఖ్యె ర్మునిజనై 
ర్నమస్యః కామాక్ష్యా శృరణవరమేష్టీ విజయతే 





౮8 


కనివాగ్గుంభన సంభృతాద్భుతవచః కల్ప ప్రపంచ క్రియా 
సవిలాసస్థుట కౌశలంబుం గని అద్ద మ్మల్లనన్‌ గ్రందుసే 


“ 


వెసన్‌ గ్రీసనకాది మౌనిజన సం సేవ్యుండునై చంద్యుడై 
సువీనోదస్టితి దేవిపాదచతురాస్యుం డున్నతిం బొల్చెడిన్‌ 


es 


మూకపంచశతి 75 


వెక్కురీతులగు గుణములచే నద్భుతముగూర్చు కవల వాక్స్రపంచవ్యాపారమందు 
ప్రకటింపంబడిన కళానై పుణ్యమునకు గనిలై (శేష) = వాక్న0పంచమనంా. వేద 
(ప్రపంచము. తన్నిర్మిత (పపంచ వ్యాపారముందు నేర్చుగలవాండు. తామరప్పవ్యును 
శ్రీందొనరించి = తామరపువ్వుకంటె జక్కని దనుట. (శ్లేష) = తామరపువ్వు పై 
గూర్చున్నవాడు, సనకభ్ళగుప్రముఖులగు మునులచే నమస్మరింపందగిన కామాక్షీ దేవి 
చరణమనెడీ (బ్రహ్మ సర్వాతిశాయియై రాణేంచుచున్నాడు, 


భనత్యాః కామాక్షి స్తురితపదపం కేరుహాభువాం 

పరాగొణాం వపూారెః సరిప్పొాతకలంకవ్యతిక రై: 

నతానా మామ స్టే హృదయముకురే నిర్మలరుచి 

ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే! JY 


అన్మురొ ! నీ పదాబ్దములయందున గుల్కెడు నప్పరాగప్పం 
జమ్ములు నీ పదమ్ములను సారెకు న్రాలెడి భక్తకోటి చి 
త్తమ్ములనంగ నొప్పు మణిదర్శణముల్‌ దుడువంగ నెల్ల వి 

శ్వ మ్మచటన్‌ గిరీంద్రసుత ! స్పష్టముగా, బ్రతిదించితమ్మగున్‌. 


నీ పాదఫరాగప్పుంజము నీ చరణములయందు న్రాలెడి భక్తుల మనసులనెడి 
యద్దములను దుడువగా నవి నిగ్గుదేర సకల ప్రపంచమును నచ్చట స్పష్టముగా 
యి గ ము 
బ్రతిఫలించును. 


తన త్రస్తం పాదాత్సిసలయ మరణ్యాంతర మగా 

త్సరం రేఖారూపం కనుల మము మేవాగ్రిత మభూలత్‌ 

జితానాం కామాక్షి ద్వితయ నుసి యుక్తం పరిభవే 

విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోః| ౮౫ 


అడవులంబట్టుపోయెం జివ్వు రంబుజమైనను గెల్వలేక ల 
యడుగుల నాశయించెగద యళ్లనం దా నొకరేకమాత్రమై 
బడరి పరాయిదేశములం బట్టుకపోవుటొ శత్రునీడలో 
నడంగిమడంగి యుండుటయొ యర్హమ యోడినవారి కిన్విధిన | 


నీ పాదముల సొంపునకు జాలలేక చిగురు అడవులపాలై పోయినది. పద్మము 
రేభామాత్రమై నీ యడుగుల నాశ్రయించినది. (పద్మ రేఖ మహారాజ్జీ లక్షణమని సాము 
ద్రికము) ఓడిపోయినవారు పరదేశముల పొలయిపోవుటో. లేక శత్రువుల శరణందుటో 
ఉచితము కదమ్మ ! 


76 _ పాదారవిందథతకము 


గృహీత్వా యాథార్థ్యం నిగమునచసాం దేశికక్ళపా 

కటాక్షార్హ జ్యోతిశ్ళమితమదుతాబన్థ తమసః 

యతన్తే కామాక్షి ప్రతిదినస మన్తర్హరిఢయితుం.. 

త్వదీయం పాదాబ్దం సుకృతపరిపాకేన సుజనాః|| ౮౬ 


గురుకరుణాకటాక్షరవి గుల్కురుచిన్‌ మమతాతమఃపరం 

పర విడిపోవ నైగమసుభాషితతత్త్యరహస్య మంది స 
త్పురుషులు నీ పదాబ్దములం బూని పురాకృతపుణ్యపాక వి 
స్తరమున నంతరంగములం దాల్చి దృఢ మ్మొనరింతు రెయ్యెడన్‌, 


గురుకృపాకటాక్ష మనెడి సూర్యకాంతిచే మమకారమను చీంకటి మాసిపోంగా వేద 
ములలోని నిజమైనయర్హ మిది యని యెటింగి నీ పొదకమలమును అంతరంగమునందు 
గట్టిగా నిల్పుకొనుట కనుదినము పురాకృతసుకృతపరిసాకముచే సుజనులు యత్నము 
సేయుదురు. 


జడానామప్యంబ స్మరణసముయే త్వచ్చరణయో 

రృ9మన్మంధథక్ష్మా భృద్దుమఘుమి తసంధు ప్రతిభటాః 

ప్రసన్నాః కామాక్షీ ప్రసభ మధరసృందనకలా 

విభాంతి స్వచందం ప్రకృతిపరిపక్వా భణీతయః|| ౮8 


సముదంచన్మధురాధరస్థురణముల్‌ స్వచ్చందతన్‌ నైజిస 

కృములై వాక్టణుతుల్‌ ప్రసన్నరుచి డాల్వారునే (భముద్భవ్య వి 
(భ్రమమంథక్షీ తిభ్బద్దుమంఘుమిత శు భ్రక్షరసింధు ప్రభన్‌ 

గమతం ద్వచ్చరణస్మృతిన్‌ జడులకు న్లానూక్షి ! సాక్షచ్భుతుల్‌. 


అమ్మా ! నీ పాధములను స్మరించిన క్షణములోనే మందమతులకుగూడ 
మందరగిరి కవ్వము సేసి తరువగా ఘుముఘునులొలయ సరిమళించు పాల్కడలింటోలు 
ప్రసన్నములు _స్వభావపరిపక్వములు మధురాధరస్పందన విలాసములు నగు వచోవి 
న్యాసములు హఠాత్సిద్దములై విలసిల్లును. 


దహాన్న ప్యశ్రాంతం మధురనినదం హంసక నుసౌ 

శమేవాధఃకర్తుం కిమిన యళతే శేళిగమనే 

భవ స్యెవానందం విదధదపి కామాక్షి చరణో 

భవత్యాస్త దోంహం భగవతి కిమేవం. వితనుతే| ౮౮ 


మూకపంచశతి 77 


అది మథురస్వరమ్మయిన హంసక మూనియు నీ పదమ్ము తా 
నదిర ! విలాసపుంగతుల నయ్యది గ్రిందొనరింపం జూచు నే 
మిది ? భవమోదలాభ మొనరించియు నిట్టిపు డేలసేయునో 
కదె భవభేద మద్భుతముగాదె భవత్సదవర్తన మ్ముమా ! 


నీ పాదము నిరంతరము మధురతరముగ ధ్వనించు (కూయు) హంసకమును . 
= అందెను ధరించియ్యు నా హంసనె (శ్లేష; రాజహంసనె) తన యొయ్యారము 
గుల్కు నడలచే గ్రిందొనరింపంజూచుచున్నది. హంసనడకకంశు అందమైనది నీ నడక 
యనుట. భవ + ఆనందమును = శివుని కానందమును కూర్చునదయ్యు, భవ + 
ద్రోహము = సంసార ద్రోహము సేయుచున్నది. ఇది యేమి విత యమ్మ ! 


యదత్యన్తం తామ్య త్యలసగతివార్తాస్వసి శివే 

తదేతత్వామాొక్షి ప్రకృతిమృదులం తే సదయుగమ్‌ 

కిరీటైః సంఘట్టుం కథమిన సురౌఘన్య సహతే 

మునీంద్రాణా మాస్తే మనసి చ కథం సూచినిశితే| ౮౯ 


ప్రకృతిమృదుత్వముం గనినత్వచ్చరణమ్ము గడున్‌ శ్రమించెడిన్‌ 
బ్రకటసుమందమందగతివర్త నముం దటువంటపాద మెం 
తకు మసలుం గుశాగ్రనిితమ్మగు నమ్మునిచిత్తమంద యె 
టాకొ సహియించు చేలపులయుద్దతరత్న కిరీటఘట్టనన్‌ , 


మెల మెల్లన నడచుటచేతగూడ మిగుల శ్రమించు స్వభావమృదువైన నీ పొడ 
యుగము దేవతలకిరీటసంఘట్టన మెట్లోర్చుచున్నదో గదా ! సూదిమొనకంపె. 
సుతీక్ష్ణ మైన మునుల మనసునం దెట్లు మసలుచున్నదో గదమ్మా ! 


మనోరంగే నుత్వే విబుధజనసం మోదజననీ 

సరాగవ్యాసంగా సరసమృదుసంచార సుభగా 

మనోజ్ఞా కామాక్షీ ప్రకటయతు లాస్య ప్రకరణం 

రణన్మంజీరా తే చరణయుగలీనర్త కవధూః| ౯౦ 


సుమథురరాగమున్‌ సరసశోభనసంచరణమ్ము నొప్ప న 
చ్చము విబుధాళికిన్‌ ముదమొసంగుచు నందెలు (మోయుచుండ లాస్యము 
పొనరించుంగొవుత హిమాద్రికుమారి మదంతరంగ రం 


గమున భవత్సదద్యయి యనందగు నర్తకి శంభునాయకీ 1 


78 పాదారవిందశత కము 


విబుధజనులకు (దేవతలకు -- పండితులకును) ఆనందమునుదయింప(జేయున 
దియు, రాగవ్యాసంగముకలదియు, ఎరుపృతో కూడినది. (శ్లేష) = సంగీతరాగము 
లను మేళవించునదియు సరసమృదుల మైన సంచారముచే (సొంపై ననడకచే) (శ్లేష); 
నొట్యగతసుందరపాదవిన్యాసభంగిచే నింపి నదియు ని అందెలు (మోయ నీ చరణ 
యుగళి అనెడి నాట్యకత్తె నా మనస్పనెడి రంగస్త్టలముందు నాట్య ప్రకరణవబును 
[బదర్శించునుగాక ! 


పరిష్కుర్వ న్మాతః సశుపతికపర్దం చ విషయే 

సరాచాం హృత్సద్మం పరమభిణితీనాం చ మకుటము 

సరస్తే పాదోఒజయం పరిహరతు కామాక్షి మదుతా 

పరాధీనత్వం మే సరిముషిత ఫాధథోజమహిమా|| ౯౧ 
హరుని జటాకుటిన్‌ విషయమంటనివారి హృదబ్దవాటికర్‌ 
బరమవచఃకిరీటపరిపాటిని దాన యలంకరించు నీ 
పరతర మైన పాద మిది పద్మము సౌరులం గొల్పల్గొడి ల్‌ 
నరసి హరించుగాక మదహంమమతా పరతంత్రవృత్తులన్‌.. 


శివుని జటాకుటీరమును విషయపరాబ్య్ముఖులైన మసోయోగుల హృదయపద్మ 
మును బర మోత్తమవాక్కులైన శుతులమౌళిభాగమును అలంకరించుచుండు రి పాదము 
సద్మములమహేమ కొల్లలాడి మదియ మమకారసరమైన భావమును హరించుగాక 
ప్రసూనైః సంపర్కా దమరతరుణీకుంతలభ నె 

- రా 
రభీష్టానాం దానా దనిశమసి కామాక్షీ నమతామ్‌ . 
స్వసంగా తృంకేరిప్రసవజనకలే (న చ తన 
త్రిధా ధత్తే వార్తాం సురభిరితి పొదో గిరిసుతే 





| £9 


అమురవధూాగశిరోజములయందలి పువ్వులతోడిపొత్తు చే 
నమదభివాంఛితార్థ కలన మ్మొనరించుటచేత నాత్మయో 
గమున నశోకసంతతిసుఖ ప్రసవ మొ్మొనరించుటం ద్రిధా 


క్రమమున రంజిలున్‌ సురభిగా యశమంది భచత్సద మ్ముమా | 


దేవతా స్త్రీల కుంతలములందలి పువ్వుల సంపర్క ముచేత, తనకడ వాలువారి 
అభిమతములను సమకూర్చుటచేత స్వేయసంగముచే నశోకసంతతిని సుఖప్రసవ మొనరిం 
చుటచేత (స్త్రీపాదస్సర్శచేత అశోకము పుష్పించును.) నీ చరణము మూడుతెజంగుల 
సురభి = కామధేనువు (శ్లేష) :- వసంతబుతువు అనెడి కీర్తిసొందుచున్నది. 


మూకపంచశతి 79 


నుహామోహా స్తేన వ్యతికరభయా త్నాలయతి మో 

వినిక్షీప్తం స్వస్మి న్మునిజనమనోరత్న మనిశమ్‌ 

స రాగస్యోద్రేకొ తృతతముపీ కామాక్షి తరసా 

కీ మేవం పాదోఒసౌ కీసలయరుచిం రోచయతి తే| ౯3 


మునులు మనస్పనంబడు నమూల్యపురత్న ము మోహమన్న ము 
చ్చునకు భయంబు సెంది తనచోటున దాపరికంబుసేయ దా 
నిని దగ రక్ష సయుటకొ నీ, చరణ మ్మురురాగమూని చ 
య్యన నొక చిన్ని లే.తచిగురాకుపసం దులకించు నియ్యెడన్‌ 1 

మునులు మోహమును ముచ్చునకు భయపడి తమ ఘనస్సనెడి అమూల్యరత్న 
మును తనకడ దాపరికము సేయగా దానిని రక్షించుటకు నీ పాదము దృఢరాగము 
గొని (రాగము = ఎరుపు (పేమ) ఒక లేత. చిగురాక్రువలె కన్నట్టుచున్నదా 
యేమి ? అనయా నిది చిగురాకు మాత్రమని యెంచి దొంగ రత్నమును హరింపండని 
అర్థము |ప్రకృతము శ్రీచరణలగ్నమైన మనసు మోహవశముకాదని భావము, 
సదా స్వాదుంకారం విషయలహరీశాలికణీకాం 
సమొౌస్వాద్య శ్రాన్తం హృదయశుకపోతం జనని మే 
కృషాజాలే ఫాళేక్షణమహిష కామాక్షి రభసా 
ద్భృహిత్వా రున్టీధా శృరణయు॥లీపంజరపు కే ౯౪ 
శ్రీనిటలాక్షపట్టమహిషీ ! విషయమ్మను దియ్యపుంగణ 
మ్మాని యొకింత సొమ్మసిలె నద్దిర ! నా హృదయమ్ము చిల్కరా 
కూనను నీదు జాలివలకున్‌ వడి దారిచి కట్టివేయు మం 
భా! నిజపాదపద్మ మణిపంజరమధ్యమునం దగాత్మజా | 

నా హృదయమను చిలుక శబ్దాదివిషయభోగములై న తండులచూర్లమును భక్షించి 


అలసీ సొమ్మసిలియున్నది, దానిని నీ కకుణయను వలకు దిగిచి నీ చరణయుగమును 
పంజరమునందు గట్టి వేయుము. 


ధునానం కామాక్షి స్మరణలవమా ల్రేణ జడీమ 

జ్వరప్రాఢీం హూఢస్థితి నిగమనై కుంజకుహరే 

అలభ్యం సర్వేషాం కతిచన లభీన్తే సుకృతిన 

శిరా దన్విష్యాన్తస్తవ చరణసీద్ధాషద మిదమ్‌|| Fa 
స్మరణము సేయుమాత్రమున జాడ్యపుంబెన్‌ జ్వరముం విదల్ను నీ 
చరణము పేరి సిద్రజన సంభృతమౌ నొక యౌషధంబు నం 

దరికినినంద దందెదరు ధన్యులు కొందరె నైగమాంతసుం 

“దరతర గూఢ కుంజగహనమ్ములలో బరికించి శాంకరీ ! 


చం కార అధ క దసర సకం 


స్మరణమాత్రమున జాడ్యజ్వరమును హరించు న్నీ చరణమును సేద్దాషధము అంద 
జేకీని లభించునదికాదు. ఎవరో పుణ్యాత్ములు వేదకుంజగహనములలో నిగూఢ మై 
యున్నదానిని వెదకి వెదకి చిరకాలమునకు బడయగలరు. 


రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం 
మనోవాస్త వ్యాభ్యాం నుథితతిమిరాభ్యాం నఖిరుచఛా 
నిధేయాభ్యాం పత్యా నిజశిరసి కామాక్షీ సతతం 
నమస్తే పాదాభ్యాం నలినమృదులాభ్యాం గిరిసుతే 





| షా 


కలమంజీర రుణంరుణధ (నులచే గంభీర యానమ్ముచే 

నల పుణ్యాత్ముల చిత్తమం దునికిచే నంతస్తమోహారి దా 
రులసచ్చినఖరో చిచేం [బియుడు నేప్రొద్దుం దలందాలు న 

జలజ క్రీన్ఫదు పాదయుగ్మములకున్‌ సొమ్టాంగమై (మొక్కెదన్‌ | 


మంజీరకలస (నమధురములు మధురగవునములు మాన్యజవమనోనిలయములు నఖ 
చంద్రికలచే తమస్సును హరించునవి నళినమృదులములు అగు నీ స్వామి యే ప్రొద్దు 
తన తలందాల్చు నీ పాదములకు నమస్కారము, 


సరాగే రాకేందు ప్రతినిధిముఖే సర్వతసుతే 
చిరాల్లభ్యే భక్త్యా శమధనజనానాం పరిషదా 
మనోభ్ళింగో మత్సః పదకవులయుగ్మే జనని! తే 
ప్రకామం కామాక్షి |త్రిపురహరవామాక్షి రమతామ్‌ 








నొక్షాత్సూర్ల శరన్నిశాకరనిభాస్యా ! శంభువామాక్షి ! కా 
మాకీ ! అక్షయరక్తి మేల్‌ శమదమాద్యెశ్వర్యసంపన్ను ల 
్ర్షీణమ్మగు భక్తినందుకొను నీ పాదాళవిందద యిన్‌ 
విశ్షేపమ్ము తొలంగి నాదగు మనోభృంగమ్ము క్రీడించుతన్‌. 


ఓ రాశేందుముధీ ! కామాక్షీ ! శమదమాద్యెశ్వర్యసంపన్నులగు భీక్తసమా 
జముచే  చిరకాలమునకు లభ్యమగు నీ పాదారవిందడ్సొంద (మందు ఎట్టి విశ్నేపము 
లేక నా చిత్తమను తుమ్మెద |క్రీడించుగాక ! 


శివే సంవిత్సాశైః శశిశకలచూడా ప్రియతమే 

శనైర్గత్యాగత్యా జితసురవరేభే గిరిసుతే 

యతన్తే సంతస్తే చరణనలినాలానయుగలే 

సదా బర్దుం చిత్త ప్రమదకరయూథం దృఢతరమ్‌। ౯౮ 


యానజితామరేంద్రగజయాన! శిరోళ్ళృతచం ద్రమఃకళా 

ధీన ! మహానుభావులు ధృతిం దమచిత్తమ దేభయూథమున్‌ 
బూనిచి రాకపోక లనువుంగొన నీ చరణాంబుజద్వయా 
లానమునందు గట్టగ దలంతురు జ్ఞానపుపాశసంగతిన్‌. 


మహానుభావులు తమ తమ చిత్తములనెడి మదగజయూథమును ధైర్యముతో 
నిగ్రహించి రాకఫోక లనువుపడగా నీ చరణనళినములనెడి యాలానమునందు జ్ఞాన 
సాశములచే బంధింప యత్నింతురు, 


దుశ స్ఫూతే మాత ర్మధురకవితాం సక్ష్మలయతే 

శ్రియం ధత్తే చిత్తే కమసి సరిపాకం ప్రథయతే 

సతాం పాశంథిం శిథిలయతి కిం కిం న కురుతే 

ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతిపరిపాటీ చరణయోః| కక 
విమల యశసృమృద్ధి 'ప్రసవించును, దియ్యని సత్మవిత్వ మం 

దము నిడు, నిచ్చెడిన్‌ సిరి మనఃపరిపాక మొకండు గూర్చు బం 
ధముముడి విప్పు శాంభవి పదమ్ముల వ్రాలుక్రమ మ్మె మేమి లొ 

భము పొనరింపకుండును ? బ్రపన్నునియం దనువొంది చయ్యనన్‌ 


శాంభవీచరణపద్మమునం దొనర్చు ప్రణామము యశమును గూర్చును. తియ్యని 
కవిత్యము నించును. సంపదల నిడును. ఒకానొక మనఃపరిపాకము నలవరించును, 
శీవపాశ గ్రంథిని విస్పును. అది చేయని మంగళ మేమున్నది ! 


మునీషాం మాహేంద్రిం కకుభమిన తే కామసీ దశాం 

ప్రధత్తే కామాక్ష్యా శృరణ తరుణాదిత్యకిరణః 

యదీయే సంపర్పే ధృతరన మరందా కవయతాం 

సరీసాకం ధత్తే పరిమలవతి సూక్తి నలినీ]| ౧౦౦ 


కామాక్షీ చరణారుణార్క కిరణ గ్రామంబు ప్రాగ్షిక్కున 
ట్టేమో మేల్తెలివిన్‌ వెలార్చి సతత మ్మింపొందు; తత్సంగతిన్‌ 
శ్రీను తృత్కవిసూక్తి పద్మిని రసానీకమ్ములన్‌ దేనియల్‌ 
సామోదమ్మయి తాల్చి తాలుచ్చు |బ్రశస్త క్రీ పరీపాకమున్‌ , 
కామాక్షీ చరణ మనెడి బాలభాస్కరకిరణము తూర్పుదెసనట్టు చై తన్యశోభను 


రాణీంపంజేయును. తత్సంపర్కముచే సుకవులసూక్తి రూపయగు పద్మిని పరినుళవతియై 
తీయని శృంగారాది రసమకరందము చిప్పీల పరిపాకదశ వహించును, 

సరా మారారాతిః పుర మజయ దంబ స్తవశతైః 

ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహినశె లేంద్రతనయే 

క్రి 


రై సాశాగవిందశతకము 


అతస్తే కామాక్షి స్థురతు తరసా కాలసమయే 

సమాయాతే మాత ర్మమ మనస పాదాబ్దయుగలీ!! ౧౧౧ 

మునుపు పురారి యా |తిపురముల్‌ గెలిచెన్‌ దహినాద్రికన్య ! నీ 

ఘనతరసుప్రసన్నతను గాంచ నుతించి నతించి; దాన నా 

మనసున సంస్తురించుతను మంజులమైన భవత్సదాబ్దముల్‌ 

జననిరొ ! యీ యుపాధి కవసానదశన్‌ దయనించి నా దెసన్‌. 
మున్ను స్మరారి నిన్ను స్తుతించి నీ యనుగ్రహమువడసి త్రిపురాసుర సంహార 

మొనరించెను. కావున అవసానసమయమున నా మనసులో మృత్యుభయనివారకనుగు 

నీ చరణకమలయుగము స్మురించుగాక | 

పదద్వంద్వం మందం గతిష్యు నివసన్తం ప్పొది సతాం 

గిరా మన్తే భ్రాంతం కృతకరహితానాం సరిబ్బఢే 

జనానా మానందం జణని జనయన్తం (ప్రణమతాం 

త్వదీయం కామాక్షి ప్రతిదిన మహం నౌమి విమలమ్‌|| ౧౦౨ 


అకుహక సూక్తి సంచయములందు. దుదం దులకించి సాధుకో 

టికి హృదయమ్ములందున నటించుచు (మొక్కెడునట్ట మానవా 

భికి నొక నిండు వేడ్క హవళించుచు నెన్నడ మందగించు నీ 

యకలుషపాదయుగ్మము నహర్నిశ మంబ ! నమస్కరించెదన్‌ : 
కపటములేని సూక్తులు అనగా వేదములు. అట్టే వేదముల అంతములందు 

(వేదాంతములయందు) అర్ధమై సంచరించుచు సాధుకోటిహృదయముల న్నటించుచు 

చెంత వ్రాలెడి భక్తుల కొక నిండువేడ్మ వెలయించుచు నుండెడి మృదుమధుర మంద 

గమనాభిరామమగు నీ పదద్యయమున శే నహర్నిశము నమస్కరించెదను. 

ఇదం యః కొమొక్ష్యా శృరణనలిన స్తో త్రశతకం 

జపే న్నిత్యం భక్త్యా నిఖిల జగ దాహ్జాదజనకమ్‌ 

స విశ్వేషాం వన్హ్య సృకల కవిలోకై కతిలక 

శ్చిరం భుక్ష్వా భోగా న్నరిణమతి చిద్రూసకలయా || ౧౦౩ 

ఈ కామాక్షిపదాంబుజ స్తుతిచయ మ్మెవ్వాడు లోకాన క 

స్తోకాహ్టోద నిదానమైనది జసీంచు న్నిత్య మాతండు లో 

కైకొారాధ్యు. డగుం గవీంద్రతిలకుం డౌ నెల్పభోగంబు లం 

బా! కాంచున్‌ బర చిత్స్యరూప పరిణామ బ్రహ్మముం దానగున్‌, 
సకలలో కాహ్లోదజనక మైన ఈ కామాక్షీ పాదారవిందస్తుతి శతకము నెవండు నిత్యము 


పొరాయణముసేయునో యతండు విశ్వవంద్యు. డగును. సకలకవిలోకతిలకు. డగును, 


సర్వభోగభాగ్యసంపదనుభూతి చిరకాలము వడసీ సచ్చిదానందాత్మకకళతో పరిణామము 
సెందును, 


శ్రీ 
స్తుతిశతకవ్‌ 


పాండిత్యం పరమేశ్వరి స్తుతివిధా నైవాశ్రయంతే గిరాం 

వైరించాన్యపి గుంఫనాని విగలద్గర్వాణి శర్వాణి తే 

స్తోతుం త్వాం పరిఫుల్ల నీలనలిన శ్యామాక్షి కామాక్షి మాం 

వాచాలీకురుతే తథాపి నితరాం త్వత్చాద సేవాదరః। ౧ 


అమ్మా ! ఓ పరివుల్ల నీలనలిన శ్యామాక్షి ! కామాక్షి ! గ 
ర్వమ్మున్‌ డించి నిరించిపల్కులు వన్‌ వర్ణింస శర్వాణి ! | స్వే 
యమ్మా పొండితి నండగొంగొనను లేదైనన్‌ స ద్యత్సదా 
బ్రమ్మున్‌ గొల్పెడు వేడ్క యో స్తుతివీధిన్‌. వాచాలు( గావించెడిన్‌. 


అమ్మా ! పరమేశ్వరీ ! వికసించిన నల్లకలువవంటి నల్లని కనులుగలదానా ! 
డ్డి కామాక్షీ ] నిన్ను స్తుతించుటయందు (బ్రహ్మయొక్క వాన్గుంభనములు ( వేదములు) 
తమ పాండిత్యము నాధారముచేసికొనజాలవు, అందుచే నవి గర్వముడిగియున్నవి. 
అయినను నీ పొదముల సేవించుటయందుగల యూదరము నిన్ను స్తుతించుటయందు 
నన్ను వాచాలునిం జేయుచున్న దమ్మా | 


తాసంఛ స్తబకతి షే తనుభృతాం దారి ద్యముద్రాది షే 
సంసారాఖ్యత మోముషె పురరిఫో ర్వామాంకసమాజుషే 
కంపాతీర ముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ము షే 
విశ్వత్రాణపు షే నమోస్తు సతతం క పరంజ్యోతి పే ష|| 


lc 


తాపెంఛస్త బకతి నము వ కరగ 

మ్మాపన్మూలతీ మోముష వు గిరిశాంకాంతర్ర కనీ వు క్రంద 
చిపర్యంతస మేయుషమ్ము కవిరాడ్డిస్వోకుటేజగ్యుష 

మ్మె పొల్ఫౌ నొక రీతికిన్‌ వినతుండే నౌదుద్‌ బరరజ్వొతి తికిన్‌ 


చీకటి మ్రానిపూగుత్తుల తళుకుగాంచి శరీరధారుల దారిద్యుము[ద్ర_ నెదిరించి 
సంసార మనెడి చీకటిని హరించి శంకరునంకపీరిసై వసించి కవీశ(రుల జిహ్వా 
గమునందు జరించి కంపాతీరమున విహరించి లోకరక్షణము సెంబొనరించుచున్న 
పరంజ్యోతికి నీకు నా నమస్కారము. 


యే సంధ్యారుణయన్తి శంకర జటాకాంతార చంద్రార్భకం 

సిందూరని చ యే పురందరవధూ సీమంత సీమాంతరే 

పుణ్యం యే సరిపక్వయన్తి భజతాం కాంచీపురే మా మమీ 

పాయాసుః పరమేశ్వరప్రణయనీ పాదోద్భవాః పొంసనః। 3 


హరుని జటాటవిం గులుకు నర్భకుం జందురు సాంధ్యరాగవి 
స్టరితు నొనర్చు ; సిందురపుబొట్టగు నింద్రవధూటిసపాపటన్‌ 
వరనిజభక్తపుణ్యపరిపాకము సేయును గాంఛిలోన ; ఆ 
సరశివవల్ణభా చరణపాంశులవమ్ములు నన్ను |బ్రోచుతన్‌. 


శంకరుని జడలనెడి యడవిలో గులుకు బాలచంద్రుని సాంధ్యరాగముచే నెజు 
పెక్కు వానిగ గావించి శచీదేవిపాపట సిందూరతిలకంపుసొంపు గని (దేవేంద్రునిరా 
ణియగు శచి శిరమువంచి యీ యమ్మపాదములకు [మొక్కు చుండునన్న మాట, 
అప్పుడు చరణ పరాగము నుదుటనంటుకొని కుంకుమబొట్టువలె రాణించుచున్నది.) 
తనను గొల్బువారి పుణ్యములను బండించుచు మిగుల రాణించు పరమేశ్వరుని రాణి 
యగు కామాక్షియొక్క చరణపరాగ పుంజము మమ్ము రక్షించుగాక, 


కామాడంబరపూరయా శశిరుచా కమస్మితానాం త్విషా 

కామారే రనురాగసిన్దు మధికం కల్గోలితం తన్వతీ 

కామాక్షీ తి సమస్త సజ్జననుతా కళ్యాణదాత్రీ నృణాం 

కారుణ్యాకులమానసా భగవతీ కమ్చాత టే బృమృతే| ల 


స్మరసంరంభము నించి లేనగవునాం జాల్కొన్న యవ్వెన్నెలన్‌ 

బర మేశానుమహానురాగజలధిన్‌ గల్లోలముల్‌. రేచుచున్‌ 

గరుణ న్మించి ఘటించి సర్వశుభముల్‌ గ సేసి కంపాతటాం 
తరసమం దులకించు సాధువినుతిన్‌ ైకొంచు. గామాక్షినాన్‌. 


కాముని యాడంబరమును నిండించుచ్చు కలికి చిజునవు  వెన్నెలచే గామారియను 
రాగసాగరము నుత్తరంగితము సేయుచు సకలసాధుజనసంస్తుతయై కల్యాణముల నిచ్చుచు 
కారుణ్యాకులచిత్తయై కామాక్షియను పరదేవత కంపొతటమునందు విజ్బృంభించియున్నది. 


కామాక్షీణసరాక్రమ ప్రకటనం సంభావయంతి దృశా 

శ్యామా క్షీరసహోదర స్మితరుచి ప్రక్షళితాశాన్తరా 

వొమక్షీజన మౌలిభూషణమణి ర్వాచాం పరా దేవతా 

కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యా స్తే] x 


మూకపంచశతి 85 


కామాక్షీణపరా[క్రమ(ప్రకటనం గావించుచున్‌ జూపులన్‌ 
శ్యామమ్మె తెలిపాలువో ల్నగవులన్‌ క్షాఖించుచున్‌ దిక్కులన్‌ 
వామౌక్షీమణి మౌళిరత్నమగుచున్‌ వా గ్రేవతారూపమై 
కామాక్షమ్మ యనంగ నొక్క కృప యా కంపాతటిన్‌ గుల్కెడిన్‌ 


కొముని నిర్వక్రపరా[ క్రమముం (బకటించుచు జౌపులచే నల్లనై యచ్చస్పపాలు 
వోలు లేనగవులచే ప బ్రక్షలించుచు సుఠిదరీజన శిరోమణిటై = వాగధిష్టాన దేవ 
తయై కామాక్షియను పేర నొకానొక కరుణ కంపాతటమునం దుల్లసేల్లుచున్నది. 


శ్యామా కాచన చంద్రికా త్రిభుననే పుణ్యాత్మనా మాననే 

సీమాశూాన్య కవిత్వవర్ష జననీ యా కాపి కాదమ్బినీ 

మౌరారాతి మనో విమోహనవిధౌ కాచి త్రనుఃకన్లలీ 

కామొక్ష్యాః కరుణాకటాక్షలహరీ కామాయ మే కల్పతామ్‌]|| ౬ 


శ్యామరుచిన్‌ వెలార్చు నొక చంద్రిక ధన్యులమోమునందు ని 
స్పీమకవిత్వముం గురియుం చిత్రపు మబ్బులగుంపు శంకర 
సామి మనోవిమోహనము' సల్పెడిచికటిమొల్మ యొక్క డం 
బామణి |శ్రీకటాక్షరసనవాహిని మా యభిలాష దీర్చుతన్‌. 


శ్యామవర్షము (నల్లనిది) అగు నొక వెన్నెల ముల్గోకములందు వ్యాపించి పుణ్యా 
త్ముల ముఖమునందు కవితావర్హమును గురిపించు నొకమేఘమాల, శివుని చిత్తమును 
మోహింపజేయు నొక మొలకవీకటియునై యొప్పు కామాక్షీకటాక్షలహరి మా కోరిక 
దీర్చుట కనువృపడుగాక ! 


ప్రాఢధ్వాంతకదమృ కే కుముదినీపుణ్యాంకురం దర్శయ 
న్యోత్స్నాసంగమనేఒపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్‌ 
కాలిన్టీలహరీదశాం ప్రకటయన్‌ కమ్రాం నభ స్యద్భుతాం 
కశ్చిన్నేత్రమహోత్సనో విజయతే కాంచీపురే శూఠినః|| ్ర 


నించెడి చీకటిన్‌ గుముదినీసుకృతాంకురదర్శనమ్ము "సే 
యించుచు. బండునెన్నెలల చేరికం గోకయుగమ్ము పొత్తు క 


ల్పించుచు నింగి నయ్యమునయేటిప్రవాహవువింతచాటుచు 
వాంచ దలిరు' శంకరుల కనులపండు వొకం డపార(మె. 


86 స్తుతిశతకము 


కాటువీకటిలో గలువపువ్వుల పుణ్యం పుమొలకను బ్రదర్శించుచున్నది. నల్లని 
కొప్ప'పై _ జంద్రరేఖను సంతరించుకొన్న దన్నమాట, వెన్నెలలోగూడ చ|క్రవాకమి 
ధునమునకు పొత్తుగల్పించుచున్నది. చగక్రవాకములు వెన్నెలలో నెడబాసియుందుట 
కవి ప్రసిద్ద విషయము. _ చిజునవ్వు తళుకులలో గుచయుగము గులుకుచున్న దనుట, 
ఆకాశమున నాశ్చర్యకరముగ యమునానదీ ప్రవాహస్థితిని బ్రకటించుచున్నది. మధ్య 
మునందు నూగారు మెజయుచున్నదనుట. ఇట్టి ఒకానొక పరమశివ నేతోత్సవము 
(కామాక్షియన్నమాట) కాంచీపురమునందు సర్వాతిశాయియమై రాణించుచున్నది. 


తన్హాాహీన తమాలనీల సుషమై స్తారుణ్య లీలాగ్భ హై 

స్తారానాథకిశోర లాంఛితకచై స్తామారవినేక్షజై: 

మాతః సత్కిరియతాం మనో మనసిజప్రాగల్బ్య నాడిన్లమైః 

కంపాతీరచరై ర్షనస్తనభరైః పుణ్యాంకురై శృాంకరైః|| ల్‌ 


తరగల్‌ వారు తమాలనీలసుమం దారుణ్యలీలాగ్భహ 

స్టురణన్‌ జంధద్రకిశోరలాంఛిత కచస్తూర్తిన్‌ స్మర ప్రాథిమన్‌ 

గర ముద్యత్‌ స్తనకుంభవిభ్రమమునం గంపాతటిన్‌ గుల్కు శాం 
కరపుత్యాంకురపొళి నా మనసు సత్కారార్హమౌం గావుతన్‌. 


నిస్తంద్రతమాలనీల ప్రభలచే నవయౌవనములకు నెలవులగు విలాసములచే చంద్ర 
రేఖాలంకృత లలితకుంతలములచే రక్తారవిందసుందరనయనములచే మన్మధాటోప సము 
జ్ర్రంభణమునకు గారణములయినవానిచే కరినస్తన భారముచే గులుకువానిచే కంపాతీర 


సంచారులగు శంకరుల పున్నెంపు మొలకలచే (కామాక్షిచే ననుట) నా హృదయము 
సత్కరింపబడుగాక ! 


నిత్యం నిశ్చలతా ముపెత్య మరుతాం రక్షానిధిం పుష్టతీ 

చేజస్పంచయపాట వేన కిరణా నుష్టద్యుతే ర్కుష్టతీ 

కాంచిమధ్యగతా ఒపి దీప్తి జననీ విశ్వాంతరే జృంభతే 

కాచి చ్చిత్ర మహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా]| ౯ 


సతమున్‌ నిశ్చలమై మరున్నిచయరక్షాదక్షతం జూపుచున్‌ 
ద్యుతిసంతానపటిష్ట మై రవికరస్తోమమ్ముగా జేసి యం 

చిత కాంచీవరమధ్యశోభగనియు న్విశ్వమ్మునన్‌ రెచ్చి సం 
స్మృతిమాత్రమ్మున నొక్క దివియ తమశ్శేంణిన్‌ విదారించెడిన్‌. 


మూకపంచశతి 87 


సహజముగ దాను నిశ్చలమయ్యు మరుత్తులకు రక్ష న యణకల్పించునది. మరుత్తులు 
= దేవతలు, (శ్లేష) -- వాయువులు తన కొంతిపుంజముయొక్క దార్హ్యముచే 
సూర్యునికిరణములను హరించునది. కాంచీమధ్యవర్తిని యయ్యు (నడుమున నొడ్డాణ 
ముగలదియని -- (శ్లేష) సకలవిశ్వాంతరమునందు తలచిన మాత్రమున తముంబును 
= నికటీని (శ్లేష) అజ్ఞానమును ఆర్చెడి ఒకొనొక చిత్రమైన దీపము విజ్బృంభించుచున్నది. 


కొంతైః కేశరుచాం చయై రృమరితం మన్దస్మితై ః సృష్బితం 

కాంతా పల్లవితం పదామ్భురుహయో శ్నేశత్వషా పత్రితమ్‌ 
కమ్బాతీరవనాన్తరం విదధతీ కల్యాణజన్మస్థలీ 

కాంచిమధ్యమహామణి ర్విజయతే కాచి తృృపాకందలీ। ౧౦ 


(భమరిత మై కచద్యుతుల. బల్ల వితమ్మయి పాదపద్మని 

భ్రమముల నేత్రకాంతులను బత్రితమై చిరునవ్వుచాయం బు 
సృములను బూసి కంపదరి భద్రనిధానము పుట్టినిల్హుగా 

నమరును గాంచిమధ్యమణిలై యొక మేల్‌ కృప చిన్ని 'మొల్కయై. 


నల్లని తలకట్టుచే భ్రమరితమై (తుమ్మెదలు ముసిరినదై) పాదకమల ప్రభలచే 
బల్లవితమై (చిగిర్బినదై) నేత్రకాంతులచే బత్రితయై (మారాకు వెట్టినదై) మందహా 
సద్యుతులచే పుష్టినందినదై సకలకల్యాణములకు నిధానమై కంపాతిరమునం దులకించు 
నొక కృపయను చిలుమొలక సర్యోన్నతిం దనరుచున్నది. 


రాకాచన్త్రసదూన కొంతివదనా నాకొధిరాజస్తుతా 

మూకానామసి కుర్వతీ సురధునినీకాశ వాగ్వెభవన్‌ 

శీకాంచీనగరీ విహారరసికా సక సళా 

మేకా పుణ్యపరమ్బరా పశుపతే రొకారిణీ రాజతే! ౧౧ 


కాకలు క రాజిల్లి నాకి కేశ్యర 

శ్రీ కైవారముసేయ మూకులకునుం "కేకూర్పుచున్‌ స్వర్జునీ 
హ్‌ బగు వాగ్విలాస మమరన్‌ విశ్వేశు పుణ్య|క్రమ 
'మ్మేకామేశపురీ విహారరసిక మ్మీగించుతన్‌ శోకమున్‌. 


పున్నమచందురునివంటి ముద్దుమోము గలదై దే వేంద్రలక్ష్మి తన కూడిగము 
సేయ మూగవారికిగూడ మందాకినీప్రవాహమధురమగు కవితా విలాసస్తురణము నల 
వరించుచు నేకామనాధుల భాగ్యమొకటి కాంచీపురమునందు సకలదుఃఖాపహారియై 
విహరించుచున్నది. 


808 స్తుతిశతకము 


జాతా శీతలశై లత స్సుకృతినాం దృశ్యా పరం దేహినాం 

లోకానాం క్షణమాత్రసంస్మరణత సృంతాపవిచ్చేదినీ 

ఆశ్చర్యం బహొఖేలనం వితనుతే నైశ్చల్య మాచి భ్రతి 

కమ్వాయాస్తటసీమ్ని కాసి తటినీ కారుణ్యపాధో మయి ౧౨ 


చలిమలం బుట్టే పుణ్యులకుం జక్కంగ6 గోచరమై శ్షణమ్మునగ్‌ 
దలంచినమాత్ర. దాపము లదల్బుచు నిశ్చలమయ్యు. గంచిలో 
లలిత విలాసభేలనములం దులకించుచు గంపయొడద్దులన్‌ 
జెలగి కృపా రసామృతధుని తిలక మ్మొకం డుల్లసిల్లెడిన్‌ . 


హిమగిరికిం బుట్టి పుణ్యాత్ములకు మాత్ర మనుకొన్నక్షణములో దర్శన మిచ్చుచు 
తాపత్రయము. నున్మూలించుచు గొంచీపురమునందు. సుస్థ్రిరస్థితింగనియు గంపాతిరము 
నందుల్గాసవేలనము సేయుచు నొక దయారసామృత తరంగిణి జాల్వారుచున్నది. 


ఐక్యం యేన విరచ్యతే హరతనౌ దమ్భావప్పుమ్భావశే 

రేఖా యత్సచసీమ్ని శేఖరదశాం నైశాకరీ గాహతే 

జొన్నత్యం ముహురేతి యేన స మహా న్మేనాసఖ స్పానుమూ 
నృమ్బాతీరవిహోరిణా సశరణా స్తేనెవ ధాన్నూ వయమ్‌] ౧౩ 


తరుణగ్రీ, హరుమేన నైక్యమెనసెన్‌ దంభావపుంభావవి 
స్థురణన్‌ జాదిలిరేక శేఖరదశన్‌ బొల్పారు నేవేనలిన్‌ 
బరమౌన్నత్యము దేనిచే వడసె మేనాభర్త కంపాతటాం 
తర శకేళీరుచి గొన్నయా సాగసుచేతన్‌ దిక్కుగన్నా మిలన్‌. 


జాబిల్లి రేఖ శిరమునం దూగ మేనాభర్తయైన హిమగిరి సార్వభౌమునికి బర 
మోన్నతి గూర్చుచు కంపాతిరమందు నవయౌవనముతో విహరించు నొక సొగసుచేత 
మేము దిక్కుగలవార మైనారము, 


అక్ష్యుశ్చ స్తనయో శ్శిియా శ్రవణయో ర్భాహ్యోశ్ళ మూలంస్సృశ 
న్నుత్తం సేన ముఖేన చ ప్రతిదినం ద్రుహ్య నృయోజన్మనే 
మొౌధుర్యేణ గిరాం గతేన చృుదునా హంసాంగనాం (హేపయ 
న్యాంచీసీమి, చకా కో ౭ ఒం 


మూకపంచశతి 89 


సరనిన్‌ భాసిలు. గాంచి నొక్క కవితా సంతాననీబాంకుర 

మ్మొర పై నేత్రకుచద్యుతుల్‌ శ్రవణబాహద్వంద్వ మూలంబులం 
న్‌ా ల జ | 

దొరయగ్‌ మోము కిరీట మద్దరుచులన్‌ ద్రోనాడ వాజ్మాధురిన్‌ 

నిరతిన్‌ మందగతిన్‌ మరాళసుదతిన్‌ సిగొందగాజేయుచుగ్‌ 


కవితాకల్పవృక్షమునకు మూలమైన లేమొలకయై నేత్రప్రభ కర్ణవమూలములను 
కుచద్యుతి బాహమూలములను నొరయగా మొగమును కిరీటమును (చంద్రుడ 
న్నమాట) పద్మకాంతులను _ ద్రోసిరాజనగా మాటల సొంపుచే నడకల యింపుచే 
రాజహంసికి సిగ్గు కల్పించుచు నొక పొలుపు కొంచీపురమున విలసిల్ణుచున్నది, 


ఖండం చాంద్రమసం వతంస మనిశం కాంచివురే ఖేలనం 
కాలాయశ్ళవితస్కరీం తనురుచిం కర్లేజపే లోచనే 

తారుణ్యోష్మ నఖంపచస్తనభరం జంఘాస్పృశం కున్తలం 

భాగ్యం దేశికసంచితం మమ కదా సంపాదయే దమ్మికే| ౧౫ 


గిరమం దూంగెదుచాంద్రఖండ మకుట కాంచి నాటాడుమేల్‌ 
గరిమ మ్మాయసకాంతితస్కరము మేన్‌ గర్లేజపమ్ముల్‌ కనుల్‌ 
తరుణత్య్వోష్మను గోరువెచ్చగు గుచద్వంద్వంబు జంఘాలముల్‌ 
కురు లౌచున్‌ గురులబ్దభాగ్య మది నాకుం గూర్చు శేనాటికో, 


గశిరమునం జంద్ర రేఖ తూగగా శరీరకాంతి ఇనుముయొక్క కాంతిని నిరసింపగా 
కనులు చెవిలో రహస్యము తెలుపగా (ఆకర్ణాంతములనుట) ' ఎలప్రాయంప్పు వెచ్చదన 
మున గోరు వెచ్చనయి పాలిండ్లు కులుకగా జంఘాలము (సిక్కలందాకునది) అయి 
తలకటు విలసిలగా ఆచార్యకృపాలబ్దమయి యుండెడి యా భాగ్యము మొకుం బీతి 
A] (న) (se) 
చేకూర్చు 'బన్నడో కదా ! 


తన్వానం నిజ కేలిపాధసరణీం నై సర్గికీణాం గిరాం 

కేదారం కవిమల్ల సూక్తిలహరీం సస్యశియాం శాశ్యతమ్‌ 
అంహోవంచనచుంచు కించన భజే కాంచిప్పరీమండనం 

పర్యాయచ్చవి పాకశాసనముజేః పౌప్పేషవం ఫౌరుషమ్‌|| ౧౬ 


శ్రుతికాంతామణి కేళిసొధసరణిన్‌ శోధిల్లి శ్రీమత్కవి 
స్తుతివాక్సస్యము పండు పంటపొలమై త్రోనాడి పాపమ్ము, అం 
చిత పౌషేషవ పౌరుషమ్మృయిన కాంఏవభూషణ _మొక్షశా 


90 స్తుతిశతకము 


శ్రుతికాంతారత్న ములు శేశివిహారముసేయు. సౌధములందు ( వేదాంతములంద 
నుట) శోధిల్లీ కవుల వాగ్రూపసస్యములు సండుటకు పంటసొలమై పాసహరమై 
పు ష్పేషుని (మన్మధుని) మగతన మెల్ల రూ పెత్తినదై కాంచీనగరాలంకారమై యింధ్రనీ 
లమణితున్నవంటి నెమ్మేనిచాయగల యొక _ శాశ్వతసౌందర్యము నారాధించెదను, 


ఆలోశే ముఖపంకజే చ దధతీ పౌధాకరీం చాతురీం 

చూడాలం క్రీయమాణ సంకజవనీ వై రాకరప్రక్రియా 

ముగ్ధ స్మేరముఖీ ఘనస్తనతటీ మూర్భాలమధ్యాంచితా 

కొంచీసీమని కామినీ విజయతే కాచి gee ౧౭ 


వరచూడాభరణాయితాంబుజనని వైరాయిత ప్రక్రియన్‌ 
దరహాసాననయై ఘనస్తనభరానన ్రుక్కుమధ్యమ్మునన్‌ 
గరుణాదృష్ట్రుల వెన్నెలల్‌ నినుచుచున్‌ సౌధాకరీచాతురిన్‌ 
హరువందున్‌ జగదేకసుందరి కర మ్మాశ్చర్యమై కంచిలోన్‌. 


తామరపూలవనముతో తగవులాడుప్ర క్రియ (చంద్రరేఖ) శిరోభూషణము కాగా 
దరహాస మింపుగుల్కు మోముతో స్తనభారముచే నడుము గిటగిటలాడ మూర్చపడు 
అనగా కృశించిన నడుముతో వాల్దూపుల నమృతమ్ముచాతురి నెజప్పుచు గాంచీసీముం 
గడునచ్చెలువు గొల్పచు నొక జగన్మోహిని యొప్పుచున్నది, 


యస్మీ న్నంబ భవత్కటాక్షరజనీ మన్దే, సీ మన్షస్మిత 

జ్యోత్న్నాసంస్నసితా భవ త్వభిముఖీ తం ప్ర త్యహో దేహినమ్‌ 

ద్రాక్షా మాక్షిక మాధురి మదభర బ్రిడాకరీ వైఖరీ 

కామాక్షీ స్యయ మాతనో త్యభిసృతిం వామేక్షదేవ క్షణాత్‌ | ౧౮ 


ని మందస్మిత చంద్రికన్‌ మునింగి యేనిన్‌ డాయునో సమ్ముఖ 
మ్యె మా యమ్మ ! భవత్కటాక్షమను దివ్యత్నూర్లిమారాత్రి య 
చో మందాత్మునివంకకే నభిసరించు న్నాయికారీతి మా 
ధ్వీమారంద మరుద్‌ ర్ఫురీ నుదభర వ్రీడొకరు ల్వెఖరుల్‌ | 


ఎవరికి నీ కటాక్షకునెడి ఫూర్లిమారాక్రి నీ చిజునవ్వనెడి వెన్నెలయేట స్నాన 
మాడి నిత్యాభిముథియగునో ఎంత మందమతియైనను వానింగూర్చి ద్రాక్షారసము, తేనె 


యొక్కయు గర్వమునకు సిగ్గుగూర్చెడిరీతిని అభిసారికానాయికనోలె విచిత్రవా న్వెఖరి 
యభిసరించును. న్‌ 


మూకపంచశతి 91 


కాలిస్తీజలకాంతయః స్మితరుచి స (రా (హినీపాథసి 

ప్రొాఢధ్వాన్తరుచః నుటాధరమహో లౌహిత్యసన్లోదయే 
మాణీకోపలకుండలాంశుశిఖిని న్యామిశ్రధూమ శ్రియం 

కల్యాతై కభునః కటాక్షసుషమాః కామాక్షి రాజని తే| ౧౯ 


ఎలనవ్వన్న సురాపగన్‌ యమున నీ రెక్కించిన ట్లాధరో 

జ్ఞ (లసంధ్యారుచిం గ్రమ్ము చీకటులశోభ న్నవ్యమాణీక్యకుం 
డలతేజగ్నిఖ (గమ్ము ధూమలత రాణం బొల్చి కామాక్షి ! మేల్‌ 
కళలొల్కున్‌ ద్వదపాంగకాంతిచయముల్‌ గల్యాణసంతానముల్‌ . 


చిలునవ్వనెడి దేవనదిలో (గంగలో) యమునౌజల|ప్రభలయి, పెదవిపై గులుకు 
నెట్టనికొంతియ నెడి సంధ్యారాగమందు కాజులికటులయి. మణికుండలముల నెడి అగ్ని 


గరిఖయందు నెలకొను ధూమరేఖళై సీ కొటుకళంటికొనకాంతులు కల్యాణకరంబు 
లగుచున్నవి. 


కలకల రణత్కాంచీ కాంచీవిభూషణమాలికా 

కచభర లసచ్చంద్రా చంద్రావతంస సధర్మిణీ 

కవికులగిరః (శ్రావం (శౌవం మిల త్ఫులకాంకురా 

విరచితశిరకమ్నా కమ్నాతశే పరిశోభతే| | ౨౦ 


కలకల! మోయు కాంచియయి కాంచినిభూషణ మారలికారుచిన్‌ 
గులుకంగ. జందమామకళ కూకటి. గన్రుకవీంద్ర వాకృయ 
మ్ములు వినిపించుకొంచు మెయివుల్మలు నిండగం గంపయొడ్డునం 
దొలయు నపూర్వశోభ తలయూచుచు నిందుకిరీటునింతియై. 


గలగల (మోయు గడ్జెలయొడ్డాణముతో కొంచీనగరభాషణ మైన మాళికవలె గులు 
కుచు చందమామకళ చక్కనికొప్పున బొలుపొందగా మేనుపులకరింసగా సుకవుల 
మధురతరభాషణము లవధరించుచు తలయూచి మెచ్చుచు కంపొతటంబున నెల 
కొను నొకశోభ చంద్రమౌళీశ్వరుని యనుంగుచెలియై రాణించుచున్నది. 


సరసవచసాం వీచి నీవీభవ న్మధుమాధురి 

భరితభువనా కీర్తి ర్మూర్తి ర్మనోభవజిత్వరీ 

జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే 

కథమివ వినా కాంచీభూషే కటాక్ష తరంగితమ్‌| ౨౧ 


92 స్తుతిశతకము 


తేనియ యెంతపాటి యను తీయనిపల్కులకుల్కు, పూలది 

లా నిజయించు రూపము, జగముల (మోసిన పెరు, బుద్ది క్రేం 
తేనియు గూర్చు భోగము ల వెల్ల లభించుటయెట్లు తల్లి ! కాం 
చీనగరై కభూషణమ! చిందక నీదు కటాక్ష వీచికల్‌ . 


తేనెతేటల నేపాటి యనజాలు మాటలసొగసును మన్మధునిం గెలువజాలు చక్కం 
దనమున్సు విశ వ్యాప్త మయినకీర్తితో మనసుకుంగూర్చు భోగములును నీ కటాక్ష చంద్రిక 
ప్రసరింపక యెవ్వరికిం గలుగనేరవు, 


భ్రమరితసరిత్కూ లే నీలోత్సల ప్రభయా భయా 
నత జనతమఃఖండీ తుండీరసీమ్ని విజృంభతే 
అచలతససా మేకః ఫాకః ప్రసూనశరాసన 
ప్రతిభటమనోహారీ నారీకులై కశిఖామణిః 


(© 
(0 


అలుకున వ్రాలువారి యెద నల్లిన జీళటిం బెండి నల్లగ 

ల్వలజిగిం దుమ్మెదల్‌ ముసరివ్రాలు సరిత్తటి గంతువెట్టి యె 
వ్వలనునం గొండసేసిన తపమ్ముల పాప మొకండు పూవుట 
మ్ములదొరగెల్పుగానిమది (మ్రుచ్చిలు ముద్దులగుమ్మ కొంచిలొన్‌ . 


భయపడి తన యడుగులందు వ్రాలినవారి మనసులోని తమంబును (అజ్ఞాన 
మును) హరించుచ్చు తుమ్మెదలు మూగు నళ్లగల్వలచే నింపుగుల్కు కంపానదీతీర 
ములో క్రీడించుచు పూవిలుతునిం గెల్చిన సొగసుగాని మనసును దొంగిలు నొకానొక 


సర్వతరాజుతపఃపరి పాకము కాంచిలో మసలుచున్నది. 


నుధురవచసో మన్హస్మేరా మతంగజగామిన 

స్తరుణిమజుష స్తాసింఛాభా స్తమఃపరిపంథినః 

కుచభరనతాః కుర్యు రృద్రం కురంగవిలో చనాః 

కలితకరుణాః కాంచిభాజః కపాలినుపోత్సవాః|| ' ౨3 


ఒలసీ కపాలిసాలిటి నముహోత్సవముల్‌ గివకాంచిభద్రముల్‌ 
గొలువును మందహాసము లకుంఠిత సూక్తులు సత్మృపారనా 
కులిత మతుల్‌ తమాలరుచి కోవులముల్‌ కుచభారన|మముల్‌ 


శంకరునవాల  ఏండుగలు కల్యాణసనలయములు వుత్తభగమనములు "వాధారక్రాకా 
షణములు మంజులమందహాసములు ఎలప్రాయంపు సంపదలు కుచభారవినమములు 
దయాభరితములు _ లేడికన్నులుగలవి ఇయుగుడుమూనిమేని తళుకులు గలవి యగు 
నొకా నొకవిలాసములు మాకు శుభములం గూార్చును, 


కములసుష చూక్షక్ష్యారో హే విచక్షణనీక్షణాః 

కుముదసుకృత క్రీడా చూడాలకున్తల బన్జురాః 

రుచిరరుచిభి స్తాపింఛ శ్రీ, ప్రపంచనచుంచనః 

పురవిజయినః కమ్నాతిరే స్టురన్తి మనోరథాః॥ ర 


కమలమునిగ్గులందు పయి కక్ష్యన్తు నెక్కు బిచక్ష గెక్షణ 

కవుమునం గల్వ మేలుసిరి రంజిలు నొప]గు కొప్పుతోడ నం 
దమగు తమాలకాంతి ఎతతమ్ముగ నిమ్మగు కంబయొడ్డు నం 
గొమరగు నప్పురాంతకు మనోరధముల్‌ సుమనోరధమ్ములై. 


కమలములశోభ సైతరగతి కెక్కుటయందు విచక్షణతగన్న చూపులుగలవి. కలు 
వల పుణ్య క్రీడ (చం|ద్రబింబమన్న మాట) గిరోభూషణముగాగల కురులుగలవి. నిజ 
కాంతిచే తాపింఛకుసుమశోభను. విస్తరింపజేయు.. నేర్చుగలవియు. నగు పరమశివుని 
మనోరధములు (కామాక్షియనుట) కంపొతీరమునందు స్థరించుచున్నవి. 


కలితరతయః కాంచిలీలావిధా కవిమండలీ 
వచనలహరీ వాసన్తీనాం వసన్తవిభూతయః 


కుశలవిధయే భూయాసు ర్మే కురంగవిలో చనాః 
కుసుమవిశిఖారాతే రక్షాం కుతూహలవిభ్రమాః।॥ DA 


నరకాంచీపురఖేలనప్రనణముల్‌, వాసంతలక్ర్మీ కళా 

భరణమ్ముల్‌ , కవిరాజసూక్తి లహరీవాసంతికశేణికిన్‌ 

హరిణీలోచనముల్‌ సుమా స్త్ర రిపుదివ్యాలోక కౌతూహల 

స్తురణమ్ముల్‌ విలసిల్దంగాక కుశలమ్ముల్‌ మాకు. జేకూర్చంగన్‌. 
కాంచీవిహోర కుతూహలములు కవి శేశవాక్రవాహంబులనెడి వాసంతి లతలకు 

(పూలగురివెందతీగ) వసంత సంపదలు, ఆడులేడిచూపులుగలవి, కామవై రికన్నులకు 

వేడుకలు * గొలుపృునవియు నగు విలాసములు నాకు శ్మేవువిధాయకము లగుగాక ! 


94 స్తుతిశత కము 


కబలితతమస్కాండా స్తుండీరనుండల మండనాః 


సరసిజవనీ సంతానానా మరుంతుద శేఖరాః 
నయనసరణే ర్నేదీయాంసః కదాను భవన్తి మే 


తరుణజలదశ్యామా శంభో స్తపఃఫల విభమాః।। ౨౬ 


కఠితవ్యోతి మెసంగి యాంతరతమఃకాండంబు. దుండీరమం 

డల సన్మండనముల్‌ సరోజవనపిడా శేఖరమ్ముల్‌ అస 
జ్ఞలదశ్యామలముల్‌ మహేశ గర తపన్నాఫల్యకృ ద్వభ్రమ 

మ్ములు నా కన్నులచెంత నెప్పుడొ కదా పొల్పుల్‌ పచారించుటల్‌ . 


తుండీరమండలవముండనములే తముస్సులను గబళించుచు. పద్మినుల నొప్పించు 
కిరీటము గలవి _(చంద్రశేఖరములనుట) మేఘమువలె నల్లనివి మహేశుని న 
సఫలము సేయు విలాసములు నొ కనుల చాయ కెన్నడు సన్ని హితము లగుసో 
కదా! 


అచరమ మిషుం దీనం మినధ్వజస్య se 
ss యానం మానం గతేన చ చుంజునా 
త్రిదశసదసా మన్నం ఫిన్నం గిరా చ వితన్వతే 
తిలకయతి సా కమ్నాతీరం త్రిలోచనసున్తరీ! పర 


స్మరుతొలితూంప్పు నాస్యరుచిసంపదం గించవడంగం జేయుచుగ్‌ 
సరసిజగర్చ్భు వాహనము. జక్కనినెన్నడం గా గానడించుచున్‌ 
సురసరసాన్నముం బలుకుసొంపున నీరసముం న 
బరశివుకల్మి కంపపులినమ్ము లదే కయిసేయు. గాంచిలోన్‌, 


మన్మధుని మొదటిబాణమగు వరు దన ముఖశోభచే గించపఅచుచు 
బ్రహ్మవాహనమగు హంసను దననడకచే నోడించుచ్చు నేలుపుబువ్వను (అమృతమును) 


తన పలుకుసొంపుచే నీరససడజేయుచు బరవుశివృని సుందరి కంపాతీరములి నలంకరిం 
చయున్నది. 


జనని భువనే sau 12౬ పొం కీయన్త మనేహసం 
కుష్పరుషక రభ్రష్ట సక రుదరంభరిః 
శరుణకరుజే కప్పలా తరంగయ లోచనే 
నమతి మయి తే కించి 0 నుణీదిపినే 








వూూకపంచశతి Ob 


లోకమ్మందు నూత్రురిచ్చు ధనముర: గరం దగన్మాత ry 

నేకాల sews నెట్టగించెదన్‌ గాల మో 

ర్‌ స కృపారేఖన్‌ వితంద్రమ్ములా 
లోకమ్ముల్‌ ప్రవహింపజేయు మొడి లోలో వ్రాలు సు. 


న 
నేను గడుప్పనింపుకొనుట కపాత్రులనుండి. పర్యగహము సేయుచు నెన్నాళ్లు 
య 

ed “ [a న్‌ hu గి ౫ 4 
లొకమున పరిభ్రమింతును దర్తీ | ఓ కొంచీపురీ మణిదిపకా ! నూతన కృసాభరిత 
ములు నిర్నిద్రములునైన ని చూపులను నీ దాపున వినతుడనెన నామీద కొంచె 

డూ 
మొలయింపజేయుము, 


మునిజనమసః సేటీరత్నం సురత రుణానటే 

విహరణకలా గేహం కాంచీస్పరీ మణిభూష ణమ్‌ 
జగతి మహతో మోహన్యాధే ర్పృణాం పరమౌషధం 
పురహరదృశాం సాఫల్యం మే పురః పరిబ్బమృతాము 








మునిజనచిత్త పెటి మణిపూస .దయా నటనాట్యమా(డు న 

ర్త నమణిశౌల 5 కాంచిప్పురరత్న ఎభూషణ ముత్తమోషధ 
మ్మనుపమమోహరోగమున కయ్యది నాయెదుటన్‌ నటించుంగా 
కనిశము శంభుదేవు నయనాంబుజభాగ్యవిపాక మియ్యెడన్‌, 


మునిమన౭పేటికయందున్న రత్నము, కృపయును నాట్యకత్తెనటించు. నర్తనశాల 
కాంచీపురికి మణిభూషణము, మోహమసహావ్యాధికి పరమొషధము. పురహరుని చూప్పుల 
సాఫల్యము నా (మోలను విజ్బంభించుగాక | 


£& 


మునిజనమనోధామ్నే ధామ్నే వచోనుయజాహ్న వీ 
హిమగిరితట |ప్రాగ్భారా యాక్షరాయ పరాత్మన 
విహరణజు్నే కాంచిదేశే మహేశ $రలోచన 

త్రితయ సరస క్రీడా సౌధాంగణాయ నమో నమః 








నిజనచిత్త ధామమగు మోహనధామము వాద్మయ ఖా 

అ సురవేణి దూకు ఎొమవచ్చిఖర ముది యక్షీరాత శం 
భుని నయన[త్రయంబు ముదముం గొనియాడెడు హపౌదసీవు కాం 
చిని విహరించుచుండు నొకచెల్యున కియ్యవి నా నమస్కృతుల్‌ 


4 3 న ఖం కా 
[నూ గుకళుకు కనితావుందారని దూకు బావుగిరివర శిఖర 


స్లో 
కాంచీదేశవిహారపరము మ హేశ్య్వరనయనత్రయమ్ము విలాస కేళి నెజప్పు సౌధాంగణము 


ఉష 
wo 
« 


Sas wus eS 
అక్షరమునైన _కామాన్నరూవ పరమాత్మకు నమస్కారము. 


మరకతరుచాం ప్రత్యాదేశం ముహేశ్వ్యరచక్షుషా 
మమృతలహరీపూరం పారం భవాఖ్యసయోనిధేః 
సుచరితఫలం కాంచీభాజో జనస్య సచేళిమం 
హిమశిఖరితో వంశ స్యెకం వతంస ముపాస్మహే 








3౧ 


దురకతకాంతిచు క్కెదు రవముందభవాంబుధియొడ్డు కిదు బో 
(7 గ వ ర్యా Ee నితిన్‌ 
శృరునయనమ్ములం దన్ఫుతు రణ కాంచి వంంచువాలికన 
మురిపెము గూర్చంగన్‌ మివృలముగ్గిన పుణ్యఫలంబు నిండు సం 
ee స డా 

బరము హామాదైెయింటేంగబంతి యొకండు భజింతు. మెస్పుడుం. 

మరకతమణికాంతిని కాదనునది సంసారసింధువునకొడ్డు మహేశ్వరుని చూపుల 
కవృతప్రవాహంపుబుగ్గ కాంచీవాసుల సరిపక్షషపుణ్యఫలము హివుగిరివంశమున శేశైక 
భూషణము నెనదాని నుసాసించెదము. 


యం 


ప్రణమనదినారంభె కంపానదీసఖి తావే 

సరసకవితో న్మేషః పూషా సతాం సముదంచితః 

ప్రతిభట మహాప్రాఢ ప్రోద్య తృవిత్వకుముద్వతీం 

నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వరకన్యకే 3.9 





సరసత నీదరిన్‌ వినతి సల్పిన యా తొలిసంజవేళనే 
యురుకవితావిలాస వమరుణొదయమై ప్రతిషక్షకొటని 
ర్భృరతరవక్షృతన్‌ బొదలు ప్రాధకవిత్వకుముద్వతిన్‌ స్వతః 
పరిణతభావవిస్తురణ. బైకొని నిద్దురవోనొనర్చెడిన్‌, 


ఆనందముతో నీ సన్నిధిని వ్రాలిన యా మొదటిసంధ్యాసముయమునందే కవితా 
విలాస మరుణోదయ మైనట్టయి. శత్రుకోటియొక్క వక్తృత్వముతో గూడిన కవిత్వ 
ప్రొఢిరూప మైన కలువతిగ మోము ముడిచికొనునట్టు చేయగలదు. 


శమితజడిమారంభా కంపాతటీనిక కుచరి 
నిహతదురితస్తో మా సోమార్ధము ద్రైతకుంతలా 
ఫలితసుమనోవాంఛా పాంచాయుదీ పరదేవతా 
సఫలయతు మే నేత్రే గో త్రేశ్యరప్రియనందినీ! 


మూకపంచశతి 97 


జడీము నడంచి కంపతటిం జక్క జరించి హరించి పాపపుం 
దుడుకును గొండరాజుతొలినోము ఫలింపగందేసి యర్హ చం 
(దుడు సిగపూవుగాగ సుమనోభిమతం బిడి పంచబాణయై 
యడరెడు తల్లి నాదు నయనాబ్దములన్‌ సఫలమ్ము సేయుతన్‌ , 


మాంద్యమునణచి పాపపుదుడుకువాపి కంపాతీరమునందు ఏసించుచు చంద్రరేఖ 
సీగబంతిగా ధరించి వేల్పులకోరికల నీడేర్చుచు హిమగిరి సొర్వభౌము పూర్వపుణ్య 
మును పండించుచుండెడి తల్లి నా నయనములను సఫలము సేయుగాక ! 


మను తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా 

కుముదసుష మొ మై శ్రీవతంసితకుంతలాము 

జగతి శమిత స్తంభాం కంపానదినిలయా మసాౌ 

శ్రయతి హి గలత్తంద్రా చంద్రావతంస సధర్మిణీ! 3౪ 


పొలుపగు కల్వప్తూలచెలుముల్‌ సిగపూవుగం జెర్వి తంద్రతన్‌ 
దొలంగి తొలంచి స్తబ్దతను తోయచు. గంపనదీతటాన గం 
తులనిడు చంద్రశేఖరువధూమణి నా మది యాగ్రయించె ని 
శ్చల మది చిత్త మింకం బెనుజాడ్యమ ! నీ తరమా కదల్పంన్‌. 


చక్కని కల్వపూలచెలిమి (చంద్రుడన్నమాట) సిగపూవుగా గై సేసి న్న 
మైస్తబ్దతను హరించి, కంపతటమ్మునందు నటించు న సహధర్మ చారి 
నొమవసునందు నిలిచినది. కాన ఓ మాంద్యమా ! నీవు నా మనసును a 
జొలవృ. 


ఫరిమలపరీపాకో[దేకం సయోముచి కాంచనే 

శిఖరిణీ పునర్వైధిభానం శి న్యరుణాతపమ్‌ 

అపీ చ జనయ' న్స ంబో రీ మనంబుని కో స్యసౌ 

కుసుమధనుషః కొంటీదేశే చకాస్తి పరాక్రమః 3౫ 


మబ్బుల గుందనమ్మనను మంచిసువాసనలన్‌ ఘటించి మేల్‌ 
గుబ్బలి మెండయునుగూరిచి చంద్రునియందు నందు వైందు 


నబ్బంగందేని కంబురమ నంబువులేనియెడన్‌ జెలంగెడిన్‌ 
నిబ్బరమైన పూవిలుతు నిండుపరాక్రమ మొండు కాంచిలోన్‌. 


7 


సుతిశతకము 


మేఘమందు, మేలిమిబంగారమందును పరిమళమును సంఘటింపజేసి అనగా 
నల్లని జుట్టునందు పువ్వులు, మేనియందు సుగంధమును గూర్చి, మహాగిరియందు 
ద్వెతమును (జంటను) గూర్చి, అనగా గిరులంబోలు కుచములు రెండు ధరించి, 
చేరద్రునం దరుణప్రభను సంతరించి అనగా ముఖమునం దెట్బని యధరమును, 
నిర్ణలదేశమందు శంఖమును నలవరించి అనగా శంఖమువంటి కంఠమును పూని, 
మన్మధుని పూర్లపరాక్రమ మొకటి కాంచిలో విలసిల్లుచున్నది, 


పురదమయితు ర్యామోత్సంగస్థలేన రసజ్ఞ యా 

సరసకవితాభాజాం కాంవీపురోదరసీమయా 

తటపరిసరై ర్నీహారాద్రే ర్వచోభి రకృత్రిమైః 

కిమిన న తులా మన్మచ్చేతో మహేశ్వరి! గాహతే[| 3౬ 


హరువామాంకముతోడం గాంచిప్పురదీవ్యద్గర్చ దేశమ్ముతో 

సరస ,శ్రీకవితారసజ్ఞమణితో శె లేశ ్వరోద్యత్తటాం 

తరసౌందర్యముతో నకృత్రిమవచస్తంత్రమ్ముతో నో మహే 

శ్వరి! సారూప్యము పొందదేమె యిది అంబా! నాదు డెంద మ్ముమా! 


అమ్మా! శివునివామాంకము గాంచీపురగర్భదేశము కవితారసజ్ఞ శేఖరము పర్వతే 
శ్వరుని పరమసౌందర్యము వేదవాక్యార్హ సారము నైన పదార్హమునగు నీతో నొ మన 
సై క్యము పొందజాల దేమమ్మా ! 


నయనయుగలీ మాస్మాకీనాం కదాను ఫల్యేహీం 

విదధతి గతౌ వ్యాకుర్వాణా గజేంద్రచనుత్సి_ 9యామ్‌ 

మరకతరుచో మాహేశానా ఘనస్త ననమితాః 

సుకృత విభవాః |పొంచః కాచీవతంసధురంధరాః। 38 


నడకల నేన్గుగున్నగమనంబుచమత్కి౦య వ్యాఖ్యచేసి యె 

ప్పుడు మటి నా కనుల్‌ సఫలముల్‌ బొనరించునొ శాంకరమ్ములే 
యడరెడు పుణ్యవైభవము లయ్యవి కాంచిపురీవతంసముల్‌ 

దడయ కనాదు లమ్మరకతప్రభ లా కుచభారనమముల్‌ . 


మదగజముయొక్క గమననై పుణ్యమును దన నడకచే వ్యాఖ్యానించుచు కాంచీప్పర 
శిరోభూషణములయి మరకతమణేప్రభగెల్చు శరీరముగలవె కుచభారముచే వినమము 
లయి ఆద్యంతరహితములై న శివని సుకృతవిశేషములు నా కన్నుల నెన్నడు సఫలము 
చ్‌ వోక్ట | 
ఎయున కదా | 


మూకపంచశతి 99 


మనసిజయశఃసారంపర్యం మరందర్భురీసువాం 

కవికులగిరాం కందం కంపానదీతటమండనమ్‌ 

మధురలలితం మత్కం చక్షు ర్మనీషి మనోహరం 

పురవిజయినః సర్వస్వం త త్పురస్కురుతే కదా 3౮ 


నరుని యశఃపరంపర యమందమరందర్భురుల్‌ దళిర్చు సుం 
దర కవిసూక్తి కందము బుధ ప్రకరమ్ములపాలి యంద మ 
పరహరురూపుగొన్న తొలిపున్నెము కంపనదీతటాంత సుం 
దరమణిమండన మొకటి నా కనులన్‌ నటియించు పెన్నండో, 


మన్మధునికీర్తి పరంపర పచ్చితేనియలు వాకలుగట్టు మధురకవి సూక్తులు పల్ల 
వించు మూలకందము విబుధజనమనోహరము మూర్తీభవించిన శివుని పూర్వప్పుణ్యము 
నైయున్న కంపానదితీరమణిభూషణ మొకానొకటి నా కన్నుల నటించు 'పెన్నడో కదా! 


శిథిలితత మోలీలాం నీలారవిందవిలోచనాం 

దహనవిలసత్సాలాం ,శ్రీకామకోటి ముపాస్మహే 

కరధ్భతలసచ్చూలాం కామౌరిచిత్తమనోహరాం 

మనసీజకృపాలీలాం లోలాలకా మళలికేక్షణావ్‌| 3౯ 


తమము విదిల్ని ఫాలమునందాల్చి హుతాశను హస్తమందు శూ 
లము గొని ముంగురుల్‌ సెదర లక్ష్యము సేసి మరున్‌ గటాక్ష వి 
భ్రమములం దేల్బుచున్‌ మదనవైరి మనంబు హరించుచున్న యం 
దము నసితారవిందనయనమ్ము భజించెద. గామకోటి నిన్‌. 


నెన్నుదుట నగ్నిని చేతిలో శూలమును దాల్చి తమోగుణమును (అజ్ఞానమును) 
విదళించుచు అలకలు అల్లలాడగ నమ్మదనుని నిజకటాక్షవిలాసములచే నలరించుచు 
మదన వై రిమనమ్మును జూరలాడుచు నీలాంబుజముబోలు నయనములచే గులుకు నంద 
మును భజించెదను. 


కలాలీలాశాలా కనికులవచః కై రనవని 
శరజ్యోత్న్నాధారా శశిధరశిశుశాఘ్య ముకుటి 
స్పనీలే నః కంపొపులినతట సౌహార్హతరలా 
కదా చక్షర్మార్గం కనకగిరిధానుష్క మహిష] 


100 స్తుతిశతకము 


కళలవిహోరశాల కవికమవచో వరశై రవాళిపై. 

బొలయు శరన్ని శేందురుచిపూరము క్రొన్నెలపాప మౌళిపై 

గల వువుబోణి కంపదరి గంతిడు బంగరుకొండ విల్లుగన్‌ 

గల దొర రాణి నాదు నయనమ్ముల ధన్య మొనర్చు టెన్నండో, 


సర్వకళలు విహరించు నెలవు, కవులపలుకులనెడీ కలువలవై వ్యాపంచు వెన్నెల, 
జాలు లేతజాదిలి కీరీటముగ నలరు సొగసు, కంపొతీర విహారము. సేయు మేరువు 
ధనుస్సుగాగల శివుని మహారాజ్ఞి నా కన్నులను ధన్యము నొనరించు "టెన్నడో కదా! 


నమః స్తా న్నమేభ్యః స్తనగరిమగర్వేణ గురుణా 

దధా నేభ్య శ్నూడాభరణ మమృళస్యన్ది శిశిరమ్‌ 

సదా వాస్త వ్యేభ్య సవిధభువి కంసాఖ్యసరితో 

యశ్‌ వ్యాపా రేభ్య స్ఫుకృతవిభ వేభ్యః పశుపతేః। ౮౧ 


ఉరుకుచభారగర్వమున నొప్పు వినమ్రత గీతలామృత 

మ్మురలు శిరోవిభూషణము నొప్పీదముం గని కంపతీరపుం 
బరిసరమం దెసంగెడి యభంగుర శాంకర పుణ్యవైభవో 
త్కరములకున్‌ యశస్సముదితస్థుటచర్యలకున్‌ నమస్కృతుల్‌ . 


కుచభారగర్వముచే వినవ్రయై చల్లని అమృతము నించు శిరోభూషణముచే 
(చం|ద్రునిచే) నందముగని కంపాతీరముల నలరు శంకరుల భాగ్యసంపదలకు నా 


నమస్కారము, 


అసూయన్తీ కాచి న్మరకతరుచో నాకిముకుటీ 

కదంబం చుంబస్తీ చరణనఖచన్జాాంశుపట లె 8 

తమోముద్రాం విద్రాపయతు నును కాంచీనిలయనా 

హరోత్సంగ (శ్రీమన్మణిగ్స్భహ మహాదీపకలికా|| Y౨ 


మరకతకాంతి నోరువదు మంజులపాద నఖై ందవద్యుతిన్‌ 
సురముకుటీకదంబముల. జుంబనముం బొనరించుం గాంచిలో 
హరునొడియన్న యమ్మ ణగృహమ్మున నెత్తినదివ్వె మౌామకొం 
తరతమమున్‌ హరించుత నుదారనిజద్యుతి చిద్రసాకృతిన్‌ , 


మూకపంచశతి 101 


మరకతమణీకాంతి పై ననూయగొను మేనితళుకులతో చరణనఖకాంతియను వెన్నె 
లచే దేవకిరీటములను ముద్దిడుచు హరుని యొడి యనెడి ముణిగృహమునం రెత్తిన 
యొకానొక దీపీక నా అంతరంగమునందలి తామసముద్రను అజ్ఞాన మను గ్రంధిని 
నిప్పుగాక ! 
అనాద్యన్లా కాచి త్సుజన నయనానన్షజననీ 
నిరున్దానా కాన్తిం నిజరుచివిలాసై ర్రలముచామ్‌ 
స్మరారే స్తారల్యం మనసీ జనయన్తీ స్వయ మహో 
గలత్సంపా శంపా పరిలసతి కంపాసరిసరే|| ల 


తుదమొదలేని లేని దొకదొడ్డది దొడ్డజనమ్ముకన్నులన్‌ 

ముదమొనరించు తల్లి తన పొల్పున మబ్బులచాయ లర్జుచున్‌ 

మదనవిరోధిచిత్తమున మాటికి కంపము గూర్చు శంప కం 

దరి. గృతానుకంప యొక పాప నిరాకృతకంప యింపగున్‌, 
ఆద్యంతములేనిది మహానుభావుల చూపులకు ఆనందమునించునది తన తళు 

కులచే మేఘములకొంతి నొంప్పచు మదనవె రిమనమును గంపీంపజేయు నొక శంస 

(మెజుపుదీగ) అనుకంపతో (దయతో) మౌ కంపమును (ఆందోళనమును) హిరీం 

చుగొక ! 

సుధాడిండీర కీ స్మితరుచిషు తుండీరవిషయం 

పరిష్కుర్వాణాసౌ పరిహాసిత నీలోళ్చలరుచిః 

స్తనాభ్యా మానమ్రా స్తబకయతు మే కాయ్షీతతరుం 

దృశా మైశానీనాం సుకృతఫలపొండిత్యగరిమా|| vy 


చారుదరస్మిత మ్మమృతసారము నుర్వులశోభ. దేల్చ్బం దుం 
డీరముసేరి సీమల నటించి వినమమునై కుచద్వయీ 
భారముచే. ద్రిలోచనతఫఃఫలపాండితి రూపుగొన్న యా 
సౌరు మదీయకాయక్షిత కుజప్రకరమ్ము సుమింపంచేయుతన్‌ , 


అమృత ప్రవాహము పై నుజువన్నట్టి చిజునవ్వు రాణింపగ తుండీర మండలము 
నందు (కాంచీమండలమన్నమాట) నటించుచు కుచభారవినత మై శంకరు తహఃపాండి 
త్యము మూర్తీభవించిన యా యందము నా కోరికయను వృక్షమును బుష్పింపజేయుగాక! 


కృపాధారాద్రోణీ కృపణధిషణానాం ప్రణమతాం 
నిహస్త్రీ9 సంతాపం నిగమముకుటోత్తంసకలికొ 
సరా కాంచీలీలాసరిచయవతీ పర్వతసుతా 

గిరాం నీవీ దేవీ గరిశసరతంత్రా వీజయళే! 


102 స్తుతిశతకము 


ధారాద్రోణి. గృపారసమ్మునకుం జెంతన్‌ వ్రాలు దీనాళి సం 
సారక్షోభలడంచు. తల్లి నిగమాంచన్మాళి నుత్తంస రే 
ఫారమ్యంబగు మొగ్గ కొంచిసొబగుల్‌ గ సేయు 'సెదోడు నై 
తా రంజిల్దను దేని శంభుసరతంత్రస్తూర్తి వాబ్నీవియై, 


కృపారసము జాలొనునట్టి నీటిదొన తనచెంత వ్రాలు దీనుల సంసారతాపము 
నడంచునది వేదములనిగమీది ఫూ'మొగ్గ కాంచీపురవిలాస పరిచయముగలది వాక్కులకు 
పోకముడి సరసవాక్‌ కృపాసారము ననుగ్రహించున దన్నమాట శివసరతంత్రయునగు 
పార్వతి సర్యోన్నతిం దనరుచున్నది. 


కవిత్వ శ్రీ కంద స్ఫుకృతపరిపాటీ హిమగిరే 
ర్విధాత్రీ విశ్వేషాం విషముశరవీర ధ్వజపటీ 
సఖీ కంపానద్యాః పదహసితపాథో జయుగలీ 
పురాణీ పాయా న్నః పురమధథనసామాజ్యపదవీ| Ye 


కవితకు మూలకందము జగజ్జనయిత్రి పురారిరాజ్య వై 
భవము హిమాద్రి పుణ్యపరిపాటి పురాణి సముల్ల సత్సుమూ 


(స్త్ర వియసూచక ధ్వ్యజపతాక నిజాం్రనిరస్త పద్మ వై 
భవ మొక రీవి కంపనదిపాలిటి నెచ్చెలి మమ్ము (బోచుతన్‌ .' 


కవిత (శోభకు మూలకందము భామగిరిపూర్యపృణ్యపరిపాటి సర్వసృష్టికర్తి9 మన్మ 
ధయోధునిధ్యజపతాక కంపానదిచెలిమికత్తె మదనవైరి సామాజ్యపదవియు నైన పురాణే 
మమ్ము బ్రోచుగాక ! 


దరిద్రాణాం మధ్య దరదలితతాసింఛసుష మాః 
స్త నాభోగక్షాంతా స్తరుణహరిణాంకాంకితకచా; 


హరాధినా నానావిబుధముకుటీచుంబితసదాః 
కదా కంపాతీరే కథయ విహరామో ॥రసుతే| లి 


దరివికస త్రపంఛరుచిం దార్కొని నిండుకుచద (యంబు మేల్‌ 
బరువున నొల్టంటోయి నెలబాలు.డుగుల్కె(డు వేనలిన్‌ మహే 
శ్వరు మకుటాళి ముద్దులిడు చారుపదంబులు నుధ్యమందు బే 
దరికముః దాల్చి కంపదరిం దాప్పల మేము చరించు పెప్పుడో. 


మూకపంచశతి 103 


నడుమునందు లేమింగొని (సన్ననినడుము గలదనుట) ఇంచుకించుకగ వికసీంచు 
తపీంఛకుసుమకాంతిం గుల్కుచు పాలిండ్లనిందుదనముచే వసినాళ్వాదునడుమును చంద 
మామగుర్తుగల. వేనలియు సకల దేవతాకిరీటకోటి ముద్దుగొను పాదములను గ్ల 


కంపాతీరమున నెన్నడు విహరింతుమో కదమ్మా ! సాక్షాత్క్మామాక్షీసారూస్యము మా 
కెన్నటికి సిద్దించునో యని తాత్పర్యము. 


వరీవర్తు స్టేమా త్వయి మమ గిరాం దేవి మనసో 

నరీనర్తు ఫ్రాఢా వదనకనులే వాక్యలహరీ 

చరీచర్తు ప్రజ్ఞాజనని ! జడిమా నః సరజనే 

సరీసర్తు సె స్వరం జనని మయి కామాక్షీ కరుణా! ౮౮ 


అమ్మరొ నౌ మనస్సు నిసునంటి చరించుత. బల్కుగొమ్మ | మా 
యమ్మరొ ! |ప్రొఢవాగ్టహరు లాస్యమునందు నటించుగావుతన్‌ 
(గమ్మునుగాక జాడ్యమది నా రిపుకోటుల, జ్ఞానదాత్రి ! మా 
యమ్మరొ ! నీ కృపాలహరు లాపయి జాల్కొనుగొకం నాపయిన్‌, 


దేవీ! నా మనస్సు 'నీయంద మిగుల నిలకడగొని వర్తించుగాక. నా ముఖకమల 
మందు స్రొఢకవితాప్రవాహములు నర్తించుగాక 1 నా శత్రువునందు మాంద్యము 
క్రందుకొనుగాక ! నాయందు నీకరుణ తనంత నెంతయు బ్రసరించుగాక ! 


క్షతొత్తే కామాక్షీ భ్రదురసుష మాగిక్రణగురుః 

కటాక్ష వ్యాశ్షేపో మమ భవతు మోక్షాయ విపదామ్‌ 

నరీనర్తు స్వెరం వచనలహరీ నిర్జరప్పరీ 

సరిద్వీచీ నీచ్‌కరణపటు రాసే మమ సదా ౮౯ 


(భ్రమరకులాన కింపయిన రంగును హంగును గూర్చయా గురు 
త్వముంగొను నియపొంగములు వాపుత నాదు విపత్సరంపరన్‌ * 
అమరసరిత్తరంగనివహమ్ము లభంగము సేయు వారీ 

సముదయముల్‌ నటించుతను సంతత మమ్మరొ ! నా ముఖమ్మునన్‌ , 


తుమ్మెదగుంపును శిక్షింపగల నీ కటాక్షప్రసారము నే నాపదలనుండి విడీవ 
డుట కనువగుగాక ! సురనదితరంగభంగిని అదెంత యనజాలు కవితా ప్రవాహము 
స్వేచ్చగా నొయెడ నెడనెడ నటించుగాక ! 


10 స్తుతిశతకము 


పురస్తా న్మే భూయః ప్రశమనపరః స్తాన్మమ రుజాం 

ప్రచారస్తే కంపాతటవిహృతిసంపాదిని దృశోః 

ఇమాం యాచ్నా మూరీకురు సనది దూరీకురు తమః 

సరీపాకం మత్కం సపది బుధలోకం చ నయ మామ్‌ x0 


కంపతటమ్మునన్‌ మసలు కల్కిరొ ! నీవగు దృక్స్రచారముల్‌ 
సెంపున నాదుముంద యగుసించి రుజల్‌ హరియించుగాక యా 
లింపు మనుగ్రహింపుము హరింపుము నాదు తమోవిపాక మె 
క్కింపుము నన్‌ వివేకిజన మెక్కి చరించుపదమ్ము నమ్మరో | 


కంపాతటవిపోరసంసన్నురాల ! నీ కటాక్షములు నా చూపులందు వర్తించి నా 
బాధలను బొప్పగాక ! ఈ నా యాచనను గాదనకుము. నా తమోవిపొకమును 
హరింప్పుము. వినేకులలో నన్ను జేర్చుము. 


ఉదంచంతీ కొంచీనగరనిలయే త్వత్తరుణయా 

సమ్భద్దా నాగ్గాటీ ఫరిహసీతమాధీ కవయతాం 

ఉపొదత్తే మార ప్రతిభట జటాజూటముకుటీ 

కుటీరోల్లాసిన్యాః శతమఖతటిన్యా జయపటీమ్‌ x0 


నీ కారుణ్యమునన్‌ సమృద్దము బుధానీకమ్ము వాగ్గాటీ మా 
ధ్వీకృప్ర క్రియ హేళనం జలుపుచున్‌ విశ్వేశ్వరోద్యజ్ఞటా 
శ్రీకోటేరకుటీరకోటితటిసీరేఖార్బటిన్‌ గెల్చి తాం 
డేకోనేరుచు. దజ్జయధ్వజపటీ శృంగార భాండారమున్‌. 


తల్లీ ! నీ కరుణచే కవులకు ద్రొక్షామాధుర్యమును బరిహసించెడి సమృద్ధమయిన 
వాగ్గాటి యుళ్లిసిల్లి పూవిలుకాని గెలుపుకొడగు శివుని జటాజొటకిరీటాగ్రమున గులు 
శెడి. వేల్చునదియొక్క జయపతాక శృంగారమును దాను గైవసము సేసికొనుచున్నది. 


(శ్రియం విద్యాం దద్యా జ్ఞనని సమతాం కీర్తి మమితాం 
సుపుత్రం ప్రాదత్తే తవ రుటితి కామాక్షి కరుణా 
అ ఓటి ఆ్యో ఈ శ t 
త్రిలోక్యా నూధిక్యం త్రిపురపరిపని ప్రణయిని ! 
ప్రతామ స్త (త్సాదే శమితదురితే కిం న కురుతే! గం 


మూకపంచశతి 105 


వినతులకున్‌ సిరుల్‌ చదువు విస్తృతకీర్తుల నిచ్చి, యిచ్చి స 
త్తనయున్సి వేగ నీ కరుణ తల్లి ! పరారిమనోవిలాసినీ ! 
ఘనదురితాపనోదిని ! జగమ్ముల మూండిట నున్నతస్టితిన్‌ 
జనని ఘటింపకుండున టబ చారుభవత్సదవందన మ్ముమా | 


శక్తీ |! నీ దయ నీదరిని వినతులై నవారికి వెంట వెంట విద్యను విమలమైన 
కీర్తిని సుపుత్రుని |బ్రసాదించును. ఓ పురారిప్రేయసీ ! సకలపాపాపనోదమగు నీ 
పాదమునకు సేయు ప్రణామము (త్రీలోకాధిక్యము నొదవింప జేయగలదు. 


మనఃస్తంభం స్తంభం గమయ దుఫకంపం ప్రణనుతాం 
సదాలోకం నీలం చికురజితరోలంబనికరమ్‌ 

గిరాం దూరం స్మేరం ధృతశశికశోరం పశుపతే 
ర్ట్చశాం భోగ్యం యోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే 





| x3 


సలుపున్‌ స్వానతభక్తలోకము మనఃస్తంభమ్ము సంస్తంభనన్‌ 
జెలువౌ వేనలి* బూపజాబిరికళన్‌ చేమంతి పూబంతిగన్‌ 
సాలుపౌ మేల్తలకట్టు తు మ్మెదలగుంపుం దోలు మేల్ఫొంపులన్‌ 
బొలుచున్‌ భూధరభాగ్య మీశ్వరదృశాభోగ్యమ్ము యోగ్యమ్ముగన్‌, 


కంపాతీరమున (మొక్కెడివారి మనసనెడి స్తంభమును స్తంభింపజేయునది సజ్జను 
లకు దర్శనీయమైనది, తుమ్మెదలగుంపుసొంపును దలకట్టుచే ధిక్కరించెడియొప్పుగలది, 
నల్లని మేనిచాయగలద్కి జాబిలి రేఖ తలదాల్చినది, పలుకులకందనిదిి ఇందుమౌళి చూపుల 
కుపభోగ్యమైనదియు నగు హిమగిరిభాగ్య మొకటి సర్వాతిశాయిలై యున్నది. 


ఘనశ్యామా న్వామాంతకనుభాషి కామాక్షీ మధురా 

న్రళాం పాతా నేతా నమృతజలశీతా ననుసమౌన్‌ 

భవోత్సాతే భీతే మయి వితర నాథే దృఢభీవ 

న్మనఃశో కే మూశే హిమగిరిపితాకే కరుణయా ny 


భవ ముత్సాతముగా భయంపడెడు నా'పై శోకవేగంబుచే 
నవశుండౌ నొక మూగవానిపయి నంబా ! జాలిమై నింపు మిం 
పవు ని చూపులు నుబ్బురంగు లన్ఫ తమ్మట్టల్లనం జల్లనై 
నవి కామాంతకురాణి ! ఓ తుహినై లాధీశకన్యామణే ! 


ann ఈం శివ వరసల 


సంసార మొకయుత్సాతమై బెదరిపోవుచున్న నాయందు తీవ్రశోకంబున వివ 
శుడైయున్న యా మూగవానియందు మేఘశ్యామలములు, అమృతశీతలములు, 
మధురములు నెన నీ చూవులను బ్రసరింపడేయుము, 


నతొనాం మందానాం భీదనిగలబంధాకులధియాం 
సదాన్హ్యం రుంధానా మభిలషితసంతానలతికావ్‌ 

చరన్తీం కంపాయా స్తటభుని సవిత్రీం |త్రిజగతాం 
స్మరామ స్తాం నిత్యం స్మరమథ నజీవాతుకలికామ్‌ 








AX 


ఆనతి సేతు గొల్వ జడులై భవశ్చంఖలబంధనాకుల 

మ్మెన మనంబు గల్లెడి జనాళి మహాంధ్యమువాపి దివ్యసం 
తొనేలతాకృతిన్‌ నినిచి నచ్చినకోర్కులు నింప గంప తీ 
రాన జరించు నా కళ న్మరప్రతినాయకజీవనౌషధిన్‌ , 


సంసారమను సంకెళ్ళం దవిలి మందమతులై చెదరినమనసుగల జనమ్ము నిజ 
చరణమ్ములవాలినంతనే వారి యజ్ఞానరూపమైన (గ్రుడ్తితనమును బాపీ కల్పలతవోలె 
వారి యధిలాష లొసంగుచు కంపాతిరమున మసళలెడి గివసంజీవివీలతికను నిత్యము 
స్మరింతుము, 


సరా విద్యా హృద్యా శ్రీతముదనవిద్యా దురకత 
ప్రభానిలా లీలా పరవశిత శూలాయుధమనాః 
తమఃపూరం దూరం చరణనతపౌరందరప్పరీ 
మృగాక్షీ కామాక్షీ కమలతరలాక్రీ నయతు మే 








Ae 


అది పరవిద్య హృద్యతర, యాగ్రితమన్మధవిద్య, నిక్క మ 
యుధి స్వవిలాస సంవివశి తొబ్బకళాధరభావమూల, య 
య్యది చరణానతామరమృగాక్షి సరోజదళాక్షి మత్తమో 
విదళనముం బొనర్చుత మ వేలకటాక్షనిరీక్షణ ప్రభన్‌. 


పరమార్హ విద్యాస (రూపీణి మనోహారిణ మన్మధవిద్యావిలాసిని మరకత మాణిక్య 

కొంతిభాసిని నిజచరణవినతసురవిలాసిని కములదళలో చరి నిజవిలాసస మ్మో హీతసదాశివ 

మానసయునగు కామాక్షీ నా యజ్ఞానమును నిజకటాక్ష వీక్షణముచే పారగొట్లుగాక! 
ర్త 


అవాంతాఖ్యా దుత్క్‌ం కబలయతి ఫా వొన్త హారిణ్లీ 

హాఠా తృంవిద్రూపం హరమహిషి |! సస్యాంకుర నుసౌ 

కటాక్షవ్యాశ్షేప ప్రకటహరిపాషాణపటలై 

రిమా ముచ్చై రుచ్చాటయ ర్ఫుటితి కామాక్షి ! కృపయా గరి 


మూకపంచశతి 107 


హరుమహిషీ ! అహంత యనునట్టి యొకానొక లేడి దూకి చె 
చ్చెర నిదె నాదు తెల్వియను చెంగలిమొల్కను నాకివేసెడిన్‌ 
గరుణను నీ కటాక్షములుగా విసరం జని యిం|ద్రనీలపుం 
గురుగిలలన్‌ వడిన్‌ దరిమికొట్టవె దాని మ హేశవల్లభా | 


అహంకారమనెడిలేడి దూకి హరాత్తుగ నా జ్ఞానమనెడిమొలకను కబళించుచు 


న్నది, దయతో నీ కటాక్షప్రసారములనెడి ఇంద్రనీలశిలాశకలములవే నా లేడిని 
తజీమికొట్టుమమ్మా. 


బుధే వా మూకే వా తన సతతి యస్మిన్‌ క్షణ మసౌ 

కటాక్షః కామాక్షి ప్రకటజడిమక్షోదపటిమా 

కథంకారం నాస్మె కరముకులచూడాలముకుటా 

నమోవాకం [బూయు ర్నముచిపరిసన్లి ప్రళృతయః। To 


పండితుండొను, వాండొక యపండితుండా, నొక మూగవాండెయ్దై 
యుండును, నీ కటాక్ష మట నూర్హితజాడ్యహరంబు నవ్రాలెనా 
రెండుకరంబులున్‌ మొగిచి ప్రతిఘటించి కిరీటపంక్తి ను 
ద్దండులు దండన్రాలి విబుధప్రభువుల్‌ నతి సేయకుందురే. 


పండితుండుకాని మూగవొందుకొని ఎవనియందు ఒక శ్షణ మైనను మౌంద్యమును 


హరించు నీ కటాక్షము ప్రసరించునో వానికి ఇం|ద్రాదిదేవతలు నిజకిరీటములువంచి 
కరములు మొగీచి నమస్కరించిదరు. 


ప్రతిలీం పశ్యామః ప్రకటరుచినీవారకణిక 

ప్రభాసద్ధివీనాం ప్రదలితషడాధారకమలామ్‌ 

చరన్తీం సౌషుమ్నే పథి పరపదేన్హుప్రవిగల 

త్సుధార్దాం కామ్మ్నీం పరిణతపరజ్యోతిరుదయామ్‌ AEF 


దళనమ్ముం బొనరించి షట్క మలము ద్రన్‌ చారుసౌషుమ్నవీ 

ధుల సంచారము సేయుచున్‌ బరపదేందు క్రీ సుధాధార సీ 

తలమై నివ్వరివెన్నునాం బరిణతోద్యజ్ల్యోతిరు న్మేష మై 

వెలయం జూచద మా నటు దేవిన్‌దల్లి ! కామాక్షి నిన్‌, 


108 స్తుతిశతకము 


మూలాధారాదిషట్కమలముద్రలను భేదించుకొని సుషుమ్నామాగ్గమున సంచరిం 
చుచు. పరమపదమైన చిచ్చం ద్రమండలమునుండి జాల్కొను అమృతధారచే చల్లనిదై 
సుపరిణత మైన పరంజ్యోతియొక్క సము న్మేష మై నివ్వరిముల్దవన్నియత సమమగు 
నెట్టని వర్లముగలదై యొప్పు కామాక్షిని పడమటిదిశనుగా ( నివృత్తికళగా) దర్శించుచు 
టు ధా య 
న్నాను, 


జంభారాతి ప్రబృతిముకుటీః పాదయోః సీఠయస్తీ 

గుంఫొ న్వాచాం కవిజనకృతా నెర మారామయన్తీ 

శంసొల్ట్మీం మణీగణరుచాం పాటలైః ప్రాపయన్తీ 

కంపొతీరే కవిపరిషదాం బృింభీతే భాగ్యసీమా॥ ౬౦ 


ఇంపగు పాదపీర మొనరించి సు రేంద్రకిరీటకోటులన్‌ 
సొంపగు పవుష్ఫవాటి యటు సొచ్చి కవీంద్రవచోవిలాసమున్‌ 
కెంపుల కెంపులంగమిచి కేవల శంప యకంపితప్రభన్‌ 
గంపదరిన విజృంభణ మొనర్చు( గవీశ్వరభాగ్యసీమ దాన్‌. 


ఇంద్రాది దేనతాకిరీటకోటిని దనకు బాదపీశ మొనరించుకొని సుకవివచోధాటిని 
తాను విహరించుష్పష్పవాటి నొనరించుకొని నిజాభరణ మణిగణరుచులచే (క్రొ మ్మెరుగుల 
శోభ నదలించుచు కవివరుల అదృష్టసీమ యొకటి కంపాతీరమందు విజృంభించుచున్న ది, 


చంద్రాపీడాం చతురవదనాం చంచలాపొంగలీలాం 

కున్దస్మేరాం కుచభరనతాం కుంతలో ద్దూతభ్ళంగామ్‌ 

మారారాతే ర్మదనశిథినం మాంసలం దీపయస్తీం 

కామాకీం తాం కవికులగిరాం కల్పనర్లీ ముపాసే ౬౧ 


చలితాపాంగి గుచానతాంగి సుముఖిన్‌ జంద్రార్హచూడాలం గుం 
తలనిర్భూత మిళిందబ్బంద జితకుంద స్మేర మందస్మితన్‌ 
గొలుతున్‌ మన్మథ వైరి మన్మధశిఖన్‌ బోదిన్‌ రగుల్కొల్పు న 
క్కలికిన్‌ సత్మవిసూక్తి కల్సలతికన్‌ గౌమాక్షి ధిసాక్షిగన్‌, 


ఇందుకిరీటము ఇంపులుగుల్మెడి నెమ్మొగము చఛంచలమగు నపాంగవిలాసము 
మొల్లలబోలు నెలనవ్వులుగలిగి కుచభారమున నానతయె క్రుంతలములచే దుమ్మెద 


క్షి 


లనదల్చుచు కొను వై రికామాగ్నిని రగుల్చుచు గవులపలుకులకు. గల్బవల్లిలై యలరు 
కామాక్షి నుపాసీంతురు, ఖై 


మూకపంచశతి 100 


కాలాంభోదప్రకరసుషమాం కాంతిభి స్తర్హయన్తీ 

కల్యాణానా ముదయసరణిః కల్పవల్లీ కవీనామ్‌ 

కందర్నా రేః ప్రియసహచరీ కల్మషాణాం నిహంత్రీ 

కొంచీదేశం తిలకయతి సా కాసి కారుణ్యసీమా] ౬9 


కొంచిసీము నలంకరించు నదిగో కాలుష్యముం దెండుచున్‌ 
జంచన్మెఘరుచిన్‌ నిజద్యుతితతిన్‌ దర్జించుచున్‌ సత్కవి 
ప్రాంచత్కల్బలతాకృతిన్‌ సకలకల్యాణోదయ శ్రీతతిన్‌ 
సంచా స్త్రప్రతిపక్షుసుందరి కృవావారమ్యమై రమ్యమై, 


నిజశరీరకాంతిచే గారు మేఘములకాంతిని జడిపించునదై సకలకల్యాణములకు ఉద 
యరేఖయై కవులపాలిటి కల్పవల్లిలై కల్మషములహరించుచు కందర్పవైరి కెంతయు 
గూర్చు నిల్జాలై కరుణారసావధి యొకటి కాంచీదేశతిలకమై యొప్పుచున్నది. 


ఊరీకుర్వ న్నురసిజత టే చాతురీం భూధరాణాం 

సాధోజానాం నయనయుగలే పారిసంథ్యం వితన్వన్‌ 

కంఫాతీరే విహరతి రుచా మోఘయ న్మేఘశె భీం 

కోకదే(షం శిరసి కలయ న్కోఒపీ విద్యావిశేషః| ౬3 


సరసిజపాళితోడం బగజాటుచు నీటగు కన్నుదోయి భూ 
ధరములమేటిచాతురిని దాల్చి చనుంగవ నిండుమేఘపుం 
బిరుదును మేనిచాయం. బిరువీకొనరించుచు. గోకవై రమున్‌ 
శిరమున బూని వర్తిలు విచిత్ర మొకానొక విద్య కాంచిలోన్‌, 


కుచతటమునందు వెనుగొండలచాతుర్యము నలరించుచు కనుదోయియందు కమ 
లములతోడి వైరమును ప్రచురము సేయుచు తన మేనిచాయచే మేఘముల శెలిని 
మోఘమొనరించుచు చక్రవాకములతోడి వైరమును (చంద్రుని) తలదాల్చి యొకానొ 
కవిద్య కంపాతీరమున విహరించుచున్నది. 


కాంచీలీలాసరిచయనతీ కాపి తాపింఛలక్ర్మీ 

రాడ్యారత్యే హతవహశిఖా జన్మభూమిః కృపాయాః 

నమాకంద, శ్రీ) ర్మధురకవితాచాతురీకో కిలానాం 

మార్లే భూయా న్మమ నయనయో ర్మాన్యధీ కాపి విద్యా! ౬ళ 


110 స్తుతిశతకము 


కొంచివిలాసపుంజెలిమికత్తియ జాడ్యదవాగ్ని జాలి జ 
న్మించిన భూమి తీయనయిమించు కవిత్వపీకాళి కెల్ల న్న 
భించెడి తీయమామిడి తపింఛసుమప్రభ మద్ద్రగంచలా 
భ్యంచిత మౌనుగాత మొక యద్భుత మాన్మథవిద్య యిచ్చటన్‌ 


కాంచి యను విలాసవతికి నెచ్చెలియు ఇరుగుడుమ్రానికి ఈడగు మైచాయగ 
లదియె జొడ్యమను నడవిం దహించు దావాగ్నిశిఖయు నై దయకు పుట్టినిల్లే మధుర 
కవికోశీలములకు మామిడిచివురునై యున్న యొకానొక కానుకళ నా చూపు మేఖల 
దోచుగాక. 


సేతు ర్మాత ర్మరకతమయో భక్తిభాజాం భవాబ్బొ 

లీలాలోలా కునలయనుయో మాన్మథీ వై జయన్తీ 

కాంచీభూషా పశుపతిదృశాం కొసి కాలాంజనాలీ 

మత్యం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాలా 3] 


మరకతరత్న సేతు వది నూకు భవాంబుధిదాటం గల్యపూల్‌ 
విరిసినచాయ మన్మధుని వింతగు టక్కెము కాంచిభూషణ 
మ్మురవగ్గు నల్ణకాటుక యహో శివుకన్నుల కట్టి నీ కటా 
క్షరుచిరమాల నాదయిన గాటప్పుదుఃఖ మడంచుగావుతన్‌ . 


భక్తులు సంసారసొగరము దాటుటకు మరకతమణి సేతువై కలువపూలవిలసిట్ల 
సువిలాసచంచలమగు మన్మధుని టక్కెమై కాంచీపరీభూషణ'మై పశుపతిచూపులకు 
నల్లని కాటుకరేకయై యొస్పెడి నీ కటాక్షమాల నా దుఃఖమును సడలించుగాక, 


వ్యావృణ్వానాః కువలయదల (ప్ర క్రీయావై రము ద్రాం 

వ్యాకుర్వాణా మనసిజమహారాజ సా కాజ్యలక్ర్మీన్‌ 

కాంచిలీలావిహృతిరసీకే కాంక్షితం నః క్రియాసు 

రృంధచ్ళెదే తవ నియమినాం బర్ధదీక్షా కటాక్ష ౬౬ 


కలువల రేకులం గలుగు కాంతిపయిన్‌ గొను వైరముద్ర ఆ 

నలదొర నిండు రాచసరి వై భవ మెల్లను వ్యాకరించు ని 

మ్ములం దగం గంచిలో మసలు ముచ్చట గాంచిన నీ కటాక్షముల్‌ 
నలపుల నించుంగాక మునిబంధవిభేదన బద్దదీక్షముల్‌ 


మూకపంచశతి 111 


ఓ కొంచీవిలాసవిహారరసీకావతంసమా ! కలువరేకులకాంతిసె వైరముద్ర ప్రక 
టించుచు మన్మధునిరాచరికంపు వైభవమును విస్తరింపడేయుచు మునులబంధములను 
భేదింప దీక్షగొన్న నీ కటాక్షములు మా వలపులను సఫలము సేయుగాక, 


కాలాంభోదే శశిరుచి దలం కైతకం దర్శయస్తీ 

మధ్యేసౌదామిని మధులిహోం మాళికాం రాజయన్లీ 

హంసారావం వికచకనులే మంజు ముల్దాసయనీ 

కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ర్మీః| ౬8 


అలికులమాలికన్‌ నిలిపి యల్ల తటిల్లతమధ్యమందు న 
ర్తిలుశశి రేఖబోల్‌ మొగలిరేకును దారిచి కారునుబ్బులం 
దలరిచి విచ్చుతమ్మిపువునందునం జక్కని హంసఘోషమున్‌ 
విలసిలు గంపయొడ్డునను వింతకృపారసలక్ష్మి క్రొత్తయై. 


కారుముబ్బునందు చందమామతళుకుగల మొగలిరేకును జూపెట్టుచు (కొప్పన 
చం ద్రరేఖదాల్చినదనుట) _ మెరుపృతీవనడుము  తుమ్మెదలగుంపును  విలపిల్డ జేయుచు 
(మందహాసములో చూప్పులసొంపు నించుననుట) వికసించిన తామరప్పవ్వునందు మంజు 
లముగ్సు హంసద్వనిజేయుచు. (ముఖమున మధుర భాషణములు గలదియనుట.) 
రి 
ఒకానొక నూతనకారుణ్య లక్ష్మి (కామాక్షి) కంపాతీరమున విలసిల్లచున్నది. 


చిత్రం చిత్రం నిజమృదుతయా భర్తృ్యయ న్నల్లవాలీం 

పుంసాం కామొ న్ఫువి చ నియతం పూరయ న్పుణ్యభాజామ్‌ 

జాతః శ్రైలౌ న్ను జలనిధేః 'స్వెరసంచారశీలః 

కాంచీభూషా కలయతు శివం కోఒపీ చింతామణి గ్మే ౬౮ 


తన సుతిమెత్తనం జడుపు దార్చుచు లేశజిగురాకుచాయ, నెం 
చిన నలపుర్ణిటించుచు భజించిన పుణ్యుల, కుద్భవించి చ 
ల్లని గిరి నద్దిగాక మసలంజని గాంచి విభూషణమ్ముగన్‌ 
వినుతిని గాంచు వేల్పమణి వేడినసంపద లిచ్చుగావుతగ్‌ 


తన మేనిమార్హవముచే లేజివుళ్ళను బెదరించుచు పుణ్యాళ్ముల కోరికల నెంతయు 
నిండించుచు సముద్రమునుండి కాదు శై లమునుండి పుట్టిన యొకొనొక నింతచింతాముణిీ 


రత్నము కాంచీనగరభూషణ మై స్వేచ్చాసంచారము సేయుచు మాకు మంగళము 
లలరించుగొక, . 


112 సుతిశతకము 


తామొంభోజం జలదనికళే తత్ర బంధూకప్పష్పం 

తస్మ న్మర్తీకుసునుసుష మాం తత్ర వీణానినాదన్‌ 

వ్యావృత్య్వానా సుకృతలహరీ కాపీ కాంచనగర్యా 

మైశానీ సొ కలయతిళరా మైంద్రజాలం విలాసమ్‌|| ౬౯ 


భళి ! కెందామర మబ్బుచాయ, అచటం బంధూకప్పుష్పంు, రం 
డీలు మళల్టీసుమశోభ లందట విపంచీనొదముల్‌ నించుచున్‌ 
జలుఫృన్‌ వింతల నైం|దజారికవిలాసమ్ముల్‌ నెలారించి యి 

మ్ముల నక్కాంచిపురాన పుణ్యలహరుల్‌ పుంఖానువుంఖంబులై. 


మబ్బులలో నెట్టదామర అనగా నల్లిని తలకట్టులో నెమ్మొగము, అందులో 
మంకెన పూవు _ (ఎజ్జని పెద్దవి ఆ పూవులో మల్లెపూశోభ (చిలునవ్యు) 
అందులో వీణాధ్వనిని (పలుకుసొంప్పు) విస్తరింపజేయుచు కాంచీనగరమ్మున శంకరుని 
పుణ్యలహరియొకటి జాలని ఇంద్రజాలవిలాసమును బ్రదర్శించుచున్నది. 


ఆహారాంశం త్రిదశసదసా మాశ్రయే చాతకానా 
మౌకాశోపర్యపీ చ కలయ న్నాలయం తుంగ మేషాం 


కంపాతీరే విహరతితరాం కామధేనుః కవీనాం 
మంద స్మేరో మదననిగమ స్ట క్రియా సంప్రదాయః॥ 80 


చాతకకోటియాశయముచాయల నేల్పల విందుసేసి సం 
ప్రతి నమర్శి వారలకు మింట సమున్నతసౌధవాసమున్‌ 
ఖ్యాతిగం గామధేనువననై కవికోటికనంగ నైగమో 
ద్యోతితసం ప్రదాయ మొకడొప్పు దరస్మితశోభం గాంచిలోన్‌, 


చాతకముల కాశ్రయమైన చాయను అనంగా మేఘమండలమందు దేవతలకు 
నిందు వెట్టుచు (నల్లనికుంతములచాయలో చంద్రదింమువంటి మోము) ఈ యాకా 
శమధ్యమున (సన్ననినడుమునందు) ఉన్నతసౌధమును (కుచిమండలమును) సంఘ 


టింపంజేయుచు కవికుల కామధేనువై మన్మథ వేదప్ర క్రియా సంప్రదాయమొకటి మధు 
రతరదరహాసరుచిర మై కంపాతిరమున విహరించుచున్నది. 


అర్జ్రీభూతై రవిరలకృ పై రాత్త లీలావిలా'సై 

రాస్థాపూ గ్ల రధికచసలై రంచితాంభో జశిల్నెః 

కాంతై ర్ల్మలలితభవనై* కాన్తి క్రై వల్యసాశ్‌ః 

కొశ్మల్యం నః కబలయతు సా కామకోటీ కటాక్ష || ౭౧ 


- మూకసంచశళి 113 


కరుణార్హ్రమ్ములు చంచలమ్ములు దళత్కంజాతశిల్వమ్ము లొ 
దరపూర్హమ్ములు చిది(లాసపరసౌందర్యమ్ము లానంద మం 
దిరముల్‌ దివ్యకటాక్షవీక్షణములన్‌ నిరాగ్యజవాత్సల్య వి 
స్థురణం గాంచిన కామకోటి కబళించున్తాక కాలుష్యమున్‌ , 


కరుణారసార్హ్యములు కవితావిలొస వై భవములు కడుంగదు చంచలములు కమలా 
కల్పశిల్బములు సాకాంక్షములు లక్ష్మేనివాసములు కాంతిరూవ క్రై వల్యసారములు కాంత 
ములు నగు కామకోటికటాక్షములు మా కాలుష్యమును కబళించుగాక, 


అధున్వత్యె తరలనయనై రాంగజీం వె జయస్రీ 
మొనందోన్యె నిజసదజుషా మాత్తకాంచిపురాలై 
అస్మాకీనం. హృదయ మళితై రాగమానాం (ప్రపంనై 


చు 


రారాధ్యాయై స్పృహయతితరా మాదిమాయై జనన! ౭౨ 


తనదు పదమ్ములం గొలుచు ధన్యుల నుల్లసలంగం జేయుచున్‌ 
దన తరశేక్షణమ్ముల ననంగపతాకము న్టై తూల్చుచున్‌ 
గని సకలాగమార్థ భజనమ్మును దల్లుల కెల్ల దల్లినా6 

జను నొక కాంచి వేల్పుదొరసానికి నొ మది వేడ్క సెందెడిన్‌ 


తరళములగు చూపులచే ననంగునిపతాకను (చేపను) ళూలతేయుచ్చు నిజ 
చరణ భాజనుల నానందమున నోలలొడించుచు నుండు తట్లలకెల్ల తల్లియైన 
దేవతామళల్లి యెడల వూ హృదయము వేడుకపదుచున్నది, 


దూరం వాచాం ్రిదశపదసాం దుఃఖసింధో స్తరిత్రం 

మోహశ్షే (ల శీతిరుహవనే తీక్ష్టధారం కుఠారం 

కంపాతీరే ప్రణయి కవిభి ర్వర్లీ లో ద్యచ్చరిత్రం 

కలం సేవే సకలవిపదాం శాంకరం తత్సల|త్రమ్‌|| 83 


త్రిదశసదస్తుతుల్‌ గడచి దివ్యకవిస్తుతసచ్చరి త్ర మై 
పొాదలుచుం గంపయొడ్డునను మోహవిషక్షీ తిజాటవిం గడున్‌ 
పదనగు గండ్రగొడ్డలిగ వర్తిలి దుఃఖమహాద్ధి కోడయౌ 

నిది శశిళృత్మళత్రము. భజించెద విశ్వవి ఈ ౧నాంగి క 


రి 


114 సుతిశతకము 


దేవతాస్తుతుల కందనిది, దుఃఖసాగరము దాటుటకు ఓడయైనది మోహమనెడి 
విషవృక్షముల అడవికి బదునైన గండ్రగొడ్డలిైనదియునై కవులచే స్తుతింపబడు చరి 
త్రగలదియై కంపొతీరమున విహరించు చంద్ర శేభరకళత్రమును సకలవిపత్నర్పిశాంతి శై 
"సీవించెదను, 


భండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభ శ్రీ, 

శుండీరత్వం నిజపదజుషాం శూన్యతం|ద్రం దిశస్తీ 

తుండీరాఖ్యే మహతి విషయే స్వర్షవృష్టిప్రదాశ్రీ 

చండీదేవి కలయతి రతిం చంద్రచూడాలచూలీ! ey 


ఖండింపంగని యెల్లవక్రదురిత గ్రొమంబు చల్‌ శేముషీ 
శౌండీర మ్మపతంద్రముం గొలుపుచున్‌ సద్భక్త సంఘంబులన్‌ 
దుండీరమ్మను పుణ్యభూమి గురిపించున్‌ స్వర్షవర్షంబులన్‌ 
జండీదేవి శిరమ్మునన్‌ గులుకగా జాబిల్లి కోటీరమై. 


సహజకుటిల మైన ఫొపమును ఖండించి తన సొదములబట్టుకొన్న వారికి నిస్తం 
ద్రమైన బుద్ధిసావుర్ణ్యము ననుగ్రహించుచు తుండీరనామక పుణ్యమండలమున స్స్యర్ల 
యు యా లా 


వర్షము. గురిపించుచునుండు చంద్రశిరోభూషణయగు చండీదేవి మా కానందమును 
గార్చుచున్నది, 


యేన ఖ్యాతో భవతి సకృహీ పూరుషో మేరుధన్వా 

యద్దృక్కోకే నుదననిగమ ప్రాభవం బోభవీతి 

యత్చ్రీత్యెవ త్రిజగదధిపో బృంభీలే కీంసచానః 

కంపాశీరే స జయతి మహా నృళ్చి దోజోవిశేషః| ౭x 


బంగరుకొండవిల్‌ గలుగు భవ్యుండు మేటిగృహస్టు.డౌనొ యే 
హంగున, నే యపాంగరుచి నంగజశ్నా స్త్ర, రహస్య మభ్యసిం 
పంగను నే దయం భువనపాలకుండౌ నరిపేదకూడ చ 
కం గనవచ్చు సత్తు వది కంపతటిన్‌ గరముల్లసిల్లెడిన్‌. 


మేరుగిరి విల్లుగానొన్న పురుషుడు దేనిచే గృహస్థుగా ప్రఖ్యాతి గాంచునో దేని 
దృక్కోణమునందు అతండు కామశాస్త్ర, పాభవమును లెస్సగా నభ్యసింపగలండో. దేని 
ట్రతివలన నరిపేదకూడ ్రిజగదదినాధుడగునో యట్టి యొకానొక మహత్తరవుగు నోజో 
గుణవిశేషము. కంపాతీరమున సర్వోన్నత మైయున్నది, ఓజస్సు=సత్తువ, 


మూకపంచశతి 115 


ధన్యా ధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షీ! కా మే 

నిన్ల్యాం భింద్యా త్సపది జడతాం కల్మషా దున్మిషంతీమ్‌ 

సాధ్వి మాధ్విరస ముధురతాభంజినీ మంజురీతి 

ర్వాణీ వేణీ రుటితి వృణుతాళ్‌ స్వర్థునీస్పర్థినీ మామ్‌|| 8౬ 


హరియించున్‌ దురితంబులం బొడము నా యంతర్జడత్వంబు సుం 
దరవాగక్ష్య మొకొనొకం డిదె యనన్‌ ధన్యాతిధన్యంబు తత్‌ 
స్టరణన్‌ సత్కవితాప్రవాహము వరించు న్నన్ను మాధుర్యని 
రృరమాధ్వీరుచి స్వర్జునీరసపరిస్పర్జాళువాగ్గుంభనన్‌ , 


వేదములకు సర్వవాక్కులకు గమ్యస్థానమైన యొకానొకశోభ (కామాక్షి) పాపము 
వలన బొడము నా మాంద్యమును ఖండించు(గాక! తత్సురణచే నన్ను దగ్రాక్షారస 
సదృక్షమై గంగానదితో దగవాడగల వాగ్గుంభనముతో కవితాతరంగిణి నన్ను వరించుగాక, 


యస్యా వాటీ హృదయకమలం కౌసుమీ యోగభాజాం 

యస్యాః పఠీ సతతశిశిరా శీకరై ర్మాకరందైః 

యస్యాః పేట శ్రుతిసరిచల న్మాలిరత్నస్య కాంచీ 

సా మే సోమాభరణమహిషీ సాధయే త్వాంక్షితాని|| ౭౭ 


యోగిమనస్పరోజములు నొప్పునొ దేనికి పుష్పవాటిలై 
తోంగెడితేనెలన్‌ జలువందూగునొా యే సతిదివ్యసీరి యే 

నై గమపాళిమౌళిరతనం బది డాచినపేటి కాంచి సం 
యోగముసేయుగాక యదియున్‌ శగిభూషణురాణి వేడుకల్‌. 


యోగీశ్వరుల హృదయకమల మే తల్లికి విహరించు పుష్పవాటి యగునో, తేనె 
చినుకులచే  నెల్లప్తుడు చలువలునించు సహస్రారము ఏ తల్లికి పీరమగున్నో శ్రుతిమౌళి 
రత్నమగు నే తల్లికి కాంచిపురము రత్న పేటికయగునో ఆ చంద్రశేఖరువి సట్టమహిషి 
నా కోరికలను సమకూర్చుగాక, 


ఏకా మాతా సకలజగతా మేయుషీ ధ్యానముద్రా 
మేకామ్రూధీశ్వరచరణమయో రేకతానా సమిన్తే 
తాటంకోద్య న్మణిగణరుచా తామ్రకర్ష ప్రదేశా 
న్నా 
తారుణ్య శ్రీస్తబకితరుచా తాపసీ కాఫీ బాలా] ౭౮ 


116 సుతిశతకము 


ఏకా మేశపదారవిందములయం దేక్నాగతన్‌ ధ్యానము 
ద్రాకమ్మె యొక పాప తాపసీయనన్‌ రంజిల్లు నందంపు "చె 
న్యాకుం గెంపుల నెజ్జవారు చెప్పులొప్పన్‌ విశ్య్వమాతృత్వమున్‌ 
డేకొంచున్‌ ననయౌవన స్తబకిత క్రీ రోచియై కాంచిలోన్‌ , 


సర్వజగజ్జననియై ఏకా మేశ (రుని చరణములయందు. ఏకాగతగొని ధ్యానముద్ర 
దొల్చి తాటంకమణీకాంతులచే నెజ్టవారు కర్ణములుగలదియై నవయౌవనశోభాస్త బకిత 
ప్రభతో నొక బాలిక తాపసిటై వర్తించుచున్నది. 


దన్హాదన్తి ప్రకటనకరీ దన్తిభి ర్మనయానై 

ర్మందారాణాం మదసరిణతిరి మధ్నతీ మందహాసైః 

అంకూరాభ్యాం మనసీజతరో రంకితోరాః కుచాభ్యా 

నుంతకాంచి స్టురతి జగతా మాదిమా కాసి మాతా! ౭౯ 


నుందంపున్నడ చాటు వైరముల దంతాదంతి నాగాళితో, 
మందారమ్ముల గర్వపూర్ణత సడంపంజాలు లేనవు లదే, 
గందర్నక్షి తిజాంకురమ్ము అనయగన్‌ భాసిట్ల పాలిండ్లతో 

విందుల్‌ సేయును గాంచిలో నొకతె యీ విశా(నకుం దలియె. 


సుందరమందగమనంబున మదప్పళేనుగులతో దంతాదంతి పోరాడునదై, మన్మ 
ధుడనెడి తరువున నంకురించిన మొలకలగు కుచములచే నంకితమగు వక్ష౭స్థలముగ 
లదియై జగముల కెల్ల నొధివుజననియైన యొకతె కాంచిలో విలసట్టచున్నది. 


త్రయంబకకుటుంబినీం |త్రిపురసున్లరీ మిందిరాం 

పులిందపతిసుందరీం త్రిపురఖై రిం భారతీమ్‌ 

మతంగకులనాయికాం మహేషమర్షి నీం మొళ్చకాం 

భణన్తి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షి తే| ౮౦ 


ఎందరొ పండితుల్‌ పరిగణింతురు నీదు విహార మద్రిరా 
బ్లందన (శ్రీమతంగకులనాయిక యిందిర నా ప్పళిందరా 
ట్ఫుందరి భైరవీ త్రిపురసుందరి భారతి కాంచికావురీ 

మందిర మాతృకా మహేషమర్దిని యంచు ననేకభంగులన్‌. 


మూకపంచశతి 117 


శ్రిలోచనకుటుందినియని శ్రిపురసుందరియని ఇందిరయని పృళిందనాథసుందరి 
యని త్రిఫృరభై రవియని భారతియని మతంగకులనాయికయని (మాతంగి) మహిషాసుర 
మర్దినియని మొతృ్ళకయని ('అ' కారాది 'క్ష' కారాంత వర్షమాలామంత్రరూపీణి అని) 
నీ విహృతినే యనంగా నీ అవతారవిహోరనిశేషములనే విబుధవరులు పలువిధములుగ 
బేర్కొనుచుందురు, 


మహామునిమనోనటీ మహితరమ్య కన్నూ తట 


కుటీరకవిహారిణీ కుటిలబో ధసంహోరిణీ 
సదా భవతు కొమినీ సకలదేహినాం స్వామినీ 


కృపాతిశయకింకరీ మమ నిభూతమే శాంకరీ! ౮౧ 


మునుల మనమ్ముల న్నటనముం బొనరించును గంపయొడ్డు నం 
దెనయు కుటీరసీను వసీయించు హరించును వక్రబోధమున్‌ 
జనని శరీరధారులకు నాయిక గూర్చు నపూర్వమైన ఫ 

కీని గరుణారసాతిశయకింకం | శాంకరి ! మాకు భద్రముల్‌ 


మునుల మనోరంగములందు నటించు నర్తకి కంపొతటీకుటీరముల విహరించు 
నదీ కుటిలలోధమును (అజ్ఞానమును) హరించునది సకలశరీరులకు స్వామినియగు 
భామిని _ కృఫావిశేషమునకు గింకరి కృషకు లోబడు తల్లియునగు శాంకరి మా 
సకలవిభూతులకు హేతువగుగాక, 


జడొః ప్రకృతినిర్ధనా జనవిలో చనారుంతుదా 

నరా జనని వీక్షణాం క్షణ మవాస్య కామాక్షీ లే 

నచస్సు నుధుమాధురీం ప్రకటయన్తి ఫౌరన్లరీ 

విభూతిష్స విడంబనాం వస్ఫషి నూన్మథీం ప్ర క్రీయామ్‌| ౮౨ 


జనని ! కురూపులున్‌ జడులు సాజముగా నిరు సేదలైనవా 
రనువుగ నీ కృపారసకటాక్షమునన్‌ ననవిల్తసోయగం 

బును బుప్పుదేనియల్‌ గులకు పల్కల కుబ్కులు భోగ వైభవ 
మ్మున నమరేంద్రురాచరికముం బ్రకటింతురు గాదె శాంభ 


అమ్మా ! నీ కటాక్షపాత్రులయిన జడులుకూడ తేనియలతీపీ గల మాటలు 
గలవారయ్యెదరు. అగర్భదరిద్రులు దేవేందై శృర్యసంపన్నులు కాగలరు. కురూప్పులు 
నవమన్మధ సుందరులయి విలసీబదురు. 


118 స్తుతిశతకము 


ఘనస్తనతట స్థుటస్సురిత కంచులీ చంచలీ 

కృత త్రిపురశాసనా సుజనశీలితోపాసనా 

దృశో స్పరణి మన్నే మమ కదాను కొంచీపురే 

సరా పరమయోగినాం మనసి చిళ్సలా పృష్ట్టలా|| ౮3 


బిగిచనుదోయి. బిక్కటిలు వింతగు. రైయం బురారి చిత్తవున్‌ 
దిగి సడలించు నొక్క మునివీరవిమర్శను యోగిచిత్త మిం 
పగ వసతింబొనర్చు నొక పుష్కలచిత్కళ చూపుమేర మా 
కగసధ "టన్నడో కద సమంచిత కాంచిపురా[గవీధులగ్‌ 


బిగువై నచనుదోయిం బిక్కటిల్లీ మెజయు రవికచే బురారి మనసుభిగువు సడ 
లించుచు  యోగ్యులగు జనులచే పరిశీలింపబడునది (శ్రీవిద్యోపాసనారహస్య విమ 
రృరూపిణి యన్నమాట) పరమయోగుల మనసున పరాత్సరమై నిండైయున్న యా 
చిత్తళ యెన్నడు కొంచీపురమునందు నా నయనసరణిం నోచరించునోకదా |! 


కవీంద్రహృదయే చరీ పరిగృహితకాంచీపురీ 
నిరూఢకరుణార్సురీ నిఖిలలోకరక్షాకరీ 
మనఃపథదవీయసి మదనశాసన (ప్రేయసీ 
మహాగుణగరీయసీ నును దృశోఒస్తు నేదీయసీ 


4 








Uy 


ఏయెడ సత) 'పొర్భురి మునీశ (రభావచరిగ్‌ బ్రవంచర 
శ్షాయతకార్యచాతురి నిరంతరమాధురి నెంతు శాంకర 


(ప్రేయసి నాత్తసర్గుణగరీయసి బుద్దిదవీయసీన్‌ స్వనే 
దీయసి యౌను గావృత వుదీయద్భృగంచలచం చల ప్రభన్‌ , 


కఫీంద్రులహ్నదయమందు జరించునది కాంచీపరిం జేరియుండునది ప్రఖ్యాత 
కరుణారసనిర్ల రియై సర్వలోకరక్షణమాచరించునది మహాగుణగరీయసియు మదనవెరి 


(ప్రేయసీయు మనోమార్గమునకు దవ(యినదియు నగు తల్లి నా చూపృలకు దారసీల్లు 
| న ట్ర నో ఖు స్ట్‌ 
గొ$, 


ధనేన న రమొమహే ఖలణనా న్న సేనామహే 

న చాపల .నుతామహే భవభయా న్న దూయానుహే 

స్టీరాం తనుమహేతరాం మనసి కించ కాంచీరత 

న్మరాంతకకుటుంబినీ చరణపల్ల నోసాసనావ్‌| ౮X 


మూకపంచశతి 119 


సిరులకు. బొంగిపో మధమసేన లొనర్పము చాపలమ్మునన్‌ 
బొరయము చేదనంబడము పో భవభీతిని. గాంచిలో నిరం 
తరమును ముచ్చటంగొలుపు దర్నకవై రికుటుందినీవుణే 
చరణసమర్చనమ్మున నచంచలనిష్టం జరింతు మెప్పుడున్‌, 


ధనమునకు సొంగము, దుష్టుల సేవింపము, తొందరపాటు నొందవబు భవభ 

యమునం బరితసింపము, మళీ కాంబివిసోరకుతూహలినియెన పురవెరి యిలాలి 

| (an రా (0 
చరణపల్లవముల యుపాసనను మనసునందు సుస్తీ! మొనరించుకొందుము. 


సురాః పరిజనా వపు ర్మనసిజాయ వైరాయతే 

త్రివిష్టపనితంబినీకుచతటీ చ శేలీగిరిః 

గిర స్పురభయో వయ స్తరుణిమా దరిద్రస్య వా 

కటాక్షసరణౌ క్షణం నిపతితస్య కామాక్షి ! తే|| ౮౬ 


పరిజనమా సుఠల్‌ కుసుమబాణునితో. దగవాడు మేను న 
పృరసలగబ్బిగుబ్బ అటు పైని విహారగిరుల్‌, వచస్తతుల్‌ 
వరసురధేనుకోటి యెలట్రాయము ప్రాయము గల్లు నమ్మరో | 
అరనిముసమ్ము నీదగు కటాక్షము నందిన పుట్టుంబెదకున్‌. 


దేవతలు పరివారమ్ము మేనిసొంప్పు మన్మధునితో తగవృనెజువును. స (ర్లసుందరీ 
కుచతటి శేళీగిరి, వాక్కులు కామ దేనువులు. (ప్రాయము జవ్వనవు కలవాడ్రై క్షణ 
మాత్రము నీ కటాక్షసరణి పడిన పేదవాడుగూడ మిక్కిలి రాణించును. 


సవిత్రయ జగత్తంయిా విబుధబోధజీవాతుభిః 
పుర త్రయవిమర్తి నః పులకకంచులీదాయిభిః 
భవక్షయవిచక్షణె ర్య్యసనమోక్షణె ర్వీక్షణై 
ర్నిరక్షరశిరోనుణిం కరుణయైన కామాక్షి మామ్‌ 








౮8 


ఎలమిం బురారిమే న్సులకరింసనొనర్చి జగత్త్యయంబునన్‌ 
గల విబుధాళిబోధలతికం (బతికించెడి జీవనౌషధం 

బులు కొనచూపులెల్ల భవమున్‌ వ్యసనమ్ము హరింప నిండునె 
ర్పులంగొని నన్‌ నిరక్షరశిరోమణి భాగ్యనిధిం బొనర్చుమూ ! 


120 సుతిశతకవు 


శ్రిలో 'కముందలి పండితుల జ్ఞానమునకు జీవనౌషధములు పరమశివ నెమ్మేను 
ఫృలకరింపజేయునవి సంసారమును క్షయింప సజేయ 
పెంపజేయునవియు. నగు చూన్పలచే దయతో నిరక్ష రణిరో మణియైన నన్ను బవిత్రుని 
నేప 


వెయు. విచ్షణగలచి వ్యసనములను గ 


కదా కఠితభేలనాః కరుణయైన కాంచీపురే 
ప. గా 
యోధరభరాలసాః కనిజనే షు తే బంధురాః 
పచేతిమకృపారసా సరిసతన్తి మార్గే దృశః ౮౮ 


లలితకృృపన్‌ గలాయముకులద్యుతులై కుచభారవిభ్రమ 

మ్మలసత( గూర్పం గంచిపురమం దంట భద్రకదంబకాంకురా 
వలి యననై పచేళిమకృపారసముల్‌ కవ్చలందు బంధుర 
మ్ములు కనుచూపు మేరంబడి పొల్పఘటించు టదెన్నడో కదా | 


కాంచీపృరమున  గరుణతో గ్రీడించునవి. కలాయకుసువు స 
కాంతి నింప నవి శుభములనెడి wun కలయినది కుచభరముచే నల 
సము లైన్‌ కచిజనులయందు సరిఫూర్లములై నదియునగు న నా 
చూప మేరలం దెప్పడు గురియునో కదా' ! 


అశోధ్య మచలోద్భవం హృదయనన్లనం దేహినా 

నునర్జ మధికాంచి త త్సినుపీ రత్న ముద్ద్యోతతే 

అనేన సమలంకృతా జయతి శంకరాంకస్థలీ 

y= 





నరి తొలిలేని జొతిరతన మ్మొక డద్రి జనించి కంచి రం 

జీలి వెలగట్టరా కిఖిలజీవి మనోనయనాభిరామ మై 

వెలయును శంకరాంకమణిపీరిక దానికి రత్న సేటేకా 
విలసనమూను భాగ్యమున నేన్సరు నా మది గుల్కు టెన్నడో! 


జీవుల న నొనందింప(జేయునది అమూల్యమైనది సర్వతమునందు 
జనించునదియు నగు వెలలేని యొక రత్నము ప. మెరయుచున్నది. శా 
రత్నముచే శంకరుని యంకతలము క. సరో ఏన్నత మై యలరుచున్నది. 
దౌనికి నా మనసు రత్న "పేటిక యెసు డగు నో కదా! 


వబాకపంచశతి 121 


పరామృతర్వురీన్నతా జగతి నిత్యమంతశ్చరీ 
నృణామపీ బహిశ్చరీ పరమసంవి దేకాత్మికా 
మహద్భి రపర్‌క్షితా సతతమేద కాంచీపురే 
మమాన్వహ మహందుతి ర్మనసి భాతు మాహిశ్యరీ! జ్యో 


4 శ్లో క్‌ లీ yy = Vv ఆ 
పరసందితు, రణికరూప మగుచున భాహ్నామ్నుగా నిత దూం 
Ve a గా లీ (క లీ. 
తరముంగా, జరియించి కంచిపురిలొనన యోగిరాడ్డ్రస్లగ్‌ 
అలీ! 
చరమై తొంగుచు నప్పరామృతరఫురిసందొహదుం దొప్త్లు న 
(on ఛం యం 
ప్శఇరమాహంచుతి యెల్ల వేళలను సా భావద్మునం దాడుతగ్‌ , 
o 
Ku, అలరి XK po a ఇ ఆజ ఆ సొ ఆ జారి 4 FE 
పరముజ్లా నె కరాపణియె పరమ నందామ్బత ప్రవాహపసరిన్నతల్టు జీవుల లోపలను 
జరు ర ఆ (on 
వెలుపలను జరించునదై కొంచీపృరమునం దేవేశ మహానుభావృలచే దర్శింప(బడున దై 
( రె 
ఎలరు పూర్ణాహంభావ స్వరూపీణిలైన మహేశ(ర నా మనసునం దెప్పడును భాసిం 
గాక! 


£ 


{న 


తమోనిసినధావినం సతత మేవ కాంచీపురే 

విహోరరసికా పరా పరమ సంవిదుర్వీరు హే 

కటాక్ష నిగలై రథం హృదయదుష్ట దంతావలం 

చిరం నయతు మామకం త్రిపుర వై రిసీమన్తి నీ జై 


పదరి తమోఒటఎ౨ిం బరుగువారెడీ నా హృదయమ్ము న 


నా క? ళ్‌ జా 
ర్యదకరి నల్లనన దిగిచి మచ్చిక స్యయకటాక్ష శృంఖలన 
ట్‌ ( రా గ్ల (a య Wes శ 
గదలగ నిక కట్టుతను గలుగ రొంచిదినారక "తుక 


జక 


మ్మది |త్రిపురారియంతీపుర దుప్నరసందిదనో కహాంబును . 
యు 


శ ఒర భా షో స్‌ో Mae నో ఇట ఇ 
తమోగుణరూపమెన యడవిలో నురుకుచు బరుగులెత్తెడి నా హృదయమనెడి 
గానా hl 
ఆ , Ca ఆస్ట ప న. ళ్ళ మె న. 
దప్పు టేనుగును సాధనతో మళ్ళించి మచ్చికణన కాంచవిహారకౌతుకము గి న్న పరమ 
రాణివాసము (కామాక్షి) పరమార్తజ్ఞానరూపమైన చెట్టునకు తన కటాక్షము 
లా డా రః (ర 
నే రి 


££ 


త్వమేవ సతి చజ్జీకా త్వమిహ దేవి చాముల్లకా 

త్వమేవ పరమాతృకా త్వమసి యోగినీరూపిణీ 

త్వమేన కీల శాంభవీ త్వమసి కామకోటీ జయా 

త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం |[బూమహే|| ౯ 


122 సుతిశతకము 


చండిక నీవ యో జనని ! శాంభవి నీవ మహౌగి నీవ చా 
ముండివి నీవ యోగినివి ముజ్జగముల్‌ గను నవ్వవీవ మా 


యండయు నీవ యీవ జయప్పన్‌ విజయాఖ్యయు నీవ కాంచిలో 
నుండెండు కామకోటివగుదో యుమ ! యేమని ని న్నుతించెదన్‌, 


ఓ తల్టీ ! నీవు చండివ్కి శాంభవివి మహేశివి ఛాముండివి యోగినివి త్రిజగ 
జ్ఞననివి. జయము విజయము నీవు. కామకోటివి లీవు. మా దిక్కును నీవే ఇట్టి 
నిన్నెవరని నిర్ణయించి నుతింపగలనమ్మా | 


సరే జనని సార(తి ప్రణతపాలిని |ప్రొతిభ 

ప్రదొత్రి పరమేశ్వరి త్రిజగదా్రితే శాశ్వతే 

త్రియంబకకుటుంబిని త్రిపదసంగిని శ్రీ్షే 

“క్రి మయి వీక్షణం మయి నిదేహీ కామాక్షి తే ౯3 


సరశివా ! పార్వతీ ! ప్రణతపాలిని ! ప్రాతిభదాత్రి ! శ్రీమహే 
శ్వ్యరి'! జగదాగ్రితా ! త్రిపదసంగిని ! త్రిక్షణి ! యో త్రియంబకే 
శ్వరుని కుటుందినీమణి ! త్రిశక్తిమయీ ! (ప్రసరింపజేయు మ 
మ్మరొ ! కరుణాకటాక్షముల మాపయి నీపయిం గామలోచనీ ! 


పరగినౌ ఓ పార్వతీ ప్రతిభాప్రదాత్రి ప్రణతజనపాలిని త్రిపదనంచారిణ త్రిలోచని 
త్ర్యంబకేశ్వరునికుటుంబిని శక్తిత్రయస్వరూపిణి కామాక్షీ నీ కటాక్షములను నాసెని 
బ్రనరింపజేయగదమ్మ. 


మనోమధుకరోత్సవం విదధతి మనీషాజుషాం 

స్యయం|ప్రభీవవై ఖరీ విపీన వేదికాలమ్మినీ 

సదాశిశిరితా కృపామధుర సేన కమ్నాతశే 

చరాచరవిధాయిని చరతి కాపీ చిన్మంజరీ! ౯౪ 


రంజిలు సన్మనోమధుకరమ్ముల కుత్సవముం బొనర్చి చి 
న్మంజరి చల (ల న్నినిచి మౌన్యకృపం జతురానన (ప్రవృ 
త్తింజను వైఖరీ వనతతి న్విలసించి చరాచరమ్ముం జ 
క్కంజెలునొందం జేయు ననుకంసముగం గల దేవభూములన్‌. 


మూకపంచశతి 123 


సజ్జనుల మనసులనెడి తుమ్మెడల కానందము నించు నొక చిన్మయ సృష్పమం 
జరి కృపామధురిమచే జలువలనించుచు (బ్రహ్మనుండ ప్రవృత్తముళయిన వేదముల గెడి 


వైఖరీ రూపమైన వేదికవై నిలిచి యీ చరాచరసృష్టిక ర్రిరిమై చరించుచున్నది. 


కలావతి కలాభృతో ముకుటసీమ్ని లీలావతి 

స్పృహావతి మహేశ రే భువనమోహనే భాస (తి 

ప్రభావతి రమే సదా మహితరూపశోభావతి 

త్వరావతి సరే సతాం గురుకృపామ్చుధారావతి! Fy 


లలితకిరీటకోటిని గళాధరచారుకళం ధరించి మే 

ల్పొలుపుల కుల్కులన్‌ భువనమోహనుపై వలపుల్‌ వెలార్సు చి 
త్కళపయి నొక్క తళ్కుపయి కల్సి హొయల్‌ నెటు చాకచక్యముల్‌ 
గల గురుసత్కృపాలహరి లక్ష్యము నిల్చి వినోద మందెదన్‌. 


కరటమున జంద్రకళ దాల్చినది. విలాసవతి భువనమోహనుడై న శంకరుని పై 
సలపుగలది ప్రభావతి పరమపొవని శోభావతి గురుకృపారసభారామూర్తి భక్తరక్షణముందు 
త్వరగలదియునగు నా పరతత్త్వవమందు. వేడుక పడెదను, 


త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే 
త్వయైవ కరుణతార్హయా తదపి రక్షణం నీయతే 
ర యె 
త్వయైవ ఖరకోపయా నయనపొవకే హాయతే 
త్యయైన కీల నిత్యయా జగతి సంతతం స్టీయతే! జ 


నీచేతన్‌ జగదంబచేత భువనానీకమ్ము రూపొం దెడిన్‌ 

నీచెతన్‌ గరుణారసార్హ్రకతనన్‌ క్షే మోన్నతిం జెందెడిన్‌ 
నీచేతం బటుకోపచేత నయనాగ్నిన్‌ చేరిమిం గాంచెడిన్‌ 
న్‌ శాశ్వత సత్యమైన క్రభచే నిత్యాకృతి న్మించెడిన్‌ , 


జగదంబవైన నీచే భువనము లుదయించుచున్న వి, కరుణారసార్ద0 వెన నీచేత నవి 
పొలింపబడుచున్నవి. శీవ్రకోపవైన నీచేత (వృహాకాళిచేత) నయనాగ్నిలో హోమము 
చేయబడుచున్నవి. నిత్యసత్యవైన నీచేతనే యని నిత్యస్టితి నందుచున్నవి, 


124 సుతిశతకము 


చరాచరవిఛిన్మయోరి సకలహృన్మ యోం చి చిన్మయీం 
గుణ తయమయిీాం జగత్త్ర్యయమయిం శిధామొోమయీం 
పరాపరమయిరి సదా దశదిశౌం నిశాహార్మయాం 


పరాం సతతసన్మయోం సరమచిన్మయిం గీలయే! క్‌ి 


మహిత చరాచరాదుత విమర్శన మై పరచిత కాశ మై 
యహమును రాశ్రిే దెసలునై త్‌గుణమ్ము త్రిధోమమౌచుం దా 


నిహము పరమ్మునై తే తెలివియే యయి యంతట నుని న్మియ్డు మహా 
మహము జగత్త్ర్యయమ్మయిన మాతను నిన్ను విమర్శ స ౧ సదర్‌; 


చరాచరవిచి త్రసృష్ణయయి ను నుణదూపమయి.. జగత్త్ర్యయమయి 
(త్రిధామమయి పరొపరవముయి దశదిశావమయి అహో చేరాత్రమయి నిరంతరసన్మయి నద్రూ 
పణేయైన సరమచిన్మయిని _ పరావాజ్మయిని జ్ఞానరూపిణేని నిగమవచనరూపిణియకు 
నిన్ను అన్వేషించెదను. (విమర్శించెదను) 


జయ జగదంబికే his నేత్రరుచా 


జితశరదంబుజే ఘనవిడంబిని కేశరుచా 
పర నుదలంబనం కురు సదొ పరరూపరరే 
మమ గతసంవిదో జడీనుడంబరతాండవినః| ౯౮ 


ఓ జగదంబ ! నీకు జయమో శివభామిని ! నేత్రకాంతి నం 
భోజములన్‌ జయించి మెయిపోల్సున మబ్బుల యు బృడంచుచున్‌ 
రాజిలు నో పరాకృతీ కర మ్మొుకయించుక యూత యమా గద 
మ్మా ! జడిమాతిరేకమున నాడెడు నాకు ననాత్మ వేత్తకున్‌, 


జ్ఞానములేక మందమతితో నిట్టట్టు తిరుగు నాకు ఒక అవలంబన మై ఓదర 
దేవత! “నిజనయనకొంతులిచే నరవిందములం గెలిచి సర్వోన్నతు రాళవై వరి య 
జడుడనై ఆత్మస్వరూప మెటుగని నా కించుక చేయూత నిచ్చి ఉద్దరింపగదమా = 


భువనజనని భూషాభూతచం|ద్రే నమస్తే 

కలుషశమని కంపాతీరగే హే నమస్తే 

నిఖిలనిగమ వేద్యే నిత్యరూపే నమస్తే 

సరశినమయి పాశచ్చేదహస్తే నమస్తే ౯౯ 


మూకపంచశతి 125 


భువనము సాకు తల్లి శశిభూషణి ! నీ కివె నా నమస్కృతుల్‌ 
దవిలి చరించి కంపదరిదాపులం. బాపములన్‌ హరించు ని 

త్యవ్లు నిగమాంత చేద్య వగు నమ్మకు చే వినతుల్‌ కరమ్ములన్‌ 
భవమయ పాశఖండన మొనర్చెడు చండిక ! నీకిదే నతుల్‌, 


ఓ భువనమాత ! చంద్రచూడా ! నీకు నమస్కారము, పాపశమని ! కంపా 
తీరగేహినీ ! నీకు వందనము. సకల వేద వేద్య నిత్యరూపొ ! నీకు అందలి. ఓ 
చండిక ! పాశముల చించి చెండాడుము. భవ్యహస్తప్రశస్తా ! నీకు కై మోడ్డు. 


కృణత్కాంచి కాంచీపురముణివిసంచిలయర్వురీ 

శిరఃకంపసా కంపొవసతి రనుకంపాజలనిదిః 

ఘనశ్యామా శ్యామా కఠినకుచసీమా మనసి మే 

మృగాక్షీ కామాక్షీ హరనటనసాక్షీ విహరతావ్‌]| ౧౦౦ 


కాంచక! మోయ గొంచిప్పుర కల్సి తరత్న విపంచి [రన మూ 

రించి శిరఃప్రకంప 'మొనరించుచు. గంప మహానుకంప వ 

ర్రించు మృగాక్షీ నుబ్బురుచి నించెడి జవ్వని శంభునాట్య సి 

శీంచెడి సాక్షీ మించి విహరించు ఘనస్తని నా మనమ్మునన్‌. 
కొంచీమణికింకిణులు (మోయ కాంచిపురవు నెడి రత్నవిణ పలుకు స్వరము లౌళ్లీంచి 

సారవశ్యమున దలయూచుచు ననుకంసొసింధు'వై కంపదరిం జరీంచుచు నీల మేఘచ్చా 

యగని యెలజవ్వనమున గులుకుచు కరినకుచయుగ మలర హరుని సంధ్యానదినముం 

దిలకించు మృగాక్షి కామాశ్షి నా మనసునందు చిహరించుగాక, 


సమరవిజయకోటీ సాధకానన్లధాటీ 

మృదు గుణగణ మణీ పేటీ ముఖ్యకాదమృవాటి 

మునినుతసరిఫాటీ మోహితాజాండకోటీ 

సరమగివవధూటీ పాతు మాం కామకోటి! ౧౦౧ 


అని జయకోటి చేకొని నిరంతర సాధక హర్షధాటిమై _____. --- 
ఫునగుణ రత్న పేటియయి కొప్పరముండి కదంబనాటిలో 

మునిచి యజాండకోటి నెజ మోహమునన్‌ మునికోటిసన్ను తిం 

గొను పరిపాటి యేలుత ననున్‌ శివుబోటియె కామకోటినాన్‌, 


అనేక యుద్ధవిజయములందినది సాధకుల యానందో దేక స్వరూపమయినది 
మృదులగుణమణులకు పేటికలైైనది మునివినుతపరిపాటి (చరిత్ర క్రమము) గలది 
బ్రహ్మాండ కోటులను సమ్మోహింపజేయునది పరమశివుని వధూటియు నగు కాను 


కోటి నన్ను రక్షించుగాక, 


ఇనాం పరవరప్రదాం |ప్రకృతిపేశలాం పావనీం 

ఫరాపరచిదాకృతి ప్రకటన ప్రదీపొయితామ్‌ 

స్తుతిం పఠతి నిత్యదా మనసీ భావయ న్నంబికాం 

జపై రలమలం మై రధికదేహసంశోష తై | ౧౦౨ 


డొ 


ఈ లీల న్యరము ల్పరంబొసంగు నెండే పొవనమ్మున 
స్పాలభ్యమ్ము పరాపరాత్మక చిదంశస్తూర్తి కన్‌ దీప మా 
మూల మ్మమ్మ దలంచి యో తెలుంగుసొంపు ల్నిండగిర్తి రచనని 


సత 
% 


దొలుంబొలును డదొలుడజాలు జపయజ జ్ఞమ్ముల్‌ వుహాయాసముల్‌. 


ఉత్తమవరమును అనగా మోక్షానందమును అనుగ్రహించునది సహజమృదువై నది 
పవిత్ర మైనది సరత | బ్రకొశింపజే యు బలో దీప ప మైనదియునగు 
నీ స్తుతిని జగన్మాతయగు కామాక్షిం దలచుచు వరించిన జాలును. శరీరమును 
గృశింపజేసెడి జపములు యజ్ఞములును నెందులకు ? 


స్తుతిశత కము సంపూర్ణ ము 


J 


కటాక్ష శతకము 


మోహాన్హ్లకారనివహం వినిహన్లు మీడే 

మూకాత్మనాదుపీ నుహాకవితావదాన్యాన్‌ 

శీకాంచిదేశ ws జాగరూకా 

నేకామ్రనాథతరుణ కరుణావలోకాన్‌ || ౧ 
మోహము పేరి గాఢతమమున్‌ చిదళింప నుతింతు శంభు స 

మ్మోహిని గి ,కటాక్షముల మూంగలకుం గదితావదాన్యముల్‌ 

మోహన మైన కొంచిప్పరప్పుణ్యనివాసమ, జల్ల సేయు (| 

న్నాహమునందు మెల్కువగొనంగంలవాని నర సెద్దికిన్‌. 


'మోహమనెడి యంధకారమును హరించుటకు మూగవారికిగాక మహాకరితాసం 

పద నిచ్చుటలో నెజదాతయై కాంచీవుండలవను జ టిలో. మెలుకువననినటి 
యు 

Ww న్‌ My + 4 oo 
ఏకా|మేశ (ర తరుణవుణి కరుణారస ఏపూరిత కటాక్షములను స్వుతించుచునా ను. 


5 
లో 
గు 
శ్రే 


మాత ర్రయన్తి మదమతాగహమోన్షణాని 
= ‘ 

మా హెన్ట్రనిలరు చిశక్ష ణదక్షీ ణాని 

కామాక్షీ కల్పితజగత్తంయరక్షణాని 

త్వద్వీక్షణాని వరదానవిచక్షణాని|| 


lc 


నుమతారూప మహాగ్రహమ్ము రిడిపింపం జాణ 


రె యింధద్రనీ 
రు త 
లములన్‌ వ. నేర్చరులునై లక్షింప నీ మెల్ల టొ 


కములన్‌ రక్షణసేయ దక్ష ముటనై కామ్య eo oy 

శ డా 

ము లింపొందు నభిషదాన పటువె చక్షణ్యదాక్రైణ వ్‌ 
ట్ర దల ఇల 


హ్‌ 
ఏ 


fx 


$4 “ 
(cw 
త్తి స్తు చి ప bu వ 
కులను శ్చాంస సమర్త మైనట్టయు ముర్ఫికములకు రక్షకముళి అధిషముల నిచ్చుటల్‌ 
చ్‌ ఈం td య ర 
జ ” VN a ae Ww జ ens 7 ఇ ఇ ఆ 
విచక్షణములినట్టయు ని బూక్షణములు సరొనుతములె తుఠలరుచుని 
య 
అజ ఏ ~ ద 


అనంగతన్తంవిధి దర్శితకొ రైశలానా 

మౌనన్ర న. 
తారల్య మమృ తవ తాడితకర్ల సమ్నూం 
కామాక్షి ఫేలతి కటాక్ష నిరీక్ర ణానామ్‌ 








ఓం 


గరార కతకను 


ఆనంగాగమకార్యకౌశలములై యానంద ముష్పొంగి లో 

క్ర ఘూర్లిల మందవుందగతి నాలో వీనులం దాంకి యిం 
పౌ నీ దివ్యకటాక్ష వీక్షణములం దౌనై గనిగ్యంపు న్లో 
భానైర్మల్యము గాంచిమండలమునం బాటొడెడిన్‌ దల్లిరో | 


కామతంత్రమునందు కడునేరిమిచూపునట్టియు ఆనందముచే నుస్సాంగి లోలోన 
సుడివడి యల్లల్లన వీనులందాకు నీ కటాక్ష వీక్షణములయొక్క తళతళ యీ కాందీ 
మండలమున జిందులాడుచున్న ది, 


కల్లో రితేన కరుణారస వేల్లిచేన 
కల్మాషిలేన కనునీయన్సు దుస్మి తేన 
మా మంచితేన తవ కించన కుంచితేన 
కామాక్షీ తేన శిశిరీకురు నీకి తేన! 


కళుణరసంబువారి ' తరగల్లొనం గాటుకరేక నల్లనై 
కరమరుదై న లేనగవుకాంతులు వెన్నెలలీన నీదు. సుం 
దరతరవిక్షణప్రభ నుదారగతిన్‌ నను జల్టసేయు మ 
మ్మరొ ! గిరిరాజరాజమణిమందిరఖేలిని ! కామలోచనీ ! 


కరుణారసతరంగిత మై కాటుకరేకచే నల్లనై చక్కని లేనగవుకాంతిచే వన్నెలు 
గుల్కుచునుండు ని సుందరకటాక్షవీక్షణములచే నన్ను చల్లబరుప్పము, 


సాహాయ్యకం గతవతీ ముహు రర్జునస్య 

మన్హస్మితస్య పరితోషి తభీమచేతాః 

కామాక్షీ పాండవచమూ రివ తావకీన 

కర్ణాన్తికల చలతి హన్త కటాక్షలక్ర్మీః| ) 


ఎంతయుగూర్చి భీముమది కింపగు నర్హునమందహాస వి 

క్రాంతికి సాయమౌచు నొడికమ్మున నీదు కటాక్షలక్ష్మి క 
ర్గాంతిక 'మేగు దెంచెడు గదమ్మ జగజ్జనయి త్రి | యద్భుతో 
దంతము పాండవేయులయుదారచమూతతి పోలికన్‌ శివా ! 


మూకసంచశతి 120 


భీమ = శివునికి న్లేష--భీమునికి ఎంతయునూర్చి అర్జున = తెల్లని శ్లేష 
అర్హునునియొక్క మందహానమునకు సాయసడి నీ కటాక క్షు ాండవే సనవలె కర్ణాం 


తికమును కర్ణ = చెవియొక్క న్లేష--కర్ణునియొక్క అంతికం = సొమీప్యమునుగూ ర్చి 
దూకుచున్నదీ. 


అన్నం శ్షణా న్నయతు మే సరితాపసు సూర్య 
మొనన్తచన్త్రమస మ మానయతాం ప్రకా కాశ 


కాలాన్హకారసుషమాం కలయ న్టిగన్త 
కామాక్షీ ప స్త అ 


అన్మురొ ! ల్సి కటాక్షము నిశాగమరేఖ వహించి నాదు తా 
పమ్మను భాను నస్తమయుభాజను వేస తనంతటర్‌ దిగం 
తమ్ముల నంధకారరుచి దాలిచి యంతటిలోనె నిండు మో 
దమ్మను చంద్రదింబమును దా నుదయింపగం జయ సుంగావ్చతన్‌ . 


గ 


అమ్మా స కటాక్షము ర్మాత్రిసొంపు వహించి దిశలయం దంధకారరుచి 


నించుచు క్షణములో నా సరితాపసూర్యుని అస్త మింపండేసి అనందచంద్రో దయమును 
సమకూర్చుగాక ! 


ఛాటంకమౌక్తి కరుచాంకురదన్త కొన్తిః 

కారుణ్యహాస్తి శిఖామణి నాధిరూఢః 

ఉన్మూలయ త్వశుభపాదప మస్మదీయం 

కామాక్షి తానకకటాక్షమతబ్లడేన్తః|| ౭ 
తల్లిరొ |! నీ యపాంగము మతంగజమై వడి, బెల్లగించుతన్‌ 

బెల్లన నా యమంగళముపేరి మహాతరు వందుమీద శో 

భిల్లంగ మావటీం డటుల, వింతగు జాలి చెవాకుముత్తెవుం 

జల్లుల నుల్లసిల్లు తెలచాయలు దంతపుసొంపు సూపంన్‌. 


నీ కటాక్ష మొక మదగజమై తన యెడ కరుణ యనెడి మావటీం దధి 
సింపగ చెపాకులందలి ముత్యములకా రతి దంతకొంతియె విలసీలగా నా యో 
ళము లనెడి తరువృలను బెల్లగించుగాక ! 


ఛాయాభరేణ జగతాం సరితాపహోరీ 
తాటంకరత్న మణితర్లజసల్లన థీ ః 
కారుణ్యనామ వికీర స్మకరన్దజాలం 
కామాక్షి రాజతి కటాక్షసురద్రును స్తే! 
9 


130 కటాక శతకము 


రంజిలు నీ కటాక్ష మమరద్రుమమై కరుణారసంబు ధా 

రం జిలికించి తేనియల రత్నమయంబగు కళ్లపత్రమం 

దుం జెలువొందు రత్నరుచి తూగంగ లేజిగురాకు నిండు చా 
సం జగతీజనంబుల మహత్తరతాపములన్‌ హరించుచున్‌, 


నీ కటాక్ష మొక కల్పవృక్ష మై కరుణారసధారారూపమున మకరందధార చిలికిం 
చుచు కర్షపత్రములందలి రత్నరుచి యనెడి లేజిగులాకుశోభ విలసేల్లగ సీ యచ్చాయచే 
జగముల పరితాపము పరిహరించుచున్నది. 


సూర్యా శయ ప్రణయినీ మణీకఘుండలాంశు 

లౌ హిత్రకో కనదకానన మాననీయా 

యాన్తీ తవ స్మరహరాననకాన్తి సిన్టుం 

కామాక్షీ రాజతి కటాక్ష కళిన్టకన్యా క్త 


కామాక్షమ్మ ! భనత్కటాక్ష చును నక్కాళింది జెల్యొందెడిన్‌ 
గ్గ ౪ ళ గ త భ్‌ 

శ్రీచుచ్చం ద్రకళాధరాననరుచి (గ్ర/ఎంధుసంగంబునం 
దామోదించుచు రత్న కుడలరుచివ్యాలొలరక్తొత్సల 
శ్రీమాన్యమ్మయి సూర్యుపాశ్రయసముల్టిసమ్ము దీపింపలన్‌. 
నీ కటాక్షమనెడి కాళింది పరమశివుని ముఖశోభయనెడి సాగరమున సంగమించి 
రత్నకుండల కాంతు లనెడి యెట్టతామరపూలచే ప్రకాశించుచు సూర్యుపాశ్రయసరమై 


యొపచున్నది, (సూరీ జ సూర్యుడు; శ్లేష జ్ఞాని.) 


ప్రాప్నోతి యం సుకృతినం తద షక్షీపాతా 
త్వామాక్షి వీక్షణవిలాస కలాపురం ఫ్రీ 

సద్య స్తమేవ కీల ముక్తివధూ ర్వృణీలే 
తస్మా న్నితాన్త మునయో రిద మైకమత్యమ్‌ 








౧౦ 


అమ్మరొ ! పొందు నీదగు కటాక్ష విలాసకళాపురంధ్రి ఫు 
ణ్యమ్ములుగన్న యే మనుజు నంచితధన్యు ననంతషకపా 
౧ న వాని ముక్తిసతి తాన వరించును దానిచేత గా 

" నెక్ళ్య ముభయమ్మునకున్‌ గరిరాజనందనా | 


వబాకపంచశతి 131 


నీ కటాక్షవిలాసకళయనెడి పతివ్రత యే పృణ్యాత్ముని వక్షపాతముగొని వరిం 
చునో వానిని ముక్తికాంత స్వయముగ నావెంటనే వరించును. అందుచేతనే నీ 
కటాక్షకళకు ముక్తికి నన్యోన్య మైత్రి యేర్చడియున్నది. 


యాన్తీ సదైవ మరుతా మనుకూలభావం 

భ్రూవల్లిశక్రధను రుల్లసితా రసార్జా 

కామాక్షి కౌళుకతరంగితనీలకంఠా 

కాదమ్బినీన తన భాతి కటాక్షమాలా! ౧౧ 


మరుదనుకూలభావమున మాటికి (భూలత యింద్రచాన వి 
స్థురణ వహింపం గొతుకవిమ్యువి మోహన నీలకంరతన్‌ 
బరంగి భవత్మటాన్షరుచిమాల సయోధరమాలపోలికన్‌ 
బరమరసార్దరిభావమున భాసిలునమ్మ హమాద్రికన్యకా! 


భ్రూలతయను నింద్రధనస్సుశే భాసిలుచు రసార్జ0మై నీలకంరుని (శివుని-- 
శేష నెమలిని) కుతూహలతరంగితుని యొనర్నుచు నీ కటాక్షము మేఘమాలవలె 
విలసిల్లుచున్నది, 


గంగామృసి స్మితమయే తపనాత్మజేద 

గంగాధరోరసి నవోత్సలమాలళి కేవ 

నక్త ప్రభాసరసీ శె వలమండలీవ 

కామాక్షీ రాజతి కటాక్షరుచిచ్చటా తే|| ౧౨ 


స్మిత మను గాంగవారి విళసిల్లచు సూర్యకుమారిపోలికన 
సతము గిరీశువక్షమున నల్లని కల్వలమాలనాగ నం 

యు స | 
చితముఖకాంతియన్న సరసం జెటవొందిడి నాయంతి న 
ద్భుతము భవత్కటాక్షరుచిపుంజము రంజిలు నద్రినందనా ! 


నీ కటాక్షరుచిపుంజము చిరునవ్వనెడి గంగాజలములందు యమునానది యట్లు 
కలిసే శివుని వక్షఃస్తలమునందు నల్లకలువమాలవలె నొప్ప్రచు ముఖప్రభ యను సర 
స్సున నాచువలె జెబవొంది యెంతయు రండిబ్బచున్నది. 


సంస్కా_రతః కిమసి కన్లలితా న్రసజ్ఞ 

vy యి జ 
కేదారసీమ్ని సుధియా ముపభోగయోగ్యాన్‌ 
కల్యాణసూక్తి లహరీ కలమాంకురా న్నః 
కామాక్షీ కన్టలయళు త్వదపాంగ మేఘః 








[త 


132 కటాక్ష శ తకము 


హారివచ ప్రవాహకలమాంకురముల్‌ మొలపించుగాక నీ 
చారు కటాక్షమేఘ .నుది చక్కన [బోదియొనర్ప భవ్యసం 
స్కారముచే నొనర్చి రసికప్రకర మ్మనునట్టి దివ్యకే 
దారమునన్‌ వివేకులగు ధన్యులయం 'దుపభోగయోగ్యమై. 


నీ కటాక్షమను మేఘము రీసికజన్మప్షకర మనెడి పంటపొలమునందు సంస్క 
వశమున నంకురించి గల్యాణకరములై నట్టియు బుద్దిమంతుల కుపభోగయోగ్యములగ 
నటియు మనోహరవాక్షంవాహరూష మైన వరిమొలకలను మొలపేంచుగాక, 
యు hh 


చాంచల్యమేన నియతం కలయ క్యర్తిక్సత్యా 

మాలిన్యభూ శృంతిసథాకమజాగకోక్‌ః 

కైనల్యమేన కిము క్పుయతే నతావాం 

కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్ష్మః। గ్ల 


చంచలమై న్వభావముక ,సొంజనతవ్‌ :వరినై కవృత్తియై 
ర్‌ ల్‌ 
యంచితరితి దా శ్రుతిపథాక్రమణమ్మున జాగరూకత 
గాంచి విచిత్ర మానతజవయబుల. కెచ్చుతదమ్ము. కేవల 
త్రముడి | కము శీ నిటరేక ఇపయా! 
తాంచతమున నిదగు కటాక్షము తినటలక్షణబయా, 


స్ట ) (భావచంచల మై అంజనవసంిపర్క మున మలీవవృత్తి యై (శ్రుతిపధాకముమున 
కువగొన్న _ ((శ్రుతి=చెవి- వేదను) నీ కటాక్షము తనదరిని ప్రణతులగు జను 
గై వల్యమునే లెబసంగుచుండుట చిత్రము గదా + 


సంజీవనే జనని చూతశిలీముఖస్య 
సంమోహనే శశికిశోరక శేఖరస్య 
సంస్తమృనే చ మమతా[గ్థహచేష్టితస్య 
కామాక్షి వీక్షణకలా పరమౌషధం తే| 


చెలంగి సహకారశరుని సంజీవనమున. 
బొలిచి బాలేందుమౌళి సమోహనమున. 
దనరి మమతా పాక సంస్తంభనమున 
నలరు నీ చూవు సరమసిద్దాషధముగ. 


మూకపంచశతి 133 


మన్మధసంజీవనమునందు బాలేందుమౌళి సమ్మోహనమునందు, మమతాగహా 
సంస్తంభనమునందు నీ కటాక్షకళ సిద్దాషధమై యొప్పచున్నది, 


కామద్రుహో హృదయ యన్త్రణజాగరూకా 

కామాక్షీ చంచల దృగంచలమేఖలా తే 

ఆశ్చర్య మమృ భజతాం రుటితి స్వశీయ 

సంపర్స ఏన విధునోతి సమస్త బన్దాన్‌| ౧౬ 


అంబ ! త్వదీయ చంచలదృగంచల మేఖల కామ వైరిభా 

వంబును గట్టగా మెళ్నకువం గనియుగ్‌ దను గొల్బువారి బం 
ధంబుల విస్పనేర్చెడుంగదా యిది యేమి విచిత్రమొ స్వశే 
యంబగు స్పర్శ యైన క్షణమంద హిమాధ్రికుమారి ! శాంకరీ ! 


వీ చంచళకటాక్ష మేఖల (మొలనూలు) కొమ వ రిభావమును (హృదయమును) 
బంధించుటలో మెళకువగొనియును, తనను సేవించువారి సర్వబంధములను. సంపర్క 
మాత్రముచే నప్పుడ విప్పివేయుచున్నది. ఇది యేమి చిత్రమమ్మా ! 


నీలో సీ రాగ మధికం జనయ న్నురారే 

ర్లోలోఒసి భక్తి నుధికాం ద్రఢయ న్నరాణామ్‌ 

నక్రోఒసీ దేవి నమతాం సమతాం వితన్వ 

న్యామాక్షీ నృత్యతు మయి త్వదపాంగపాతః। ౧౭ 


నల్లనిదయ్యు రాగము ఘన మ్మొనరించిడు నపా?రారియం 

దెలర భకి నిశ్శలత నించెడిం దా నతిచంచలంబునె 

% 2 న 

త్రరిరొ ! వక్రమై తనకుందా సమత న్నతులై నవారిక 

య ద్‌ is pa (al oN (“oy 
నుల్లసిలున్‌, నటించు తదియున్‌ భవదీక్షణ మంబ ! నాపయిన్‌ 


స(భావముచే దాను నల్లనిదయ్యు పరమశివుని రాగమును బెంపొందించుచున్నది, 
తాను సహజచంచలమై యెల్జరయందు భక్తినిశ్చలతను సంపొదించుచున్నది. నైజ 
ముగ తాను వక్రమయ్యు వినతులకు సర్వసమతను విస్తరింపచేయుచున్నది. అట్టి 
విచిత్రమైన నీ కటాక్షపొతము నాయందు నటించుగాక, 


134 కటాక్ష శతకము 


కుంఠీకరోతు విదం మమ కుంచిత [భూ 
చొపొంచితః శ్రితవిదేహభవానురాగః 
రక్షోసకార మనిశం జనయ న్లగత్యాం 


కామాక్షి రామ ఇద తే కరుణాకటాక్షః। ౧౮ 





భువి రక్షోపకృతిం బొనర్బుచు నతభ్రూచాపమై నీ కటా 

క్ష విలాసమ్ము విదేహజానుభవరాగస్తూర్తి. గోదండరా 
మువలెన్‌ నాదగు నాపదల్‌ సకలమున్‌ బోనాడుతం దల్లి ! శాం 
భవి ! కామాక్షి ! సత మ్మకారణకృపామాధుర్యధుర్యద్యుతిన్‌ , 


నీ కరుణాకటాక్షము కోదండరామునివలె జగమునందు. రక్షపకృతి రక్షించుట 
యను నుపకారము శ్లేషా-రక్షః + ఆపకృతి రాక్షసుల కపకారమును సేయుచు 
భ్రూవల్లీ రూపమైన చానము వంచి విదేహభవానురాగము కలది (విదేహభవా + 
అనురాగము =సీతయం  దనురాగముగలవాడు) --- శ్లేష. విదేహముక్తి వడసినవా 
రియం దనురొగము కలదియై యుండి నా యాపదలను ఖండించుగాక, రాముని 
పరముగ కటాక్ష పరముగ శ్లేష, 


శ్రీకానుకోటి శినలో చనశోషితన్య 

శృంగారబీజవిభవస్య పునః ప్రరో హే 

(ప్రమామృసార్హ౦ మచిరా తృంచురేణ శంకే 

కేదార మమ్బ తద శకేవలదృష్టిపాతమ్‌] ఏ 


ఆరయ గామకోటి ! నిటలాక్షుని చూపున నెండినట్టి శృం 
గారరసె కభీజము తగన్‌ వురలగ్‌ మొలువంగ నొపూ శే 
దార మేటంచు నెంచెద నుదారదయార ససంతతార్హర వుం 


బా ! రమణీయతావకకటాక్ష మగాధిపభాగ్యదేవతా ! 


శ్రినేత్రుని చూపుచే నెండిన శృంగారరసబీజము (మన్మధుడు) తిరిగి మొలచు 
టకు నిరంతరదయార్జ0రసభరితముగు నీ కటాక్షమొక వరివుడియైయున్న దని నేను 
భావించుచున్నాను, 


మాహాత్మ్యశేవధి రసౌ తవ దుర్విలంఘ్య 

నంసారవిన్హ్యగిరికుంఠన కేలిచుంచుః 

ధి ర్యామ్భుధిం పశుపతే శ్పులకీకరోతి 

కామాక్షీ ఎక్షణవిబృమృణకుంభజన్మా! 20 


మూకపంచశతి 135 


స్తిరగతీ నీదువీక్షణదిజ ంభణవును అగస స్యమూర్తి క 

స్తీ రతరసు ప్రభావనిధి సంసృతియన్న యవంధ్యంంధ్య భు భూ 
ధర మది యడ్డి శంకరుని ధై ర్యమహాంబుధియెల నద్భుతం 
దిరవుకొనంగం దాం బుడిసిలించుగదే జగదేకసుందరీ ! 


నీ కటాక్ష వీక్షణవిబ్బంభణము అంతా అగస్త్యమహర్షి స్వరూ 
సమై సంసారరూప మైన I స్తంభింపడేని శంకరుని ధై ర్యమహాంబుధిని 
ఆపోశనము పట్టుచున్నది ! . 


న. . 
ఎయూష్మవర్ష శిశిరా స్థుటదుత్సల కీ) 

మైత్రీనిసర్గమధురా కృతతారకాప్తిః 

కామాక్షీ సం్థశ్రితవతీ వపు రష్టమూర్తే 

ర్యోత్న్నాయతే భగవతి త్వదపాంగమాలా|| ౨౧ 


అమ తప్పుజల్దునన్‌ జలువయె వికసం చెడకల్వపూల సే 
హమున నిసేరసుందరము దే గివమూర్తి భీజించి తారకా 


సముదయ వుంది వెన్నెలగ జాల్మొను నీదు కటొక్షమొలు ని 
త్యము భవదాస్యదింబము సుధాకరటంబదిడంబనమ్ము గన్‌. 


అమృతవర్షముచే జల్లనె వికసించెడి కల్వపూల స్నేహముచే సహజసుందరమై 
తారకాసముదయమంది (తారకా=కనుపొపల సముదయమును=సొంపును శ్లేష-- నక్ష 
త్రముల యుదయమును బి గొంది) అష్టమూర్తియగు శివుని భజించి నీ యసాంగమొల 
త్వదీయ ముఖచంద్రదింబమందు | జొల్కను వెన్నేలయై విలసిల్లుచున్నది. 


అమృ స్మర|ప్రతిభటస్య నప్పు ర్మనోజ్ఞ 

మమ్మోజకానన మివాంచితకంటకాభమ్‌ 

భృంగీన చుమ్బతి సదైవ సషక్షపాతా 
మౌక్షి కోమలరుచి స్త (దసాంగమాలా|| 


[9 
GG 


అంబ స్మరారిచక్కనగునట్టి శరీరము కంటకాంచిత 
మ్మంబుజకొననమ్మటుల, నక్కతనన్‌ గృతషక్ష నాతమై 
చుంబనముం బొనర్చెడును జూచితె నీదు నపాంగమాల యం 
దంబగు నాడుతు మ్మెదవిధమ్మున నాడుచు నచ్చప్పుం జిగిన, 


136 కటాక్ష శతకము 


శివుని శరీరము కంటకయుతము. పృలకలతో గూడినదై, శ్లేష-ముండ్లతో గూడ్రిన 
పద్మవనమట్టు రాణించుచున్నది. అందుచేతనే నీ కటాక్షమాల ఆడుతు మ్మెదవలె 
పక్షపాతము గొని ఆ మూర్తిని ముద్దుపెట్టకినుచున్నది. 


కేశ ప్రభాపటలనీలవితానజాలే 

కామాక్షి కుండలనుణిచ్చనిదీసశోభే 

శంకే కటాక్షరుచిరంగతలే కృపాఖ్యా 

శెలూషికా నటతి శంకరవల్లభే తే| 53 


అమ్మరొ | నీద్రు కుంతలచయ ప్రభ నీలవితానజాలమై 

గ్రమ్మంగం గుండలంపుమణికాంతులు దిసముశోభగా నపాం 
గమ్ములకొంతి రంగముగం గైకొని నీకృవ నాట్యకత్తె యం 
దమ్మునం గాంచి నర్త నమొనర్బ్చుట లెంచెద శంకరప్రయా 


నీ తలకట్టుయొక్క కాంతి నల్లనిమేల్కట్టుగ (చాందినిగ) రాణింప(గ. కుండల 
రత్న కాంతులు దీపశోభ నింపగ్క నీ యసాంగకాంతి రంగస్టలముగ గైకొని నీ కృష 
యొక నాట్యకత్తెమై యందంబుగ నృత్యము సేయుచున్నదని భావించుచున్నాను, 


అత్యన్తకీతల మతన్త్రయతళు క్షణార్హ 
యణ య 
మస్తోకవిభ్రమ మనంగవిలాసకన్లమ్‌ 
అల్పస్మతాదృత మపారకృపాప్రవాహ 
మక్షిప్రరోహ మచిరా న్మయి కామకోటి sy 


చలువలనించుచున్‌ క్షణముజాల్కొనంగన్‌ గరుణాప్రవాహ మి 
మ్ములం జిఖునవ్వులన్‌ మురిపెముల్‌ గని వూవిలుకాని సోయగ 
మ్ముల కొక మూలకందవుయి పూనియనల్బవిలాసముల్‌ గడున్‌ 
దలిరుచు ని కటాక్షము లతంద్రత వర్తిలుగాక నాపయిన్‌. 


నీ కటాక్షపు మొలక మిగుల చలువనించుచు అపార కృషారసప్రవాహమై. చిరున 
వ్వులచే ముద్దుగొల్పుచు మన్మధ సౌందర్యమునకు మూలకంద మై యనల్నవిలాసములచే 
నిస్తంద్రమై నాయందు అరనిముస మైన వర్తించుగాక 


మూకపంచశతి 137 


మందాక్ష రాగతరలీకృ తిపారతన్లా ని 


త్యామాక్షి మన్గరతరాం త్యదపాంగదోలామ్‌ 
ఆరుహ్య మన పీతికౌతుకశోలి చక్షు 


ధానన్ల మేత ముహు రర్హశశాంకమౌలేః|| OX 


తర్లిరొ ! సిగ్గునున్‌ వలపు తద్భిబుసేయ నశంబుతప్పి య 
లలన దూగు' నీదగు నపాంగపుటుయ్యెలమీంద నెక్కి తా 
మెల్లన నిండు వేడ్కగని మించెడి నర్హశశాంకమౌళి శో, 

భిల్లెడిచూ పమందమగు నింపునుసొంపు వహించి నిచ్చలున్‌, 


సిగ్గును అనురాగమును తబ్బిబ్బు సేయ వివశమై అల్లల్లననూగు నీ కటాక్ష మను 
నుయ్యెలమీందనెక్కి చంద్రశేఖరుని చూపు నిండువేడుకతో నూగుచు నమందానంద 
మును బడయుచున్నది. 


తైయమృకం త్రిపురసున్తరి హర్మ్యభూమి 

రంగం విహోారసరసీ కరుణా ప్రవాహః 

దాసొశ్చ వాసవముఖాః పరిపాలనీయం 

కోమౌక్షి విశ్వమపి వీక్షణభూళ్ళీత స్తే ౨౬ 


అమ్మరొ ! నీ కటాక్షమను నయ్యవనినతి కిందుమౌళికా 
యమ్ము విహోరస్తౌధము, విహోరసరస్సు కృపాప్రవాహ్మ మా 
స్త్రమ్మగు నింద్రముఖ్యసురవర్గము దాసజనమ్ము, రాజ్యమౌం 
జుమ్ము |ప్రపంచమున్‌ ద్రిపురసుందరి ! సుందరసూక్తి మాధురీ, 


నీ కటాక్షమనెడి సార్వభౌమునకు చంద్రశేఖరుని శరీరము విహోరసౌధము. అందలి 
దయాప్రవాహము  శేళీసరోవరము. ఆస్తమగు నింద్రాది దేవతావర్గము దాసజనము, 
సకల ప్రపంచము సామ్రాజ్యము. 


వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః 

భూవల్లరీ వశకరీ భువనాని గేహమ్‌ 

రూపం (త్రిలోకనయనామృత మమ తేషాం 

కామాక్షి యేషు శవ వీక్షణపారతన్త్ర) ౨8 


138 కటాక్షశతకము 


తల్లిరొ ! నీదు చూపు పరతంత్రమొ యెవ్వరియందు వౌరికీ 
యేల్లజగంబు నిల్లు పరమేశ్వరి లక్ష్మియునున్‌ వశమ్ము (భూ 
ఫల్పరి వాగధీశ్యరియు వారికి నెచ్చెలి వారిచూపు సొం 
పల్టుకొనుం ద్రిలోకనయనామృత మై విలసిల్లి చల్లనన్‌ . 


నీ కటాక్ష మెనరియందు స్వాధీనమై ప్రసరించునో వారి కీ ప్రపంచమంతయు 
నివాసగృహము. సరమేశ్వరియైన మహాలక్ష్మి వారి కనుసైగలో మెలగును. వాగధిశ్వ 
రివారికి నెచ్చెలి. వారి రూపము' త్రిలోకనయనామృతమై విలసిల్లును, 


మాహేశ్వరం రఫటితి మానసమీన నున్బు 

కామాక్షి ధైర్యజలధౌ నితరాం నిమక్నమ్‌ 

జొలేన శృంఖలయతి త్వదపాంగనామ్నా 

విసారితేన విషమాయుధ దాశకోఒసీ|| 9౮ 


అసమశరుండు జాలరిగనై త్వదపాంగము పేరి యవ్వలన్‌ 

దులకిలకుండం బట్టుకొనం దోచెండు నమ్మరో ధై ర్యవార్దిలో 
మసలెడు నమ్మ హేశ రుని మానసమోన మదే జయాంక మై 
కుసుమశరధ్వజాగ్రమునం గుల్కెడు నాతనికీర్తిం జాటుచున్‌. 


మన్మధుడొక జాలరియై నీ కటాక్షమను వలలో ధైర్యమను సముద్రములో మస 
లెడి యాపరమేశ్వరుని మానసమనెడి చేపను దుసికిలకుండ పట్టుకొనుచున్నాండని 
తోచుచున్నది. (అందుచేతనే మన్మథుని ధ్వజాగ్రమున తద్విజయకీర్తి ప్రకటనమునకు 
జిహ్నముగ  నొచేంపగుర్తు విలసిల్లచున్నది. ఇది మూలములో లేక తెనుంగు అనువా 
దములో బెంచిన భావ విశేషము.) 


ఉన్మథ్య బోధకమలాకర మమ జాడ్య 

స్త మ్భేరమం మమ మనోవిపినే భ్రమన్తమ్‌ 

కుంఠీకురుష తరసా కుటిలాగ్రసీమ్నా 

కామాక్షి తావకకటాక్షమహాంకుశేన|| ౨౯ 


అమ్మరొ ! జ్ఞానమన్న కమలొకరమున్‌ గలగించి నాదు డెం 
దమ్మను కాననాంతరమునన్‌ భ్రమియించెడి జొడ్యమన్న నా 
గమ్మును లొంగదీయుము జగజ్జననీ ! కుటిలాగ మెంతో తీ 
తమ్మగు నీ కటాక్షమనంగొందగు నంకుశ మూని శాంకరీ ! 


మూకపంచశతి 139 


జ్ఞానమనెడి తామరకొలనిని గలగించి నా మనస్సనెడి యరణ్యమున దిరుగు 
జాడ్యమనెడి మదగజమును కుటిలాగ్రమై నుతీక్ష మైయున్న నీ కటాక్షమను నంకు 
శముచే స్వాధీన మొనరింపు మమ్మా ! 


ఉద్వేళ్లితస్త బకీతై ర్లలితై ర్విలాసై 

రుత్తాయ దేవి తవ గాఢకటాక్షకుంజాల్‌ 

దూరం పలొయయతు మోహమృగీకులం మే 

కామాక్షి సత్వర మనుగ్థహ శేనరీస్టః 30 


లలితవిలాసవల్గనములం బొనరించుచు దూకి తల్లి ! నీ 
యలఘుకటాక్షవీక్షణమటన్న నికుంజమునుండి లేచి మి 
క్కిలిత్వర నీ యనుగ్రహము కేసరినా. దరుమంగ నేర్చుతన్‌ 
బలసిన నాదు మోహము లనం దుడుకుల్‌ గొను లేళ్ళమందలన్‌. 


నీ యనుగ్రహమనెడి సింహము భవదమందకటాక్షషీక్షణమనెడి పొదరింటినుండి 
లేచి విచిత్రవిలాసవల్లనము లొనరించుచు దూకి సత్వరమ మదియ మోహరూపమున 
దుందుడుకుగొను లేళ్ళమందలను దూరముగ తరిమికొట్టుగాక, 


'స్నేహార్ట్రంతాం విదలితోత్సలకాన్తి చోరాం 

జేతారమేన "జగదీశ (ర చేతుకామః 

మానోద్దతో మకరశేతు రసౌ ధునీతే 

కామాక్షి తావకకటాక్ష కృపాణవల్తీమ్‌|| 3౧ 


స్మరుం డిదె చూడుమా దురభిమానసముద్దతుడౌచు నీశ్వరీ | 
విరిసిన కల్వపూలరుచి పెంపును దొంగిలి స్నేహసంగతిన్‌ 

బరగెడు నీ యపాంగపుం గృపాణ మిదే జళిపించుచున్నవా. 
డరరె ! తనుం జయించిన మహామహు. దాన జయించుకోరికన్‌. 


మన్మధుండు దురభిమానసముద్ధతుండై కల్వపూవులకాంతిం దొంగిలునట్టియు 
(నల్లనిది అని అర్హము) స్నేహార్భ్యము. స్నేహ = అనురాగముచే అర్హము = తడి 
ధో య య 
సినది. శ్లేష-చమురుచే దడిసినది (తుష్పుపట్టుకుండుటకు) అగు నీ యఫాంగమను 
కృషాణమును ఇంతకుమున్న తన్నుజయించినవొని శివుని జయింసవలెనన్నకోరికచే జళి 
పంచుచున్నాడు. 


140 కటాక్ష శతకము 


శ్రైతీం వ్రజన్నపీ సదా సరణీం మునీనాం 

కామాక్షి సంతతమపి స్మృతిమార్గగామీ 

కౌటిల్య మంబ కథ మస్టరతాం చ ధత్తే 

చౌర్యం చ పంకజరుచాం త్వదసాంగసాతః। 3 


చక్కన సన్మునిశ్వరుల శ్రాతపథమ్మున నాడనేర్చి బల్‌ 
నుక్కువ నెల్ల వేళ స్మృతిమార్గమునన్‌ జరియింపనేర్చి యే 
మక్క ! భవత్కటాక్ష మిది యస్థిరమున్‌ గుటీలమ్మెకాక యా 
ప్రక్కన తమ్ములన్‌ సీరులం బట్టపగల్‌ వడిం దోణెడింగదే ! 


మునీశ (రుల శ్రాతమార్గమును బొంది శ్రుతివిహితమైన మార్గము -శ్లేకర్ణమా 
ర్లమును - వినికిడినిపొంది) స్మృతిమార్గమున నెల్లప్పుడు సంచరింప నేర్చియు స్మృతి 
FA లీ య 
= నున్వాదిస్మృతి-- శ్లేష జ్ఞప్తీ. నీ కటాక్ష మస్టీరము (చంచలము) వక్రమునగుట 
యేగాశ పటపగలు తమ్ముల = పద్మముల సిరులను దోచుకొనుచున్నది. ఇది యేమీ 


యన్యాయమమ్మా | 

నిత్యం శ్రుతేః పరిచితౌ యళమాన మేవ 

నీలోత్సలం నిజసమీపనివాసళోలమ్‌ 

ప్రీత్యెన పాఠయతి వీక్షణదేశికేంద్ర 

కొమౌక్షి కిం ను తన కాఠిమసం ప్రదాయమ్‌| 33 


అనయము నా (శుతిన్‌ బరిచయమ్మెనయం దనచెంతనే వసిం 
పను దమిగొన్న నల్లగలువంగని కాళిమనంప్రదాయ నుం 

తను జదివింపం ్రితిగొనునా యిది నీదు కటాక్షమన్న చ 
కని గురుచక్రవర్తి త్రిజగజ్జననీ | జనతార్తి భంజనీ ! 


ఎల్లపుడు (శ్రుతిపరిచయమునకు యత్నించుచు వేదవిజ్ఞానమును బడయ ప్రయ 
త్నము సేయుచు. శ్లేషకర్లభూషణమై వర్తించుచ్చు. తనచెంతన వసింప గుతూహల 
పదు నల్లకలువను నీ కటాక్షమను నాచార్యచక్రవర్తి ప్రీతితో కాళిమసం ప్రదాయమును 


| నలుపుయొక్కరీతిని) చదివించుచున్నదా యేమి ? నీ కటాక్షము నల్లగలువను మించి 
నున్నదని భావము, 


ఖ్రాంత్వా ముహుః స్త్రబకిత స్మిత ఫేనరాశా 

కొమాక్షీ వక్త్రరుచినంచయవారిరాశా 

అనన్షతి శ్రిప్టురమర్షన నేత్ర 

రాలభ్య దేవి తన మన్హ మసాంగ సేళుమ్‌! 3౪ 


మూకపంచశతి 141 


(ప్రోవులుగిన్న లే.తనగపుం దిలినుర్వులు తూయు నీ ముఖ 
శ్రీవనరాశిలో, దిరిగి సేతువుగాగొని నీ కటాక్ష మున్‌ 
దేవి ! ప్పరారినేతరమ తేలు నమందముదంబులోన సం 
స్థావితసాధుభక్త కవిపావనవాగ్గ హరీ ! సుధాకరీ ! 


ప్రోవులు ,ప్రోవులై పొలయు చిలునవ్వులను కెల్లనిసురుగులతోదూను నీ ముఖ 
కాంతిసముదములో నీ కటాక్ష మను సేతువు నాధారముగాగొని త్రిపురారి నేత్రలక్మీ 
యమందానందమున నోలలాడుచున;ది, 


శ్యామా తన త్రిపురసుందరి లోచన శ్రీః 

కామాక్లీ కందలిత మేదుకతారకాన్తిః 

జ్యోఛ్చాదతీ స్మీతరుచాసీ కథం తనోతి 

స్పర్జా మసో కువలయై శృ తథా చకోరైః 3% 


సొంపుగశ్యామయై త్రిపురసుందరి నీదగు చూపు ర్మాత్రి రా 
ణీంపు వహించి తారరుచి నింపులు గుల్కుచు పిన్నను Nu 
ల్నింపగ చెన్నెలల్‌ గడకు వెన్నెలప్పల్లులతోడం గల్వపూ 
గుంపులతో విరోధమునకున్‌ దిగునేలనె శెలబాలికా | 


నీ నయనశోభ (శ్యామ = నల్లనిదై శ్లేష-యౌవనమరధ్యస్టురాలె ) తారరుచిచే 
సొంపుగుల్కుచు (తారరుచి = కనుసాపలతళుకుచే నక్ష్మత్రములకొంతిచే) బజునవ్వ్వుల 
వెన్నెలలుగాయ వర్తించియు వెన్నెలతో వెన్నెలపులుగులతో (చకోరములతో ) కలప) 
వులతో దగవులకు దిగనేలమ్మా |! 


కొలాంజనం చ తన దేవి నిరీక్షణం చ 

కామాక్షీ సామ్యసరణీం సము పైతి కొన్నా 

నిశ్శేష నేత్రసులభం జగరీషు పూర్వ 

మన్య త్తి) నేత్రసులభం తుహినా ద్రికన్యే 3౬ 


నల్లనికాటుకల్‌ భువననొయకి నీదగు చూపు లొక్కటై 
యుల్లసిలున్‌ వినీలరుచియొస్తున సామ్యము పూని; అందునున్‌ 
దొల్లింటి దెల్ల నేత్రములనున్‌ సులభంబగు ! దేవదేవధి 
వల్లభ ! యా త్రినేత్రసులభంబగు నమ్మలివస్తు వమ్మరో ! 


142 కటాక్ష శతకము 


దేవీ ! నల్లనికాటుకయు. నీ చూపును కాంతిచేత పరస్పరము సామ్యము 
పొందుచున్నవి. కాని అందు మొదటిది సర్వనేత్ర సులభము. రెండవది త్రినేత్రమా 
త్రసులభము. అనగా నీ కటాక్షమునకు పరమశివుడొక్కడే పొత్రుడని భావము, 


ధూమాొంకురో మకర కేళనపావకస్య 


కామాక్షి నేత్రరుచినీలిమచాతురీ తే 
అత్యంత దమద్భుత మదం నయన త్రయస్య 


హర్లోదయం జనయతే హరిడాంకమౌలేః| రితి 


అది మకరధ్వజుండ నెడి యగ్ని. దలంకొను ధూనురేఖ నీ 
సదమలనీల నే త్రరుచి చాతురి" నింతలకెల్ల వింత య 
య్యది హరిణాంకమౌళి నయనాంకితమై తమి నింపజాలి న 


ట్టేది యగు పెందునేని ముకుటీతటసంఘటితై ందవార్భటీ . 


మన్మధుడను నగ్నిం (గ్రమ్మిన పొగ నీ కనులయందలి నీఠిమశోభ, ఐనను 
చంద్రశేఖరుని చూడ్కులు మూడింటికి నది ఆనందజనకమగుచున్నది. ఇది అత్య 
ద్భుత విషయము. 


ఆరంభలేశసమయే తవ వీక్షణస్య 

కామాక్షీ మూకనుపీ వీక్షణమాత్రనమ్రమ్‌ 

సర్వజ్ఞ తా నకలలో కసమక్ష మేవ 

కీర్తి స్వయంవరణమాల్యవతీ వృణీశే] 3౮ 


తలికడకంటిచూపుచిరుతున్న తొలంకుక్షణాన నీక్షణ 
మ్మొలసినయంత నీదుదరి నొయ్యన వ్రాలెడునట్టి మూకునిన్‌ 
లలి వరియించునమ్మ సకలజ్ఞత కీరితియున్‌ స సయంవరో 
డ్ష్రలమగు వూలమాల గొని నర్వజగమ్ముసమక్షనుం దుమా ! 


నీ కటాక్షలేశము ప్రసరించుట ఆరంభ మైనసమయముననే నీ దర్శన మాత్ర 
ముచే నీ దరినివ్రాలిన మూగవానినికూడ సర్వజ్ఞత (ఒకానొకనాయిక) శ్రీర్తియను 
“స్వయంవర మారికను గొనివచ్చి అలంకరించి సర్వలోకసమ్నక్షమున వరించును. 


కొలారిబువాహి ఇవ తే సరితాపహారీ 

కామాక్షీ పుష్టర మధఃకురుతే కటాక్ష 

పూర్వః పరం క్షణరుచా సము'వైతి మై 

మన్యస్తు సంతతరుచిం ప్రకటీకరోతి! 3౯ 


మూకపంచశతి 143 


తరుణపయోదమట్లు పరితాపము నార్సు భవత్కటాక్ష వి 
స్థురణము పుష్కర మ్మొరిగిపో నొనరించెడునమ్మ యందు ముం 
దది క్షణప్రభం జెలిమిదాల్చెడు నవ్వలి దందులోన ని 

బృరముగ తెంపులేని రుచిపాకము వెల్లడి సేయు - 


నీ కటాక్షము వర్షాకాల మేఘమువలె తాపము హరించునదై తల వంచుచున్నది. 


కాని యీ రెండింటిలో. మొదటిదగు మేఘము క్షణప్రభతో = మెరుపుతో చెలికా 
రము వాటించుచున్నది. రెండవదియగు నీ ము సంతతప్రభను = నిరంతర 
కాంతిని  వెలువరించుచున్నది. 


సూశ్త్మే ఒసి దుర్గమతరేఒసి గురుప్రసాద 

సొహాయ్యకేన విచర న్నసవర్గమారే 

సంసారపంకనిచయే న సతత్యమూం తే 

కామాక్షి గాఢ మవలంబ్య కటాక్షయష్టీమ్‌! ౪౮0 


దుర్గమ మెంతొ సూక్ష్మమగు త్రోవగదా అపవర్గమన్న య 
మ్మార్గము, దానిలోనం జను మానిసి యొజ్జయనుగ్రహమ్ము సం 
సర్గము తోదుజేసికొని సంసృతిపంకమునందు. గూలం డో 
దుర! భవత్కటాక్షమను తోరపుయస్టి గ్రహించి యూతగన్‌. 


అపవర్గమార్గము (మోక్షమార్గము) మిక్కిలి సూక్ష్మము. ఎంతో దుర్గమము. 
అట్టి దారివెంటనే. ఆచార్యానుగ్రహమును తోడు సేసికొని యేగు మనుజుడు స్‌ కటాక్షము 
నెడి చేతి కట్ట నూతజేసికొని సంసారమనెడి బురదలో బడిపోక గమ్యస్థానము సేరును, 


కామాక్షీ సంతత మసౌ హరినిలరత్న 

స్తంభే కటాక్షరుచిపుంజమయే భవత్యాః 

బద్దోఒపి భక్తినిగలై ర్మమ చిత్తహస్తి 

స్తంభం చ బంధమసి ముంచతి హంత చిత్రమ్‌|| ౮౧ 


పొలపగు నీ కటాక్షరుచిపుంజమునా. జను నింద్రనీల మం 
జులమగు కంబమందుం దగం జొన్నియు గట్టిగణట్ట భక్తిశ్ళం 
ఖలముల నాదు చిత్తమను_గంధగజం బిది యేమి చిత్రమో 
తలంగుగదమ్మ_బ్రంభమును స్తంభముంగూఢ నగేంద్రనందనా ! 


144 కటాక్ష శతకము 


గ కటాక్ష కాంతిప్టంజమయ మైన ఇం ద్రనీలస్త ంభీమునందు చేర్చి భక్తీ యెడ 
గొలుసులచే నా చిత్తమను మదగజము దృఢముగ కట్టబడినదై కూడ స్తంభమును 
= కట్టు కొయ్యను స్పబ్ద భావమును, బంధమును = కట్టుగొలుసులను సంసార 
బంధమును కూడ త్రెంచుకొని పోవుచున్నది. ఇదియేమి చిత్రమమ్మా ! శ్లేష, 


కౌమొక్షీ కర్ణ య్రముపి సంతత మంజనం చ 

బిభ్ర న్నిసర్గతరలో=పీ భవత టొక్షః 

వేదుల్య మన్వహొ నునంజనతొాం చ భూయః 

వ చ భక్త పాదయాయ కద్ధరి దదొతి 
|] 





నలుపు ధరించి కొటుగ ఘనంబుగ దాలిచి సొజమైన చం 
చలతను బూనియున్‌ జనని ! చక్కని నీదు కటాక్ష మెట్లొకో 
సలుపు ననంజనత్వమును స్వచ్చతయున మణీ నిశ్చృలత్వ మిం 
ఫలనడ నాప్తభక్తహృదయమ్ములయం దనయమ్ము శాంకరీ 1 


నల్లదనము. కొటుకను నెడతెగక ధరించెడి చక్కని నీ కటాక్షము సహజ 
చంచలమయ్యు. భక్త హృదయమునకు స్వచ్ళతను అనంజనభానమును (సుఖదుఖాది 
ద్యంద్వమాళిన్య సంపర్కములేమిని) నిశ్చలత్వమును సమకూర్చుచున్నది. ఇది యెట్లో 
NaN yn | 


మన్దీస్మత స్తబకీతం మలీకుణ్ణలాంశు 

స్తోమస్రవాలరుచిరం శిశిరీకృతాశమ్‌ 

వొమ్మాక్షీ రాజతి కటాక్షరుచేః కదన్సు 

ముడ్యాన మమ్చు కరుతాహరిజేక్షతాయాః| ర 


దరహానమ్ములు పూవ్పుగుత్తులుగ నుద్యత్కుండలాంతర్మణి 
స్థురణమ్ముల్‌. చిగురాకుశోభగ దెనల్‌ పూరించుచున్‌ జల (లన్‌ 
వరలున్‌ నీదు కటాక్షప్పం ద్యుతికదంబం బంబ ! సాక్షాత్త్ససా 
హరితాక్షీ సువిహోరహారి వర మోద్యానమ్ముగన్‌ బార్వతి ! 


చిజునవ్వులచే పూగుత్తులు తొడిగి రత్నకుండల కాంతులచే చిగిజించి దిక్కుల 
యందు చలువలను జిమ్ముచు నీ $/టాక్షకాంతి కదంబము (కడిమిచెట్లతోపు) కరుణ 
యను సుందరి విహరించు నుద్యాసమై ఫిలసీల్లుచున్నది. స్ట 
రం a) 


మూ కసంచశతి 1s 


కామాక్షీ తావకకటాక్షమహెం ద్రనీల 

సింహాసనం (శ్రితనతో మకరధ్వజస్య 

సామాజ్యమంగలవిధా మణికుణ్ణల శ్రీ 

ర్నీరాజనో త్స వతరంగితదీ సమా లా! i 


భాసిలునమ్మ నీదగు నసాంగము పేరి మ హంద్రనీలసిం 


హోసన మ మకరాంకుని రాచరికంప్పు మంగళా 
ల్లా 


< 


చి 


సనిమిత్తతన బడగ లాలితసన్మణికుండలప్రభల్‌ 
డాసి నివాళియుత్పవములన్‌ దరగల్‌ గొను దీపమాలలై, 
యై 


3 


అమ్మా ! నీ కటాక్షమను నింద్రనీలమాణిక్య సింహాసనము. నధిష్టించిన మన్మ 


ధునకు సామాజ్యలక్షణముగ నిచ్చు మంగళనీరాజనోత్సవమందు నీ మణికుండల ప్రభ 
దీపమాలికయై రాజిల్లుచున్నది. 


మాతః క్షణం స్నపయ మాం శవ మ్షితేన 

మన్హాక్షీ తేన సుజనై రపరోక్షి తేన 

కామాక్షీ కర్మతిమిరోత్స రభాస్న_ రేణ 

శ్రేయస్క రేణ మధుపద్యుతితస్స రేణ| vA 


రంపిలు కర్మమన్‌ దిమిరరాగికి భాస్కరు(డాచుం దేటిగుం 
సంపు హరించి సిగ్గు తులకింప మన షె సమక్ష మందున 

చ తప్పు శ సా Te 
సొంపగు న్నీ నీక్షణమ్మున ననుక్షణమున్‌ వను అ స్నాన ము 
డింపు మశేష మంగళసమీక్ష ఇరక్ష ణదక్షైిణమ్మునన్‌ . 


అమ్మా ! శ జ్ఞానులచే (ప్రత్యక్ష క్ర కరింపబడున దై సిగ్గు తుల లతంచునట్టయు స్క కర్మరూప 
మైన తమన్నీసార్‌రేక సు సూర్యుండై నట్టయు, తుమ్మెదల రాంతని దస్కరించునట్టియు, 
శ్రేయస్కర మైనట్టియు, సుజనులకు సాక్షాత్కరించు నీ కటాక్షముచే నొక క్షణము 
నన్ను స్నానమాడింపుము. 


పైమాపగాపయసి మజ్జన మారచయ్య 
యుక్తి స్మితాంశుకృతభస్మ విలేపన క్రీ 
కామ్మక్ష కుణ్జలమణిద్యుతిభి ర్రటాలః 
శ్రీకంళమేవ భజతే తవ దృష్టీపాతః ౮౬ 


10 


146 కటాక్ష శతకము 


సరస్యప్రేమమహాపగాజలములన్‌ స్నానంబు గావించి ని 
దరహాసాంశువులన్న భూతి యదియున్‌ బైంబూసి శ్రీకుండలాం 
తరమాణిక్యరుచిన్‌ జటాలమగుచున్‌ ద దక్షణ మ్మో మహే 
శ(రి ! గావించు శివార్చనమ్ము త్రిజగద్వాల్ణభ్య సౌలభ్యమై. 


నీ కటాక్ష మొక శై వదీక్షితునట్లు (ప్రేమ యను నదిలో స్నానముచేసి చిరునవ్వు 
తళుకనెడి వెరిబూది పూసికొని కుండలమణికాంతులనెడి జడలు దాల్చి శ్రీకంకునే 
భజించుచున్నది. 


కె వల్యదాయ కరుణారసకీంకరాయ 

ర శ 
కామాక్షీ కన్హలితవిభ్రమశంకరాయ 
ఆలోకనాయ తన భక్తశివంకరాయ 
మాత ర్నమో.స్తు పరతన్తి) తశంకరాయ 








ve 


కరుణర సై కకింకరము కందళితాద్భుతవిభ్రమాత్త శం 

కరము విముక్తి కిం గరము గారణముం బరతంత్ర మాత్మశం 
కరము భవతు టాక తిలకమ్మున కంచితభక్తీ మచ్చివం 
కరమునకున్‌ నమస్కృృతి జగజ్జననీ | జనిమృత్యుభంజనీ | 


శ్ర వల్యానందకరము  కరుణారసకింకరము కందళితవిలాసశంకరము భక శివంకర 
మును నైశంకరుని వశీకరించుకొనిన నీ కటాక్షమునకు నమస్కారమమ్మా | 


నామాజ్యమంగలవిధా నుకరధ్యజస్య 

లోలాలకాలికృత శోరణమాల్యళోభే 

కామేశ్వరి ! ప్రచలదుత్నలవై జయస్తీ 

చాతుర్య మేతి తవ చంచలదృ్భష్టిపాతః ౮౮ 


కీరితిగన్న య మ్మకరకేతను రాచరికంప్పు మంగళా 
చారమనంగ ముంగురుల దక తోరణమాల్యశోభ క్‌ 
కూరగ నీదు చూప్పబెళుకుల్‌ చలదుత్సల వైజయంతి శృం 
గారచమత్కి యం బడయుంగాదె నగాధివభాగ్యదేవతా ! 


మూకపంచశతి 147 


ఓకొ మేశ (రీ |! ఆ కాముని స్య గౌజ్యమంగళా చారనిర్వహణమున కన్నట్లు 

0% 

అల్లన కదలు ముంగురులచే నలవరింసబడిన తోరణమాల శోభయందు నీ చంచలమెన 
వ 


కటాక్షము చక్కగా నూగు... కలువపూమాలచే ఘటించిన వైజయంతి (పతాక) 
యొక్క చమత్కారము బడయుచున్నది, 


మార్గేణ మంజుకచకాన్తిత మోవృ తేన 

మన్హాయమానగమనా మదనాతురాఒసాౌ 

కామాక్షీ దృష్టి రయతే తవ శంకరాయ 

సంకేతభూమి మచిరా దభిసారి కేవ! ౮౯ 


బాతిగం గుంతల ప్రభలునా. దగు చికటిగమ్ముదారి నీ 
రీతిని శంకరుంగుజీచి (ప్రతి మెయిం దను నీదు దృష్టి యో 
మాత మనోజ్ఞమందగతి మాటికి న మ్మరుబారి వేగి సం 
కేతసదమ్ముం జేర. దమకించుగదే యభిసారికాకతిన్‌. 


నల్లని నీ కుంతలములకాంతి యనెడి చీకటుటు గ్రమ్మిన దారివెంట మందమం 
దగమనమున మరుబారికి జిక్కి నీ చూప్పు సంశేతస్టలమున కేగు తమోబఒభిసారికవలే 
శంకరుని గూర్చి చనుచున్నది. 


ద్రీడానువృత్తి రమణీకృతసాహచర్యా 

శ వారితొం గలరుచా శశి శేఖరస్య 

కామాక్షి కాన్తిసరసీం త్వదపాంగలక్ష్మీ 

ర్మన్షం నమాశ్రయతి మజ్జనకేలనాయ। ౫0 


అనువృత్తింగొను లజ్జయన్న చెలితోడైరాగ బాలేందుచూ 
డుని కంఠ ప్రభచేళ శ వలితమట్టుం బల్బు నక్కాంతినా( 
జన్లు నచ్చంపుసరస్సులోనికి దిగున్‌ సర్వేశి ! యళ్లిల్ల ను 
జ్ఞన కేళీకుతుకాన నీదగు కటాక్ష శ్రీ పురారిప్రీయా ! 


నీ కటాక్షలక్ర్మి అజ్జయను చెలికత్తె తోడై వెంబడింస శశిశేఖరుని కంరప్రభచేత 
జు జి రు 
నొచుపట్టినట్టున్న కాంతియను సరస్సునందు మడ్జన క్రీడ శేయుటకొటకు మెల మెలన 
(Ae) sw) fine గ ధిని 
జనుచున్నది, [| 


కాక శతకము 


కాషాయ మంశుకమివ ప్రకటం దధానో 

మాణిక్యకుండలరు చిం నుమళావిరోధీ 

చుత్యంతసీమని రతః సుతరాం చకాస్తి 

కామాక్షి తావక కటాక్షయతీశ్వరో ఒసౌ| 2౧ 


కోమలపద్మరాగమణికుండల కాంతులు కొవిచీరగా 

నేమమునం ధరించి కడు నెర్చున దుర్మమతన్‌ హరించి యా 
హా! మసలంగనేర్చె (శుతియంతిమసమల నుర్దిసిల్లు నే 
భామృదువౌచు నీదగు. నపాంగయతీశ్వరమూర్తి నిచ్చలున్‌. 


మమకారమునకు విరోధియై మాణిక్యకుండలకాంతిని కాషాయాంబరమునట్టు 
ధరించి నీ కటాక్ష మను సీ యతీశ (రుడు శ్రుత్యంతసీమల = వేదాంతవీధులందు 
(శ్రుతి + అంత సీమలు = కర్ణాంతిక ప్రాంతమున) ముసలం గుతూహలమునిని 
రాణించుచున్నాడు. 


పాషాణ ఏద హారినీలమణీ ర్తి నేషు 

(ప్రమ్వానతాం కువలయం ప్రకటీకరోతి 

నెమిత్తికో జలద మేచకిమా తతస్తే 

కామాక్షి శూన్య ముపనాన మపొంగలక్ష్మ్యిః! గ్ర 


సవలున నల్లగల్వపువు వాడునుబో, హరినీలరత్నమా 
అపునొక నల్లరాయి. జలదావళిరంగు నిమిత్త లబ్ద మి 
ట్లవృటను దల్లి నీదగు కటాక్షపుసొంపున కీడు సున్న శాం 
భవి ! నిజభక్తలోకకృతవైభవి ! శాత్రవచచండభైరదీ ! 


ఇంద్రనీల మదియొక పాషాణము. నల్లకలువపవువ్వు వాడిపోవునదే. మేఘము 
నలుపు సైమి త్రికము, (వర్నాకాలనిమిత్తముగా నేర్పడునది) అందువలన నీ కటాక్షంపు 
సొంపునకు సామ్యము శూన్యము. ఇంద్రనీలమణిలో లేని మార్చవము, కలువలో 
లేని అనిమిత్త్ర మైన నైల్యము, కామాక్షీకటాక్షమందు విశిష్టలక్షణములై యున్నవని 
భావము. 


శృంగారవిభ్రమవతీ సుతరాం సలజ్ఞా 

నాసా(క్రమౌక్తి కరుచా కృతమన్హహాసా 

శ్యామా కటాక్షసుషమా తవ యుక్త మేత 

త్సానూక్షీ చుంబతి దిగంబరవక్త౦బిమ్చుమ్‌| x3 


మూకపంచశతి 1419 


అద్దిర అడ్డబాసజిగి నచ్చము నించుచు మందహాసమున్‌ 

నెంతయును మోహనలజ్జను నీ కటాక్షమం 
దొద్దికగన్న కాంతి యది యొక్క దిగంబరు ల్‌ 

ముద్దిడు శ్యామయౌట నది పోలునుగాదె చిదంబరేశ్యరీ 


కామాక్షీ ! నీ కటాక్షశోభ శ్యామయై నల్లనిదై (శ్లేష - యౌవనమధ్యస్థురాళై 


ధి 


- ప్రాడయన్నమాట) శృంగారవిలాసవతియై లజ్జ ావత్‌మై అడ్డబాస ముత్తియమునందు 
గులుకు_ తళుకుచే చిరునవ్వు నవ్వుచు నొకానొ క్త దిగంబరుని ముఖబింబమును ముద్దా 
డుచున్నది. ఇది యుక్త మేగదమ్మా ! ప్రాఢయగు నాయికకు ఇట్టు తనకు దా 
విశ్చంఖల ప్రవృత్తి వహించుట యుచితమే యని తాత్పర్యము, 


నీలోత్సలేన మధుపేన చ చ దృష్టిపాతః 

కొమొక్షీ తుల్య ఇతి తే కథ మొమనన్తి 

శళ్యేన' నిన్హతి యదన్వహ మిన్తుపొదా 

న్నాధోరు హేణ యదసా కలహాయతే చ|| AY 


అమ్మరొ ! నీదు చూప్పు సమ మందు రదెట్టులె నల్లగల్వతొ 
నమ్మధుపమ్ముతోడ నిది యచ్చ చ్చప్పు శె త్యముచేత “నిందుహొ 
దమ్ముల నాడిపోస మటే తా జలజమ్ములతోడ గాఢచై 

ర మ్మొనరించుచుండు(గద రాజతశై లదిహారివల్లభా | 


స్ట్‌ కటాక్షము నల్లగలువతో, తుమ్మెద సమానమని పండితులు ఎట్టు చెస్పు 
చున్నారో ! ఇది చలువదనమునే చంద్రకిరణములను నిరంతరము నిందించు మున్నది 
కలువలతో కలహమాడుచున్నది. 


ఓప్ట ప్రభాపటలవిద్రుమముద్రితే శే 

భ్రూవర్ణివీచిశుభగే ముఖకాన్తి సిన్హా 

కామాక్షీ వారిభరవూరణలనమ్బుమాన 

కాలామ్చువాహసరణిం లభతే కటాక్ష్షః|| సో 


అరుణతరాధర ప్రభల యర్‌ పవడంబుల డంబుమీరి సుం 
.దరమగు భూలతోర్ముల, దన ర్బెడు నీ ముఖకొంతిసింధువన్‌ 
దొరగి రసంబుల న్నినుచు నొక్క నవాంబుదవిభమ ప్రభా 
సరణి గడించికొన్నది నిజమ్ముగ నీదు కటాక్ష మందికా ! 


స అల LEE C25 


నీ కటాక్షము ఎజ్జని పెదవియందరి తళుకనెడి సవడములతో నలరుచు నంద 
మెన .కనుబొమల విలాసములనెడి కెరటములచే నొప్పెడె నీ ముఖకొంతి యనెడి 
సిరధువునందు సీనీ పూరింప (వ్రేలు (క రర మేధను ఎయొక్క పోలికను బడ 
యుచున్నది, 


మన్హస్మితై ర్హ రవలితొ మణికుణ్జలాంశు 
సంపర్సు కోహిత్రరుచి స స్త్వదపాంగధారా 
కామాక్షీ మల్చికుసు మై ర్నవపల్ల వైశ్చ 
నీలోత్సలైశ్చ రచితేవ విభాతి మాలా) 


తెలుపయి మందహాసముల దేవి ! లసన్మణికుండలప్రభల్‌ 
గలియగ నెట్టనౌ తళుకు గ్రమ్మిన నీదు నపాంగధార మ 
ల్లేలు మటి లేంజివుళ్ళు మణీ లెక్కకు మిక్కిలి నల్లగల్వలున్‌ 
గలియగ (గ్రుచ్చు మాలికరకమ్మున నింపులు నింపు నమ్మరో ! 


చిరునవ్వులచే దెలుపెకి కే మణికుండలప్రభలచే 3 నిరు 
గధార మల్లెలు చివుళ్ళు, అటుమీద నల్లగలువలు కలిపి 


పుగొని కులుకు నీ యసాం 
cE 
సొంపు నింపుచున్నది. 


గుచ్చిన మాలికవిధంబున 


కామాక్షీ శీతలకృపారసనిర్ష రాంభ 

స్పంపర్పషక్ష్మలరుచి స్యృదపాంగమాలా 

గోభి స్సదా పురరిపో రభిలక్ష్యమాణా 

దూర్వాకదంబకవిడంబన మాతనోతి| షె 


నిరతము నీ కృపారస వినిర్మల శీతల నిర్హరోదక 

యు 
మ్మొరయంగం బక్ష్మలించు తళుకొంది త(దియకటాక్ష మూలికల 
రోరయుంగదమ్మ యగ్గరిక కదుబ్బుల నుబ్బున నంగదించి య 
ప్పురరిపుగోకదంబ మటుం బూనిన వేడుక జెంగలింపంగన్‌. 


ఎల్లప్పుడు నీ చల్లని కృపారసమను సెలయేట నొరసి వికసించు కాంతితో గూడి 
నీ కటాక్షమాల పరమశివుని గోవులచే (గోవులు -- ఆవులు. శ్లేష -- నల 
నభిలషింపబడుచు దూర్వాకదంబమును (గరికదుబ్బులను) నలుపుచే పోలుచున్న ది, 


మూకపంచశతి 151 


హృత్సంకజం మమ వికొసయతు (ప్రయుష్ట 
న్నుల్లాస ముత్సలరుచే స్తమసాం నిరోద్దా 
దోషానుషంగజడతాం జగతాం ధునానః 
కామాక్షి వీక్షణవిలాసదినోదయ సే ig 


పూసి హరించి యా కలువపూలరుచిన్‌ దమ ముక్కడంచి దో 
షానుగమైన జాడ్య మది సర్వజగంబులలో విదల్సి య 
మ్లానభ్రవత్కటాక్షసువిలాస దినోదయ రేఖ వొల్ని నా 
మానసపంకజమ్మున కమందవిలాసము గూర్చుగావుతన్‌. 


కలువపూవుల కలికితనము దొంగిలి తమస్సులను హరించి జగత్తులయొక్క 
దోషానుషక్త మైన జాడ్యమును (రాత్రినిమిత్తముగా నేర్చడిన మాంద్యమును) విదళిం 
చునదై యున్న నీ కటాక్షవిలాస మను దినోదయరేఖ (పగటికాలపుసాగసు) నా 
మనఃపద్మమును వికసింప (జేయుగాక, 


చక ర్విమోహయతి చన్హ్రవిభూషణస్య 

కామాక్షి తానకకటాక్ష తమః ప్రరోహః 

ప్రత్యబ్ముఖం తు నయనం స్థిమితం మునీనాం 

ప్రాకాశ్యమేద నయతీతి పరం విచిత్రమ్‌॥ గన 


ఐందవభింబమౌళి కను లద్దిర మోహమునంద ముంచి నిర 
డెందు కటాక్షమన్‌ మొలకచి(కటి లోమొగమైన మౌనిరా 
డృందముకన్ను సుసిమితరీతి నొనర్చుచు సుప్రకాశతన్‌ 

ర్‌ (4, 
బొందంగండెయుచున్నది యభూత చిచిత్రమిదెంతయో సుమా | 


చంద్రశేఖరుని చూపులను మోహింపజేయుచునుందు వీకటాక్ష మను చీకటి 
మొలక మునుల అంతర్ముఖమై సుస్త్రిమితమైన నేత్రమును సుప్రకాశ మొనరించుచున్నది. 
విచిత్రము కదా ! మోహకారణమైన వస్తువు ప్రసన్నతను గూర్చుట విరుద్దమని భావము. 


క్షి క్‌ 
కామాక్షీ వీక్షణరుచా యుధి నిర్దితం తే. 
నీలోత్సలం నిరవశేషగతాభిమానమ్‌ 
అగళత్య తత్సరిసరం శ్రవణాదతంస. 
వ్యాజేన నూన నుభయార్థన మూతనోతి। ౬0 


152 కటాక్ష శతకము 


నీ నెలీచూపుతళ్కులి వినిర్హితమై యని నళ్లకల్వ సుం 

తే నధిమానముల్‌ మిగుల కేగి తదంతిక మూని నిల్చి య 
వ్వీనులయాకు రేఖ మిష వెట్టి నిజ మ్మభయమ్ము చేదుచు 

న్నా ననుచున్న దమ్మరొ | కన చుతిపూరముతళ్కునన్‌ నగన్‌, 


నీ చూప్పుల తళుకుతోడి యుద్ధమున నోడి నల్లకలువ అభిమానము ఏడి 
చెవ్యాకు నెపమున (చెవికి వెట్టుకొను ఆభరణము) నీ కటాక్షపరిసరమున శే 
అభయము వేడుకొనుచున్నట్లున్నది. 


ఆశ్చర్య మరిబ మదనాభ్యుదయావలద్భుః 

కామాక్షి చంచలనికీక్షణవిభ్రమ స్తే 

ధైర్యం విధాయ తనుతే హృది రాగబస్థమ్‌ 

శంభోస్తదేవ విపరీతతయా మునీనామ్‌! ౬౧ 


అచ్చెరు వంబ పూని మదనాభ్యుదయం బవలంబనంబుగా 
నుచ్చలితమ్ము నీ కనులయొప్పిద మమ్మరొ ! శంభుదేపు రై 
ధ్యోచ్చయ మెల్ల జిమ్మి మదినుంచుచునున్నది రాగబంధ ఫీ 
నుచ్చన కన్యధావిధి యమర్శుచునున్నది మౌనిపాళికిన , 


మన్మథుని అభ్యుదయమెల్ల నవలంబముగా గొని ని చంచల కటాక విలాసము 
శంకరుని దై ర్యాతిశయ మెల్ల విదళించి ఆతని హృదయమున నెనలేని రాగబంధమును 
కూర్చుచున్నది. మునుల సృదయమునమాత్ర మిందులకు వ్యతిరేకము సేయుచు 
న్నది. అనగా వారికి ఎనలేని ధిరత్వమును -- విరాగమును కలిగించుచున్నదని 
భావము, 


జన్లో స్పకృత్నరిణనులో జగదీడ్యతాం చ్‌ 
శేజస్వితాం చ నిగితారి చ మతిం సఖాయాొం 
కామాక్షీ మాక్షీకర్చురీమిన వైఖరీం చ 


లకీం చ షక్ష్యలయతి క్షణ మీక్షణం తే| ౬౨ 


నిముసము దృజ్నీ మేష మిది నీయది నీకడ వ్రాలు జీవియం 
దమలయశస్వితన్‌ మటి మహస్వితయున్‌ మతిసూక్ష్మతన్‌ సభా 
గ్రముల నమందవై ఖరీ మరందర్భురీకృతమాధురీసమ 

క్రమత నఖండలక్ష్మియు విరక్తియు. బక్ష్మలిత మ్మనర్చెడిన్‌. 


మూకపంచశతి 153 


నీ కటాక్షము నిమిషమాత్రము నీదరిని వ్రాలి యొక్కమారైన నమస్కరించు 
జీవికి శేజన్సును, సభారంగములయందు నిశిత మైనబుద్దిని, తేనెవాక వ వైఖరిని 
(వా గృరియన్నమాట, అఖండలక్ష్మీని, సకలజగత్నరిశసీ ని పెంపొందింప; జేయుచున్నది. 


కాదంబినీ కి మయతే న జలానుషంగం 
భృంగావళి శీ మురరీకురుతే న సద్మమ్‌ 
కింవా కలిన్లతనయా సహతే న గంగామ్‌ 
కామాక్షీ నిశ్చయపదం న తవాక్షి లక్ష ్మః| ౬ 


అది కొర్మబ్బుల గుంపె యందును జడాసంగమ్మునుంబొంద ద 
య్యది భృంగావళియౌన కైెకొనదుపో ఆ పద్మసౌందర్య మ 

య్యది కాళిందియ నీ కటాక్షరమ యౌనా గంగ నొక్కింతసై 
పద రాకున్నది నిశ్చ్వయమ్మునకు నంబా ! తచ్చరిత్ర మ్ముమా. 


నీ కటాక్షశోభ కాదంబిని (మేఘపంక్తి) అగునా యని భావించినచో మేఘ 
పంక్తి. జడ ఆసంగము = నీటితోడి చేరిక పొందునది. నీ కటాక్షము ఒడులతో 
కలయికపొందనిది. నీ చూపవు తుమ్మెదల ప యగునందుమా యది పద్మమును 


ఆమోదించును. నీ చూప్పు పద్మమును నిరసించును. ఇక నీ అపొంగము కాళింది 
యనుకొందుమా యది గంగ యెడ సహనము చూపును. నీ చూళ్చ సృ స్వచ్చత 
ములో నా గంగను సహింపదు. ఈ విధముగా నీ కటాక్షసొందర్యము పోలిక ఒక 
నిశ్చయమునకు అవకాశము లేనిదై యున్నది. 


కాకోలపావకత్సణీకరణేఒపి దక్షన్‌ 

కామాక్షి బాలకసుధాకర శేఖరస్య 

అత్యన్తశీతలత మో౬ స్యనుపారతం తే 

చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః ౬౪ 


నిరుపమ దుర్విషానలతృణీకరణంబున దక్ష్నడౌ సుధా 
కరణిశుమౌళి మానస మకంప్యము దానినిగూడ మోహాని 
రృరదశ ముంచుచున్నది స్వభావ సుగితలచారుభావ వి 
స్థురణము నీ కటాక్షమిది చూడ విచిత్రముగాదె శాంభవీ ! 


మిక్కిలిచల్లనగు నీ కటాక్షము ఘోరవిషాగ్నిని దృణకరించుటలో కడుదిట్టమగు 
చంద్ర రేఖావతంసుని మనుస్సునుగూడ మోహపడునట్టు | తబ్బిబ్బుపడునట్టు) చేయు 
చున్నది. ఇది చాల యాశ్చర్యము గూర్చు విషయము. 


154 కటాక్ష శతకము 


కార్శణ్యపూరరసవర్దిత మమ మోప 

కన్లోగ్లతం భవమయం విషపాదసం మే 

తుంగం ఛినత్తు తుహినాద్రిసులే భవత్యాః 

కాళ్ళోపురేశ్వరి కటాక్షకుఠారధారా] ea 


ఈశ్వరి చెండుంగావుత ద(దియకటాక్షకురారధార కాం 
చీశ రి మా భవాఖ్య విష వృక్షము నంచిత మోహకందమున్‌ 
శశ్వదది ప్రవృద్ధము నిసర్గమహా[గ్రహవారిచేత వే 
విశ్వహేతై కత్రోషణి ! సవిత్ర హిమాద్రికులై కభూషి ణీ | 


నీ కటాక్షమనెడి గండ్రగొడ్డలియంచు మోహమను దుంపనుండి మొలచి. అహం 
కార రససేకముచే శాఫోపశాఖలుగ పెటేగిన నా సంసారమనెడి విష వృక్షమును 
వెంటనే ఖండించుగాక ! 


కామాక్షి ఫో రభనరోగ చికిత్సనార్ధ 

మభ్యర్థ్య దేశికకటాక్ష భిష కృ) సాదాత్‌ 

తత్రాపి దేవి లభతే సుకృతీ కదాని 

దత్యన్తదుర్లభీ మపాంగమహొషధం తే aa 


గురుకరుణాకటాక్ష మను గొప్పభిషగ (రు సుప్రసాదని 

సురణను గోరి ఘోరభనమూర్భచికిత్సను బుణ్యు(డేడొ యొ 
కరుడు లభింపం దేసికొనంగల్లును దుర్లభమైనదాని నీ 

శ(రి తుద కెప్పుడో భవదపాంగముహౌోష ధమున్‌ నగాత్మజా ! 


గ 


గురుకటాక్ష మనెడి వైద్యుని యనుగహము నొంది ఘోరసంసారరోగ చికిత్సకు 
డెవడో యొక పుణ్యుడు ఎప్పటికో యొకప్పటికి అత్యంత దుర్లభమైన నీ కటాక్ష 
మహొషధము నడిగి పడయగలడు. 


కామాక్షీ దేశికకృపాంకురమా శ్రయనో 
నానాతఫోనియమనాశితపాశబన్నాః 
వాసాలయం తన కటాక్ష మముం మహన్లో 
అబ్బా సుఖం సమధియో విచరన్తి లోకే] 


మృషా కన్న నన, ir 


గురుకరుణాంకురమ్ము తమకుం గల దిక్కని యెంచి సల్తప 


సిర నియమాళి. బాశములు (దెంచి నట్‌ సమబుద్దులై భవత్‌ 
పరమకటాక్ష మంచితనివాసగ్సహంబుగ గాంచి గాంచి య 


న్నరవరు లీ యశేషభువనాన సుఖానం జరింతు రమ్మరో | 


గురుకరుణాంకురమును తమకు దిక్కుగా గొని బహువిధ తపోనియమముల; 
సంసొరపాశములను |దైంచుకొని నీ కటాక్షమనెడి వాసక్భహమును బడసి మహోనుభ 


వులు సమబుడ్దులై (|బ్రహ్మోనుసంధానపరుశై) లోకమున సుఖముగ సంచరింతురు. 


సాకొతసంలపితసంభృతముక్ట హాసం 
వ్రీడానురాగసహచారి విలోకనం తే 
కామాక్షి కామపరిపన్థిని మారవీర 
సామ్రాజ్యవిభ్రమదశాం ప్రకటీకరోతి 


మాత ! భవత్కటాక్షము సమమ్ముగ సిగ్గును రాగ మూని సా 
కూతములైన సల్కులకు కుల్కుల కెత్తిన ముగ్బ హాస మిం 
సె తులకింపం గొమరిప్పునం దసమాయుధవీరరాజ్య సం 


రు 


జొత మద[భవి;భమదశాపరిపాకము చాటు నీయెడన్‌. 
(జ 


సాభిప్రాయముళై న పలుకులతో కూడిన మృదుమధుర మైన మందహాసముతో దుల 


కించుచు సిగ్గుతో ననురాగముతో గులికెడు నీ చూపు మన్మధవీరసా మ్రాజ్యవిలాసదశను 
చొటుచున్నది, 


కామాక్షి విభ్రమబలై కనిధి ర్విధాయ 

భూవళ్లి చాపకుటిలీకృత మేవ చిత్రమ్‌ 

స్వాధినతాం తద నినాయ శశాంకమౌలే 

రజ్ఞార్హరాజ్యసుఖలాభ మపాంగవీరః a 


భూలతయన్నదివ్యధనువున్‌ వడి వంచి భవత్మటాక్షమన్‌ 
మేలిభటుండు చిత్ర మిదె మేకొని చారువిలాస సై నిక 
శ్రీలను నీ వశమ్ము పొనరించెడు నర్హశశాంకమౌళి సా 
బాలగు నంగరాజ్యసుఖపాక మపూర్వపరా క్రమంబునన్‌ . 


నీ కటాక్షమనెడి యోథుండు కనుబొమలనెడి దివ్యధనువును వంచి విలాసబల 
సంపన్నుడై చంద్రశేఖరుని అర్జాంగరాజ్యసుఖలొభమును స కైవసము చేయుచున్నాడు. 
ఇది యళ్యద్భుతము. 


జుంక నరదషంు 


కామాంకుగై కనిలయ స్తవ దృష్టిపాతః 
కామాక్షి భక్తమనసాం (ప్రదదాతి కామాన్‌ 
రాగాన్విత స్నంయనుసి ప్రకటీకరోతి 

వైరాగ్యమేవ కథ మేష మహామునీనామ్‌ 








90 


వలపులు మొల్కు లెత్తు త్వదపాంగము భక్త మనోగతంబులౌ 
వలప్పులనెల్ల. గూర్చు శివభామిని రాగము తాను బూనియున్‌ 
గొలువ విరాగమున్‌ మునులకున్‌ గతమేమొకొ యద్భుతాద్భుత 
మ్ములు భవదీయవృత్తములు భూధరరాజకుమారి ! శాంకరీ ? 


నీ కటాక్షము కామాంకురమునకు (మన్మథుడను మొలకకు) ఆశ్రయ మైనకతన 
భక్త చిత్తములకు సకలకామముల నొసంగుచున్నది. తాను రాగముతో గూడియు మహో 
మునులకు వైరాగ్యమును ఎట్టు ప్రకటించుచున్నదో ! 


కాలాంబువాహనివ హైః కలహాయతే తే 
కామాక్షి కాలిమమదేన సదా కటాక్ష్మః 
చిత్రం తథాపి నితరా నుముమేన దృ 
సోత్సంఠ ఏన రమతే కిల నీలకణ్ణః|| ౭౧ 


తొలకరి కారుమబ్బుగమితో భవదీయకటాక్ష మెప్పుడున్‌ 
గలహములాడు. గార్నలుపునన్‌ మదమెక్కి; యపైన నృత్యమిం 
'పెలయ నొనర్చు దిని బరికించి యెదం దవుకించి యొంతయున్‌ 
జెలగుచు నీలకంఠనట శేఖరు డంచితచాం ద్రకద్యుతిన్‌. 


కామాక్షీ ! నీ కటాక్షము నలుపువలన గర్వముచే నెల్లప్పుడు కాజు మేఘము 
లతో కయ్యములాడుచున్నది. అయినను దీనిని చూచి వేడుకగొని నీలకంథమూర్తి 
(నెమలి) పురివిచ్చి యాడుచు ఉల్దాసపడుచుండును. (చంద్రరేఖ “కాంతితో గుల్కుచు 
శ్లేష) ఇది యాశ్చర్యము ! 


కామాక్షి మన్మథరిపుం ప్రతి మారతాస 
మోహాన్హకారజలదాగను నేన నృళ్యన్‌ 
దుష్కర్మకంచుకికులం కబలీకరోతు 
వ్యామిశ్రమేచకరుచి స్త్వదపాంగ కేశీ 


మూకపంచశతి 157 


స్మరరిపుంగూర్చి (కమ్ముకొను మన్మధతాపవి మోహరూపవు 
బ్బురవుగు మబ్బునన్‌ నటనముం బొనరించుచు జారుమేచక 
స్థురణము గన్న నీదుకొనచూపనునట్టి మయూరరాజ మ 
మ్మరొ ! కబళించుగావుత మమందమహాదురితోరగావళిన్‌. 


_ నలుప్పురంగుతో గూడిన నీ కటాక్షమను నెమలి అనంగవై రింగూర్చి మన్మథ 
తాప  మోహాంధకారమనెడి మబ్బు (గ్రమ్మిన వేళ నృత్యము సేయుచు పాసకర్మమను 
సర్పకులమును కబళించుగాక ! 


కామాక్షి మన్మధరిపో రనలోకనేష 

కానం సయోజమివ తావక నుక్రీ పాతన్‌ 

(ప్రేమాగమో దివసవ ద్వికచీకరోతి 

లజ్ఞాభరో రజనిద న్ముకులీకరోతి! 83 


స్మరహరుచూప్పులందు.గడుసొంపులుగుల్కెడు నీదు చూప్పు నా 
సరసిజముల్‌ పవల్‌ వలెను జక్కని యయ్యనురాగయోగ మ 
చ్చెరువొనరించి మించి వికసింపగంచేసెడు; నంతమీద రా 
తిరివలె సిగ్గుపెం పదియు దేవి ! వడిన్‌ ముకుళింపంచే సెడిన్‌, 


స్మరవైరి చూపులందు మిక్కిలి సొంపుగుల్కెడు నీ చూపు పరమ శివుని 
యనురాగమను చక్కని పద్మమును బగటి వేళవళలె వికసింపజేయుచున్నది. అటుపైని 
సిగ్గు రాత్రివలె దానిని ముకుళింపంజేయుచున్నది. 


మూకో విరించతి సరం పురుషః కురూసః 

కందర్పతి త్రిదశరాజతి కింపచానః 

కామాక్షి కేనల ముసక్రమకాల ఏవ 

లీలాతరంగితకటాక్షరుచః క్షణం తే|| ఈ 


సరసవిలాసభాసుర నిసర్గ కృపారస్తవీచికా సరం 

పరితభవత్క టాక్షరుచి పై కొనినట్టి క్షణమ్ములోననే 

యరయంగ మూంగవాండు చతురాననుండా నవమన్మథుండగున్‌ 
బరమకురూపియేని సురనాథు. డగుంగదె పుట్టులోధియున్‌, 


158 కటాక్ష శతకము 


అమ్మ ! నీ విలాసతరంగిత కటాక్ష ప్రభలు క్రమ్మికొనుట కుపక్రమించిన క్షణ 
ములోనే మూంగవాండుగూడ చతురాస్యుడు (బ్రహ్మయంతవాండు) కదితాచాతుర్యము 
విలసిల్లు. ముఖముగలవా౭డగును, పరమకురూపిగూడ నవమన్మధుండగును.. పేసిని 
గొట్టు గూడ దేవేంద్రుడగును, 


నీలాలకా మధుకరన్తి మనోజ్జనాసా 

ముకారుచః ప్రకటకన్షదిసాంకురన్తి 

కారుణ్య మంబ మకరన్హతి కామకోటి 

మన్యే తతః కమలమేవ విలోచనం తే|| 8౫ 


మురి పెవ్లు నడ్డబాస తెలిముత్తెపు కాంతులు తమ్మిదుంపయం 
దొరయు దినాంకురమ్ము లిగుచున్నవి యాపయి నల్లనైన ముం 
గురులుమిళిందబ్బందములగున్‌ , దయయున్‌ మకరందవుయ్యెడిన్‌ 
సరసీజమున్‌ ద్వదీయనయన మ్మనుకొందును దల్లి ! యందుచేన్‌. 


అడ్డబాస ముత్యపుకాంతులు తామరదుంపనుండి. వెడలు లేదూండ్లగుచున్నవి, 
కరుణ తేనె యగుచున్నది. నల్లనిముంగురులు తుమ్మెదలగుచున్నవి, కొంబట్ట స్త్‌ 
చూపు కమలమే యని భావించుచున్నాను. 


అకాంయక్ష్యమాణఫలదానవిచక్షణాయాః 

కామాక్షి తావకకటాక్షకకాదుధేనోః 

సంపర్పు ఏవ కథ మమృ విముక్తపాశ 

బన్హాః స్థుటం తనుభృతః సశుతాం త్యజన్తి | ౭౬ 


కోరుఫలమ్ము లెల్ల యొనయూర్చ విచక్షణ మైన నీదు శ్చం 
గార కటాక్షవీక్షణము నాంజను చక్కని కామధేనువుం 
దేరినమ్మాత్ర జీవులు విచిత్రమిదేమొకొ ! పాశబంధ మ 
వ్వారిగ నీగి పైని పశుభావము బాయుచునున్నవా రుమా | 


కోరినఫలములెల్ల నీయంగలిగిన నేర్వుగన్న నీ కటాక్షమను కామధేనువుయొక్క 
సంపర్కసూత్రమున శరీరధారులు పాశబంధరములనుండి విడివడి పశుత్వమును వీడు 
చున్నారు. ఇది యెందుచేతనో ! కామధేనురూప మైన పశువుతోడి సంబంధమున 
బంధమునం గట్టుపడుటయు. పశుత్వమును గలుగవలసియుండగా నిచ్చట తద్విరుద్దము 
జరుగుట చిత్రమని భావము... 


మూకపంచశతి 150 


సంసారఘర్మపరితాపజుషాం నరాణాం 

కామాక్షి శీతలతరాణీ త వేక్షితాని 

చన్హాతపన్తి ఘనచన్రనకర్ష మన్ని 

ముక్తాగుణన్ని హిమవారినిషే చనన్ని| 2౭ 


తల్లి ! భవము పేరిటి నిదాఘముచే నుడికిల్లువారికిన్‌ 
జల్లీని పండు వెన్నిలల జాలగు గందపుముద్ద 'యౌను బె 


నలిన ముత్తియంపు సరు అయ్యెడు నించిన మంచునీటి పె 
న్యెల్దవ లయ్యెడిం గదవె నీ కొనచూవు లగాధిరాట్సుతా ! 


చల్లని నీ కటాక్షములు సంసారమను - వేసవిచే నుడుకెత్తినవానియందు నెనె 
లలగుచున్నవి, చందనసాం ద్రకర్త మములగుచున్న వి. ముత్యాలదండలగుచున్న వి. పన్నీటి 
జట్లలగుచున్న వి, 


(పేమామ్చురాశిసతతస్నపితాని చిత్రం. 

కామాక్షి తావకకటాక్ష నిరీక్ష ణాని 

సంధుక్షయన్తి "ముహు రిన్టనరాశిరీత్యా 

మారద్రుపో మనసి మన్మథచిత్రభానుమ్‌! 8౮ 


జలకములాడి రాగమను సాదరవీచికలందునన్‌ రగు 
ల్లొలుప్పు స్మరారి చిత్తమునం గొండొక మన్మథవహ్నా నింధనం 


బుల పెను మోపులట్టులయి పొల్పగు నీ గడగంటినాలుం జూ 
వులు బహుచిత్రమమ్మ యిది భూధరరాజకుమారి | శాంకరీ ! 


(ప్రేమయను సముద్రమున నెడతెగక తోగిన నీ కటాక్షములు కామవైరి మన 
సులో మదనాగ్నిని పెనుకట్టైమోపులవలె మాటిమాటికి రగుల్కొల్పుచున్నవి. ఇది 
యత్యాశ్చర్యము. 


కొలాంజన ప్రతిభటం కమనియకాన్ల్యా 

కందర్పతన్తంకలయా కలితానుభావమ్‌ 

కాజ్బీవిహారరసికే కలుషార్తిచోరం 

కల్ళోలయస్వ మయి తే కరుణాకటాక్షమ్‌! 8౯ 


100 కటాక్ష శతకము 


పగయయి నల్లకాటుకను భాసిలుకాంతికి. గొమశా స్త్ర, మం 
దగు కళలో విలాస మెనయంగవి పాపవికారచోర మై 

తగు కర్శుణాకటాక్షమును దల్లిరొ ! నాపయి నుత్తరంగితం 
మ్మగు నటు సేయు. గాంచినగరా(గ విహారర సైక చాతురీ ! 


చక్కని కాంతిచే నల్లకాటుకకు |ప్రతిభట మై కొమశాస్త్రకళచే నాకలితమొనరిం 
చుకొన్న విలాసములు కలదియై పాపమును హరించునదై యొప్పు నీ కరుణాకటాక్షము 
నాపై తరంగితమగునట్టు ఓ కాంచీనగరవిహాోర రసజ్ఞా ! యొనరింపుము. 


క్రాంతేన మన్మథమదేన విమోహ్యమాన 

స్వాంతేన చూతతరుమూలగతస్య పుంసః 

కొంతేన కించి దవలోకయ లోచనస్య 

ప్రాంతేన మాం జనని కాజ్బీవురీవిభూ షే ౮౦ 


కాంత మహో ! లతాంతశరగర్వనిరంతర మైనలోచన 
పప్రాంతముచేతం జూతపతి స్వాంతము సంతత మోహవిభ్రమా 
(కాంత మొనర్చు వట్టికడగన్నున నన్ఫృపం గాంచు తల్లి ! కం 
పాంతరవర్తి కాంచినగరై కవిభూష ! హిమాద్రికన్యకా ! 


మిగుల మనోహరమైన మన్మధమదముచే ఏకామతరుమూలమున వసించు పురు 
షునకు సమ్మోహనమై యలరు నీ లోచనప్రాంతముచే నో కాంచిపుర విభూషణమా 
! నీ బిడ్డను నన్నొకింత దయతో నాలోకింపుము, 


కామాక్షి కేఒపీ సుజనా స్త (దపాజసంగే 
A 
కంఠేన కన్హలితకారిదుసం|సదాయాః 
ఉత్తంసకర్సి తచకో రకుటు న్ఫుసోషా 
నక్తందివప్రసవభూనయనా భవన్తి|| ౮౧ 


సరసులు నీ యపాంగరుచి సంగతి నుందురు కంరసీమ న 
బ్బురముగ కందళించు నలుపుందన మందలి సం|ప్రదాయమున్‌ 


దరిసి కిరీటమట్లు తలదాల్ని చకోరకుటుంబపోషణ 
స్థురణము రేంబవళ్ళ తొలిపుట్టువులౌ కనులూని యెవ్వరో. 


మూకపంచశతి 161 


ఒకానొక పుణ్యశీలు రెవరో నీ కటాక్షసంగముచేత కంఠమునందు కందళించు 
నలుపుందనమందరి సంప్రదాయమును బడసి చకోరకుటుంబపోష ణమును (చం|ద్రలింబ 
మును) కిరీటముగ దలదాల్చి రాత్రింబవళ్ళకు పృట్టిండ్లను (సూర్యచం ద్రభింబములను) 
చూపులుగగొని విలసింతురు. అనగా _ శివసారూప్య సిద్ధ్దినందుదురని భావము, 


నీలోత్సల|ప్రసవ కాన్తి నిదర్శనేన 

కొారుణ్యవిభ్రమజుషా తవ వీక్షజేన 

కామాక్షి కర్మజలధేః కలశీసుతేన 

పాశత్రయొ ద్ద్యయ మమీ పరిమోచనీయాః|| (౮9 


తల్లిరొ ! కల్యపూలనగు తళ్కుల కొక్క నిదర్శనంబు, ఉ 
త్రుల్ల కృషావిలాసమయి పొల్చుచు కర్మమహాద్దిపాల శో 

ఖర య 

భిల్లు నగస్త్యమూర్తి యయి వెల్లెడు నీదగు చూప్పుచేత మ 
మ్మెల్లర ముక్తులం జలుపవే నిదళించుచు మూడుపాశముల్‌. 


కల్వపూవులకాంతి క్రొక్ర యుదాహరణ మై కరుణావిలాసభరిత మై కర్మమను సము 
ద్రముపాలిటికి నగస్త్యమూర్తియై యలరెడు నీ చూప్పుచేత మమ్ము పొశత్రయ విముక్తులం 
గౌవింప్పము. 


అత్యన్తచజ్బుల మకృదత్రిమ మజ్జునం క్రీం 
రుంకారభంగిరబాతా కిము భృజ్ఞమాలా 
ధూమాజ్బురః కిము హతాశనసబ్దహినః 
కొమౌక్షి నేత్రరుచినీలిమకన్టలీ తే|| ౮3 


ఎంతయు. జంచలమ్మది యకృత్రిమ మంజనమౌనొ ? "లేక య 
త్యంతము ర్సుంకృతుల్‌ దొలంగి యళల్లన మూలాడు తేంట్లగుంపులా ? 
సుంతయు నిప్పులేని పొగసొంపును గాదుగదమ్మ | సంశయాొ 
క్రాంతము త్వద్హ్రృగంతరుచికందళి యో శివకాంత | చెప్పవే. 


నీ మనోహరకటాక్షమందలి నలుపు మొలక మిక్కిలి చంచలమైన అకృత్రిమమైన 
కొాటుకయా ? లేక ర్వుంకారములు సేయక మూగెడి తుమ్మెద సంక్తియా + 
అదియుగాక నిప్పులేని వట్టి పొగకాదు గదా ? అనుమానమగుచున్నది. 


కామాక్షి నిత్య మయ మజ్జులి రస్తు ముక్తి 
బీజాయ విభ్రమమదోదయఘూర్శితాయ 
కందర్పదర్న పునరుదృవసిద్ధిదాయ 
కళ్యాణదాయ తవ దేవి దృగజ్బులాయ॥ 
11 


162 కటాక్ష శతకము 


నిచ్చలు నంజలించెదను నీ నయనాంచలవీథి కంబ ! య 
త్యుచ్చయకామగర్వ ఫు నరుదృవసిద్దిద మైనదానికీన్‌ 

రెచ్చిన విభ్రమమ్ము మదరితిని ఘూర్జిలునట్టిదానికిన్‌ 
ముచ్చట నచ్చప్పుం గరుణపొంగున మంగళ మిచ్చుదానికిన్‌. 


కాముని గర్వమునకు పునర్జ న్మసద్ధిని అనుగ్రహించునట్టి విలాసమదసమద్దిచే 
ఘూర్తిబ్లనట్టిది, కరుణారసముప్పాంగ కళ్యాణములను సమకొర్చునదియు నగు నీ 
చక్కని కటాక్షమునకు దేవీ ! నమస్కరించెదను, 


దర్పాజ్బూరో మకర కేతనవి భ్రమాణాం 

నిన్దాజ్కురో విదలిలోళ్సలచాళురీణామ్‌ 

దీపొజ్ళురో భవతమి స్రకదన్బుకానాం 

కామాక్రీ పాలయతు మాం త్వదపొబ్లపాతః। ౮౫ 


అదియొక గర్వమంకురను యమ్మకరధ్వజనిభ్రమాళి, క 
య్యదియొక దీపపుంగళిక యాత్తభవాంధతమిస్రపాళి, క 
య్యదియొకపాటినింద విరియంజను కల్వల నేర్చుపాలి, క 
య్యది త్వదపాంగ రేఖ కమలాక్షి ననుం దయ నేలుగావుతన్‌ . 


అది మన్మధుని విలాసములకు గర్వాంకురము, అది వికసించిన కలువల చొళతు 
ర్యములకు నిందాంకురము, సంసారాంధకారపటలమునకు దీపాంకురము. అట్టి ఫ్రీ 
కటాక్ష ప్రసారము నన్ను బాలించునుగొక ! 


కైవల్య దివ్యమణీరోహణ పర్వతేభ్యః 
కారుణ్యనిర్థరపయః కృతమజ్ఞ నేభ్యః 
కామాక్షీ శీంకరితశంకరమాన సెళ్య 
స్తేభ్యో నమోఒస్తు తవ వీక్షణవిభ్ర మేభ్యః! ౮౬ 


మోక్షము పేరి దివ్యమణిపొల్చెడు రోహణశై లపాళికిన్‌ 

గిక్షీ తకింకరాయిత వశీకృతశంకర హృత్సదాళికిన్‌ 

లక్షిత సత్మృపారసవిలాస నిమజ్జన శేళికిన్‌ భవ 

ద్వీక్షణ విభ్రమాళి కినె వేమరు నా నతు లౌనుగొవతన్‌ 


మూకపంచశతి 163 


మోక్షమును దివ్యమణి మొలచుటకు రోహణపర్వతములై నవీ కరుణయను సెల 
యేటి ధారలలో _ నిమగ్నములైనవియు శంకరుని మనస్సును దమకు గింకరుని 
యొనర్చుకొన్నవియు నగు నీ “వేక్షణవిలాసములకు నమస్కారము, 


య ఏన నవ ముత్సల మమ్మ ! హీనా 

మీనస్య నా సరణి రమ్బురుహోం చకీం నొ 

దూరే మ్ఫగీ త దసమళ్ఞుస మజ్జునం చ 

కామాక్షీ వీక్షణరుచౌ తవ తర్శయామః। ౮౩ 


అలుపమ నల్లగల్వ, కడునల్బ్పమ చేంపయు తమ్మిపూవు న 
పాలు పిక యాడులేండి నిలుపుంగననేరదు చూప్పమేర మి 
క్రీరి యసమంజసమ్మ యిదె కేవల నుంజనమంచు తర్కమున్‌ 
జరిపెదమమ్మ నీ కనుల చక్కనినీటు గణించి పార్వతీ ! 


క్రొత్త కలవపూవు నీ కనుల నెజనీటుకడ నల్పము, చేయు నంతకంటి 
నల్పాల్పము. తామరపువ్వు నాపాటీయ. ఇంక ఆడులేడి నీ చూప్పు మేరనే నిలువంబడదు. 
అంజనము (కాటుక) మిక్కిలి యసమంజసము అని నే నూహించుచున్నాను. 


మన లశాబ్బ రో 

స్పీమౌబ్లడే శ్రీముసి త. మొదథానః 

హేలావధూత లలిత శ్రవజోత్సలోఒసౌ 

కొమొక్షి బాల ఇన రాజతి తే కటాక్షః| ౮౮ 


గరళముచెత సంకిలతగాంచిన శంకరు నయ్యురస్తలిన్‌ 

గర మటు గంతువెట్టుచును గాంతివిలాసములన్‌ శ్రమపుటాం 
తర పరిక్షప్త ముత్సలముం దా నదిరా ! యెగమీటుచున్‌ భవ 
తృరమకటాక్షమన్న చిరుపాపండు దా నిట నాటలాడెదున్‌. 


గరళముచేంబంకిల మైన త్రిప్టరహరుని వక్షస్థలము పై నెగిరెగిరపదుచు తన కాంతి 
విలాసములచే చెవియాకుగ గ గై సేసిన నల్లగలువ నెగమీటుచు నీ మనోహర కటాక్షమను 
బాలకుడు చక్కంగ నాటలోదుచున్నాడు. 


ప్రాఢీకరోతి విదుషాం నవసూక్తి ధాటీ 

చూతాటవీషు బుధకో కీలలాల్యమానమ్‌ 

మాధి (రసం సరినుళం చ నిరగ్గలం తే 

కామాక్షీ వీక్షణవిలాస వసంతలక్షీః| ౮౯ 


చసత వక 
ల్యే 


LV Ah 


లలిత కటాక్షవీక్షణ విలాసవసంతరమావధూటి యిం 
పలరెడి సూక్తిధాటియను నామ్రమహాటవి. బండితాళి కో 
కిల లయి మెచ్చి కో(ల దమకించెడి తేనెలధారలన్‌ నిర 
ర్లళశుభవాసనల్‌ దిటవుగా నిడి విందిడు ధన్యపాళికిన్‌. 


నవ్యనవ్యములైన సూక్తుల ధాటియను తీయమామిడితోటలందు నీ వీక్షణ విలా 
సము వసంతబుతుశోభ గని పండితులనెడి కోకిలలు మిగుల నుబలాటపడు తేనెలను 
సరిమళమును నిరర్గళముగ వారికి విందు వెట్టుచున్నది, అనగా మధురకవితను శుభవా 
సనలను గూర్చు నన్నమాట, 


కూలంకషం వితనుతే కరుణామ్బునర్షి 

సారస్వతం సుకృతిన స్పులభం ప్రవాహమ్‌ 

తుచ్చీకరోతి యమునామ్బు తరజ్లభజ్లీం 

కామాక్షి కిం తవ కటాక్ష మహామ్బునాహః| ౯౦ 


జననీ ! నీదు కటాక్షమేఘము కృపాసారంబు వర్షించుచున్‌ 
గొని సారస్వతమన్‌ ప్రవాహ మిదిగో కూలంకషంబుం బొన 
రును బుణ్యాత్ముల కందుబాటగునటుల్‌ ; శోభిల్లు నయ్యామునాం 
తనటచ్చారుతరంగభంగి. దగునా ! తాం జిన్నవోంజేసెడిన్‌. 


నీ కటాక్షమనెడి మహామేఘము కరుణరసము వర్షించుచు సుకృతులై నవారికి 
మాత్రము సులభమైయుండు సారస్వతప్రవాహమును కూలంకషముగ నొనరించు 
చున్నది. అట్టి మేఘము యమునాజలతరంగభంగిని తుచ్చమును గావించుచున్నది; 
ఎందుచేత ? మేఘము ఒకచో ప్రవాహము నుస్సాంగజేసి మజటొక్కయెడ క్రుంగడే 


యుట విరుద్ధమని చమత్కారము, దేవీకటాక్షము యమునకంచు నెక్కుడు నల్లగా 
నున్నదని భావము, 


జాగర్తి దేవి కరుణా శుకసున్దరీ తే 
తాటజ్కరత్నరుచి దాడిమఖణ్జశోజే 
కామాక్షీ నిర్భర కటాక్షమరిచిపుజ్ఞ 
మా హేన్త్రనీలమణిపంజరమధ్యభా గే|| జ 


పొలుచు భవత్కటాక్షరుచిపుంజమునాంజను నింద్రనీల మం 
జులమగు రత్నపంజరముచోటున నీ చెనికమ్మతళ్కులం 

దొలసెడు రత్నకొంతు లవియున్‌ యెర దానిమగింజ లట్టుగన్‌ 
సొలయుచు నీ కృపాఖ్యశుకసుందరి సుందరి ! కుల్కు నయ్యెడన్‌ | 


మూకపంచశతి 165 


ఓ శివసుందరీ ! తాటంకరత్న కాంతులనెడి దానిమ్మగింజలచే నెల్టనె యొప్పు 
pwn 
నీ _ కటాక్షకాంతిపుంజమునెడి ఇంద్రనీలమణి పంజర మధ్యభాగమున నీ కరుణయను 
సెంటి రాచిలుక కులుకుచున్నది, 


కామాక్షి సళ్క్చువలయస్య సగోత్రభావా 
దాక్రామతి శ్రుతి మసౌ తవ దృష్టపాతః 
కిం చ స్టుటం కుటిలతాం ప్రకటీకరోతి 
భూవల్లరీపరిచితస్య ఫలం కి మేతత్‌| ౯9 


కువలయ సాధుపాళికి సగోత్రత గాంచుట నీదు చూప వై 
భవ మిది యాక్రమించె శ్రుతిపార ను మైనను నై జన క్రతన్‌ 
దవిలి స్పటమ్ముగన్‌ బ్రకటన మ్మనరించెడునమ్మ భూలతా 
వ్యవసితమైన యప్పరిచయమ్ము ఫలమ్మిది యేమొ చెప్పవే ! 


ఉత్తమమైన కువలయమునకు సగోత్రభావ మొనగూడుటవలననే నీ కటాక్షము 
శ్రుతినాక్రమించుచున్నది. అనంగా నీచూపు అకర్ణాంత విశ్రాంత మైనదని తాత్పర్యము. 
శ్లేష--సల్‌ + కువలయస్య = పుణ్యభూవలయమునకు అనగా పుణ్యభూమిలో జన్మిం 
చిన జనులయొక్క సగోత్రభావాత్‌ = సగోత్రభావమువలన ్రుతివ్‌ = వేదమును; 
అక్రామతి = ఆక్రమించుచున్నది. పవిత్రమగు ఆర్యావర్తమున జన్మించిన ఉత్తమగో 
త్రులు వేదసంపన్నులగుట యుచితమన్నమాట. అట్టేదయ్యు నీ చూపు కుటిలతను 
స్పష్టముగ బ్రకటించుచున్నది. వంకరలగు కనుబొమలతోడి సరిచయమున కిది ఫలమా 
యేమి ? 


ఏషా తవాక్షిసుషమా విషమాయుధస్య 

నారాచవర లహరీ నగరాజకనే( 

శజే_ కరోతి శతధా హృది ధైర్యము ద్రాం 

శీకానుకోటి యదసౌ శిశిరాంశుమౌలేః ౯3 


అదె భవదీయ నేత్రరుచి యవ్విషమాయుధ బాణవర్ష సం 


పద యయి జాలువారెనని భానన సేసెదం గాముకోటీ ! యె 
య్యదనున నో నగేంద్రతనయా ! శిశిరాంశుకిరీటు దిట్టమౌ 


హృదయము ధైర్యముద్ర నది యివ్విధి దా విశదీ కరించుటన్‌ , 


స్రీ నేత్రశోభ అవ్విషమాయుధు బాణవర్ష ప్రవాహమో యని శంకించుచున్నాను. 
అందుచేతనే యిది చంద్రశేఖరుని సృదయమందుగల ధైర్యముద్రను శతవిధముల 
ఖండింపంగల్లుచున్నది. 


160 కటాక్ష శతకము 


బాజేన పుష్పధనుషః సరికల్య్యమొన 
త్రాజేన భక్తమనసాం కరుణాకరేణ 
కోతేన కోమలదృశ స్తవ కామకోటి 
శోజేన శోషయ శివే మమ శోకసింధుమ్‌]| రః 


శోణము పుష్పచాపకృతశోభనబాణము కల్ఫ్యమాన సం 
(త్రాణ మపారచారు కరుణాభరణాయతలక్ష్మి కెల్ల ను 
గాణము కామకోటి ! బహరమ్యము కోమలమైన నీదు దృ 
కోణముచేత నింకునటు గొల్పవె మామక శోకసింధువున్‌. 


పుష్పబాణుని బాణము భక్తచిత్తములకు రక్షణము గల్పించునద్కి కరుణకు 


నిధానము, అరుణవర్షమును నైన నీ కోమల దృక్కోణముచే మదీయ దుఃఖసాగరము 
నింకింపుము. 


మారద్రుహా మకటసీవుని లాల్యమాొచే 

మున్హాకినీపయసి తే కుటిలం చరిష్లుః 

కామాక్షి కోపరభసా ద్యలనూనమీన 

సందేహ మజ్బురయతి క్షణ మక్షీపాతః| ౯ 


చేకొని స్వామి దా మకుటసీమను లాలనముంబొనర్చు మం 
దాకినిపైని వక్రగతి దాశి జరించుచుం గోపవేగ సం 
వ్యాకులమౌచు మిట్టిపడు నయ్యొకచేప యటన్న సంశయ 
మ్మీకడ నంకురింప. బొనరించెడి నిక్షణ మీక్షణ మ్ముమా ! 


మన్మథవైరి కిరీటసీమ కెక్కించుకొని లాలించు మందాకిని జలమునెడ వక్ర 
గతిం జరించునదై యున్న నీ దృష్టీ కోపవేగముచే నచ్చట మిట్టిసడు నొక చేపయేమో 
యన్న సంశయమును క్షణములో నంకురింపం జేయుచున్నది. 


కామాక్షీ సంనలితమౌక్తి కకుణ్ణలాంశు 
చజ్బుత్‌ స్మిత శ్రవణచామరచాతురీకః 
స్తమ్చే నిరన్తర మసాబమయే భవత్యా 


9 § 
బద్ద శ్చకాస్తి మకరధ(జముత్త హని | జక 


ఒలసెడు ముత్తియంపురుచి నొప్పెడు కుండలకాంతితోడ ని 

చ్చలు నెలనవ్వు దా శ్రవణచామరచాతురిం గుల్కుచున్‌ గడున్‌ 
దలకొను నీ యసాంగమను స్తంభమునం దనుబద్దమౌచు మి 
క్కిలి విలసిల్లు న మ్మకర కేతనగంధగజంబు తల్లిరో, 


వవూకపంచశతి 167 


తల్లీ ! సుడిదిరుగు ముత్తియపు తళుకులచే నలరెడి కుండలముల కాంతితో నింపు 


సుల్కు స్‌ చిరునవ్వు కర్షములనెడి చామరములయొక్క చాతుర్యముతో గూడినదె 
నుకరధ్వజుని మదగజమై నీ కటాక్షమనెడి స్రంభమునందు నిరంతరము కట్టబడి 
మిక్కిలి శోభించుచున్నది. 


యావత్సటాక్షరజనీసమయాగమ స్తే 

కామొక్షి తావ దచిరా న్నమతాం నరాణామ్‌ 

ఆవిర్భవ త్యమృతదీధితిబిన్ను చుమ్చి 

సంవిన్మయం హృదయపూర్వగిరీ నువ కే] ౯౭ 


ఎంతట నీ కటాక్షమను నింపగు పున్నమరేయి వచ్చునో 
యంతట నానతిం జలుపు నందటేయం దమాతాంశుదింబ మం 
తంతట జ్ఞానరూపమననై హృదయోదయపర్వత్యాగ శృం 
గాంతమునం దనంత నుదయ మ్మగు నో మదనాంతకప్రీయా ! 


ఎంతటిలో నీ కటాక్షమను పూర్ణిమారాత్రి దాధసిల్టునో యా క్షణమునందె 
నీదరిని వినతులగు _ భక్తబ్బందమునందు వారల మనసనెడి పొడుపుగొండశిఖరము పై 
జ్ఞానమనెడి చంద్రదింబము తనంత నుదయించును. 


$ గ్‌ 
కామాక్షి కల్పవిటసిన భవత్స్మటాక్షో 
దిత్సు స్పమస్త విభవం నమతాం నరాణామ్‌ 
భృజ్లస్య నీలనలినస్య చ కాన్తిసంప 
త్సర్వస మేవ హరతీతి సరం విచిత్రమ్‌] ౯౮ 


ఆనతులైన ధన్యులకు నందణిీ కన్నిధనంబు రీయంగా 


బూనిక గాంచి కల్పతరువుంబలె నీదుకటాక్ష మేలొకో 
తాన వారించుచున్నదిగదా యళులందలినల్సు గల (లం 


దైన యమూల్యకాంతిసిరియంతయు నెంతయు వింత యింతయున్‌. 


తనయెడ వినతులైన ధన్యుల కందరికి నన్ని ధనంబుల నీయగలదియయ్యును 
నీ కటాక్షము తుమ్మెదయొక్కయు నల్లగలువయొక్కయు కాంతిసంపదలను దాన 
కొల్లగొనుచున్నది, ఇది యెంతయు జిత్రము, 


అజ్ఞాతభక్తి రస మప్రసరద్వివేక 

మళత్యన్త గర్వ మనధితసమస్త శా స్త్రమ్‌ 

అప్రాస్త సత్య మసమీపగతం చ ముక్తేః 

కామాక్షి నైవ తన కాంక్షతి దృష్టిపాతః|| ౯౯ 


168 కటాక్ష శతకము 


అనధిగత ప్రపత్తి నసమార్డ విధి ప్రసరద్వివేకు న 
త్యనుపమగర్వధూర్వహ నహా ! యనధీతసమస్త శా,స్త్రునిన్‌ 
అననుగతాత్మముక్తి ననవాప్తయథార్హు భవత్కాటాక్ష మే 
యనువుననైన నెందయిన నమ్మ వరింపదు కామలోచనీ ! 


ఓ కామాక్షీ ! నీ కటాక్షము- అజ్ఞాత భక్తి రససంసన్నుని, బ్రహ్మానందమురు 
చియెజుగనివానిని ఆత్మ నెజుగనివొనిన్మి యత్యంతగర్విని శ్నాస్త్రమును చదువనివానిని 
సత్యము నెజుగనివానిని ముక్తి మార్గముసమీపమున లేనివానిని వరింపదు. 


అత్యన్తశీతల మనర్గలకర్మపాక 


కాకోలహారి సులభం సుమనోభి రేళత్‌ 
పీయూష మేవ తన వీక్షణ మమృ కింతు 


కామాక్షి నీల మిద మిత్యయమేవ భేదః|| " ౧౦౦ 


మూలము చల్వలన్నింటికి. బొల్బు ననర్గళకర్మపాకకా 
కోలహరమ్ము నౌచు దొరకున్‌ సుమనస్తతి కందుబాటుగన్‌ 
హేలగ నీదుచూ పమృతమే యనవచ్చును గాని రంగులో 
బోలిచిచూడ నీల మిదెపో యొక కొంచెము భేద మమ్మరో ! 


అత్యంతశీతలము దుష్కర్మపరిపాకవిషమును హరించుచు నీ చూపు దేవసుల 
భమైన పీయూషమే. అమృతమే కాని యిది నల్లనిదగుట యొక్కటి మాత్రమే 
భేదము. 


పొతేన లోచనరుచే స్తవ కామకోటి 


పోళేన పాతకపయోధి భయాతురాణామ్‌ 
ఫూతేన తేన నవకొజ్బునకుణ్ణలాంశు 


వీతేన శీతలయ భూధరకన్యకే మామ్‌] ౧౦౧ 


పోతము పాతకాద్ది. జడిపోయి భయాతురులై నవారికిన్‌ 
ఫూతము నవ్యకాంచన విభూషితకుండలమండలాంశు సం 

స | 
వీతము స్ట్‌ కటాక్షరుచివిస్తతి భూధరరాజకన్య ! శ్రీ, 
మాతరొ ! దాన నన్‌ దనుఫుమా కరుణామృతగీతల స్రుతిన్‌. 


పొతకములనెడి సముద్రములో బడి భయాతురులై నవారికి నోడయై పవిత్రమై 
నవ్య _మణీకాంచనకుండలకొంతిమండిత మై యొప్పు నీ శీతలకటాక్ష ప్రభాప్రసారముచే 
క తుహినగిరిరాజకన్యా ! నన్ను. దనియింపుము. న 


ఇది కటాక్షశతకము సంపూర్ణము, 


వముందన్మత శతకము 


బధ్నీమో వయ మంజలిం ప్రతిదినం బన్హచ్చిదే దేహినాం 
కందర్భాగమతన్తంమూలగుర వే కల్యాణ కేలీభువే 

కామొక్ష్యా ఘనసారపుంజరజ స కామద్రుహ శృక్టుషామ్‌ 

మందారస్త బకప్రభామదము షే మన్షస్మితజోత షే] ౧ 


కందర్చ్బాగమతం త్రమూలగురువై కామారిమేల్చూప్పులన్‌ 
బొందౌ నచ్చవుంబచ్చకప్రపురజుపుంజమ్ము నై జీవులన్‌ 
బందమ్ముల్‌ దెగషదైెంచు భద్రనిధిల్టై వర్తిల్ల కామాక్షి త 
న్మంద స్మేరమనోజ్ఞ హాసరుచికిన్‌ 7 మోడ్డు నే మెప్పడున్‌. 


కొమశా స్త్రమనెడి తంత్రమునకు మూలగురువు శుభములకు విలాస స్థానమును 
కామవైరి కన్నులకు పచ్చకప్పురప్పపొడి మందారంపువూగుత్తుల కాంతిగర్వమును దోంగి 
లించునదియు నగు కామాక్షియొక్క మందస్మిత ప్రకాశమునకు మేము అనుదినము 
శై మోడ్చెదము. 


సధీచే నవమల్లికాసుమనసాం నాసాగ్రముక్తానుణే 

రాచార్యాయ మృణాలకొజ్జమహసాం సై సర్గికాయ త్విషే 

స్వర్హున్యా సహయుధ్వనే హిమరుచే రర్జాసనాధ్యాసినే 

కామాక్ర్యాః స్మితమంజరీధవలి మాద్వెతాయ తస్మె నమః| ౨ 


నవమల్లీ సహవాసి, నాసికతుదన్‌ రంజిల్లు ముక్తామణి 

చ్చవి 'కాచార్యక మమ్మృనాళరుచిలో సోజంవుత్‌ భ్కిందు వై 

భవమర్జాసనగంబు, గంగకెదు రంబా ! మందహాసమ్ము నాం 

దప్పు పూగుత్తులతో నెనంగు సరమాద్వెతానకున్‌ నా నతుల్‌, 


క్రొత్త మల్లి కలకు సమానము అడ్డబాసముత్తియమునకు ఆచార్యకము (గురువు) 
తామరతూడుతళుకులకు స్వాభావిక 'మూలతేజస్సు గంగానదితో జగడ మాడునది 
చందబింబముతో నర్జాసన మధిష్టించునదియు నగు కామాక్షియొక్క మందహాస మంజు 
రియొక్క తెలుపుతోడ్‌ యద్వెతమునకు నమస్కారము. అనగా నింతకన్న మించిన 
తెలుపు లేదని తాత్పర్యము. 


మందస్మితశతకము 


కర్ఫూరద్యుతిచాతురీ మతితరా మల్చీయసీం కుర్వతీ 

దౌర్భాగ్యోదయ మేవ సంవిదధతీ దౌషాకరీణాం త్విషాం 

క్నల్థా నేవ మనోజ్ఞ మళల్లినికరా న్గుల్గానపీ వ్యంజతీ 

కామొక్ష్యా మృదులస్మితాంశులహరీ కామప్రనూ రస్తు మే! 3 


ఘనసారద్యుతిచాతురిం బలుచనంగావించి దౌషాకర 

పణుత క్రీ, కళలం దభాగ్యదశ సంపొదింపంగం జాణలై 
కనదుళ్ళుల్ల మనోజ్ఞ మల్లి కల రేకన్‌ దెల్లనోజేయు చ 

ల్లని నీ కోమలమందహాసలహరుల్‌ మా కోర్కె లీడేర్చుతన్‌. 


పచ్చకప్పురపు తెలికాంతినిగ్గుల నవి యేపాటి యనునది. వెన్నెలయొక్క దుర 
దృష్ట రేఖను బయల్పజచునది విరిసిన మల్లెపూలను దెల్లబోజేయునదియు నగు 
కామాక్షియొక్క కోమల _ మందహాసకిరణవై భవము మా పాలిటి కామధేను వగు 
గాక ! దోషాకరుడు = రాత్రిని చేయువాడు చంద్రుడు. (శ్లేష) దోషములకు 
స్థానమైనవాడు. కావున అతని కొంతులకు దౌర్భాగ్యదశకూర్చుట న్యాయమే, 


యా ఫీనస్త నమండలోపరి లసత్స_ర్ఫూరలేపాయతే 

యా నీలేక్షణరా త్రికాన్తితతిషు జ్యోత్స్నా ప్రరోపోయతే 

యా సౌన్షర్యధునీతరంగతతిషు వ్యాలోలహంసాయతే 

కామాక్ష్యా శ్శిశిరీకరోతు హృదయం సా మే స్మతప్రాచురీ ర 


పొలుపగుపచ్చకప్తురపుబూతయగున్‌ గుచమండలాన వె 
న్నెలచిుమొల్కలైై కులుకు నీ నయనాఖ్య నిశాతమఃప్రభన్‌ , 
వెలసెడి యందమన్న నదివీచికం దూగెడు రాజహంస నాం 
జెలువగు తల్లిలేనగవు నేరిమి నామది సల్ల సేయుతన్‌. 


ఫి మందపహాససమృద్ది కామాక్షియొక్క వలుదచనుకట్టు వై పచ్చకప్పురపు పూత 

యగునో ఏది నల్లని కాటుక కన్నులనెడిరాత్రి యొక్క కాంతిపృంజములందు తరిపివె 

న్నెలయగుచుండునో యేది చక్కదనమనెడి యేటికెరటములయందు గదలు రాయంచ 

యయి తోచునో యట్టి కామాక్షీ స్మితసమృద్ది నూ హృదయమును జలబజచుగాక! 
య ధా 


యేషాం గచ్చతి పూర్వసక్షసరణిం కౌముద్వతః శ్వేతిమా 
యేషాం సంతత మారురుక్షతి తులాకక్ష్యాం శరచ్చన్త్రమాః 
యేషా మిచ్చతి కమ్చుర స్యనులభా మన్తేవసత్స0 క్రియాం 
కామాక్ష్య మమతాం హరన్తు మమ, తే హాసత్తిషానుంకురాః|| 


మూకపంచశతి 171 


కలువలయచ్చపుందళుకు గాంచును వేనికిం బూర్వషక్షతం 

దుల సరితూగు నే సొబగుతో వలనై శరదిందుదింబ, మె 
వ్వలనున శిష్యభావమొదవం జదువున్‌ దెలిశంఖ, మట్టి నీ 
మెలనగవందుం గుల్కు రుచు లీశ్వరి | మన్మమతన్‌ హరించుతన్‌, 


తెల్లకలువయొక్క తెలుపు వేనికి పూూర్వషక్ష స్థానము బొందునో అనగా దానిని 
త్రోసి రాజనునో శరత్కాలచంద్రుండు.. వేనితో నెల్లప్పుడు సరితూగున్నో శంఖము 
కూడ వేనికడ దుర్లభమైన శిష్యపరిచర్య (శుశ్రూష) సేయ ముచ్చటపడునో, యట్టి 
కామాక్షియొక్క మందహాస (ప్రభాంకురములు నా మమకొరమును హరించుగాక | 


ఆశాసీమసు సంతతం విదధతీ నైశాకరీం న్యా క్రియాం 

కాశానా మభిమానభంగకలనాకౌశల్య మాచి భ్రతీ 

ఈశానేన విలోకితా సకుతుకం కామాక్షీ తే కల్మష 

శ్లేశాపాయకరీ చకాస్తి లహరీ మందస్మితజ్యోతిషామ్‌| ౬ 


నానాశాస్తలులం బొనర్చుచు శరన్నెశాకరవ్యాక్రియన్‌ 
బూనన్నేరిచి టెట్లపూలసిరిపెంపుం డింపు నన్నేర్మి నీ 
శానాలోకన మోహనమ్ములగు నీ చారుస్మితజ్యోతి రు 
న్మానప్రాగ్రసరుల్‌ సుధాలహరు అస్మత్తాపమున్‌ బొపెడిన్‌. 


సకలదిక్కులయందు శరత్కాలంప్పు వెన్నెలసొంపును విశదపఅచునదై, రెల్లు 
పువ్వుల గర్వము నడంచుటలో నేరిమి ప్రదర్శించునదై, పాపక్లేశమును హరించు 
నదె, నీ చియునవ్వు తళుకులప్రవాహము పరమశివునిచే వేడుకతో నవలోకింపబడుచు 
నెంతయు రాజిల్లుచున్నది, 


ఆరూఢస్య సమున్నతస్తనతటీ సామాజ్యసింహాసనం 

కందర్పస్య విభో ర్లగత్తరయజయ ప్రాకట్యము ద్రాని ధేః 

యస్యా శ్చామరచాతురీం కలయతే రశ్మిచ్చటా చంచలా 

సా మందస్మితమంజరీ భవతు నః కామాయ కామాక్షి తే|| రి 


స్మరుండన్‌ టేని సమున్నత స్తనతటీసా మాజ్యసింహాసన 
స్టిరుండౌవాని జగత్త్ర్యయాద్భుత జయ క్రీము ద్రితుం గొల్వగా 
విరియంజేయుచు. జంచలాంచితరుచుల్‌ వింజామరల్‌ వీచు సుం 
దరమౌ నీ దరహాసమంజరి యుమా ! నా కోర్కు లీడేర్చుతన్‌. 


170 మందస్నితశ శకము 


ఉన్నత కుచమండలమనెడీ సా|మాజ్యసింహాసనము నధిషించినట్టియు, జగత్తరియ 
విజయముద్ర గెకొన్నట్టియు మన్మథుండను సార్వభౌమునకు ఏ దరహాసమంజరియొక్క 
చంచల మైనకాంతిపుంజము వింజామరల చాతుర్యమును ప్రదర్శించునో యా చిరునవ్వు 
మాకోర్కెల  నీదేర్చుగాక ! 


శంభో ర్యా పరిరంభసంభ్రమవిధా నై ర్మల్యసీమానిధి 

రెర్వాణీవ తరంగణీ కృతన్ఫుదుస్యన్లాం కలిన్దాత్మ జామ్‌ 

కల్మాషీకురుతే కలంకసుష మాం కంఠస్థలీచుంబినీవ్‌ 

కామాక్ష్యాః స్మితకన్లలీ భవతు సా కల్యాణసందోహినీ|| ౮ 


ఎది గంగొనదివోలె నచ్చమయి య య్యోశానునిన్‌ గౌగిటన్‌ 
గదియం జేసి తదీయకంరము. గలంకస్తూర్తి ముద్దాడు న 
న్నదిం గాలిందిని నల్లనం జరుగ్గుదానిన్‌ నల్పుగొవించు నొ 
స్పిదమౌ నందిక లేతనవ్వు పిదుకున్‌ వేవేగ వేవేల్సిరుల్‌. 


ఏ కామాక్షి చిరునవ్వు స్వచ్చతకు బరమావధియైన దేవనదివలె యల్లల్లనం 
జాలువారి శివృనికంరమును ముద్దాడు విషాంకచ్చాయ యనెడి కళిందకన్యను (యము 
నను) కల్మషపజచుచుందునో (నలుపొనరించుచుండునో) యట్టి కామాక్షి మొలకనవ్వు 
మా కథిల కళ్యాణకామధేనువగుగాక ! 


జేతుం హోరలతా మివ స్తనతటీం సంజగ్ముషీ సంతతం 
గన్తుం నిర్మలతా మివ ద్విగుణీతాం మగ్నా కృపాస్రోతసి 
వక్తుం విస్మయనియతా మివ హరం రాగాకులం కుర్వతీ 
మంజుస్తే స్మితమంజరీ భవభయం మధ్నాతు కామాక్షి మే, 


హారలతం జయించుటకొ యన్నటు అక్కుచసీమం బ్రాక్సి తె 
ల్బౌరుచి రెట్టిగం బడయ నన్నటు మున్గి కృపాప్రవాహమం, 
దారసి తెల్సి వింతనెల వన్నటు శంకరు రాగరంజితుం 

గా రచియించు నీ నగవు నా భవభీతి హరించుగావుతన్‌. 


ముత్యాలహోరమును దన ప్రభచే జయించుటకో యన్నట్టు స్తనమండలమున 
గ్రీడించునదై రెట్టింపు స్వచ్చతను బడయుటకో యన్నట్టు కృపాప్రవాహమున 
మున్కలు వెట్టినదై ఎల్లర _ కాశ్చర్యపడదగినవానిగా నిరూపించుటకో యన్నట్లు 
తెల్లనివాండ్రైన శివుని ఎట్టనివానిగా నొనరించుచున్నదై (శ్లేష :- సహజవిరాగియైన 


శివుని అనురాగాకులునింగా జేయుచున్నదై) యొప్పు చక్కని నీ దరహాసమంజరి మా 
సంసారభయమును హరించుగాక ! 


మూకపంచశతి 173 


శ్వేతాపి ప్రకటం నిశాకరరుచాం మాలిన్య మాతన్వతీ 

శీతాపి స్మరపావకం పశుపతే స్పంధుక్షయన్తీ సదా 

స్వాభావ్యా దధరా|శ్రితాపి నమతా మున్నెర్డిశన్లీ గతిమ్‌ 

కామాక్షి స్పుట మన్తరా స్థురతు నస్త్వన్మ్‌న్షహోస ప్రభా ౧౦ 


శ్వేతమ్మయ్యుసు నిండు జాంబిలికళం జెందించి నూలిన్యమున్‌, 
శీతమ్ముయ్యును శంభుమన్మథమహాగ్నిన్‌ రేచుచున్‌ నైజవి 
ఖ్యాతమ్మౌ నధరాస్తితిన్‌ వినతులం దౌన్నత్యముంగూర్చు మేల్‌ 
చాతుర్యాన స్టురించు నా యెడంద నీ సన్మందహాసప్రభల్‌. 


సహజముగ దొను దెల్లనిదయ్యు చంద్రకాంతులకు మాలిన్యమును సంపాదించు 
నది, నైజముగా దాను జల్లనిదయ్యు_ పశుపతికి మన్మథాగ్నిరగుల్కొల్పుచున్నదై (స్వభా 
వముచే నధరము (పెదవి) నాశ్రయించినదయ్యు శ్లేష-- అధర+ఆ శితా+ ఆపీ= క్రిందు 
క్రిందుగా వర్తించునదయ్యు తనయెడ వినతులగువారికి ఉన్నతగతిని సమకూర్చునదై 
యొప్పు నీ మందహాసప్రభ నాలోన బ్రస్సుటముగ సృరించుంాక ! 


వక్త శ్రీ సరసీజలే తరలితభ్రూవల్లి కల్లోలితే 

కాలిమ్నా దధతీ కటాక్షజనుషా మాధువ్రతీమ్‌ వ్యాపృతిమ్‌ 
నిర్నిద్రామలపుండరీక కుహానాపాండిత్య మాచి భ్రతీ 

కామొక్ష్యాః స్మితచాతురీ మమ మనఃకాతర్య మున్మూలయేళ్‌ || ౧౧ 


మొగమన్నట్టి సరోవరామృతమునన్‌ (భ్రూవల్లికల్లోలముల్‌ 
వగలీనన్‌, గడగంటి నల్పుగొలుపన్‌ మాధువ్రతవ్యాషృతిన్‌ 
బగ లింపొందెడి పుండరీకకుహనాపాండిత్యముంబూని చ 
క్కంగ మా యమ్మ స్మితమ్ము నేరిమి మనణాతర్యముం బభాపుతన్‌ 


ముఖమనెడి చక్కని సరోవరోదకములందు భ్రూవల్లి కదలికలు కెరటములు 
వేయగా కటాక్షములందరి నలుపుచే తుమ్మెదలు ముసురుకొన్న వై చక్కగ వికసించిన 
తెల్లదామురపూవుల కపటమైన పాండిత్యమును వహించినదై యొప్పు కామాక్షీయొక్క 
మందస్మిత చాతుర్యము నా మనసులోని కాతర్యమును (భయమును) బాప్పుగాక ! 


నిత్యం బాధితబంధుజీవ మధరం మైత్రిజుషం సల్ల వైః 

శుద్దన్య ద్విజమండలస్య చ తిరస్సర్లార మప్యా[ఢ్రితా 

యా వై నుల్యవతీ సదైవ నమతాం చేతః పృునీతేతరాం 

కామాక్ష్య హృదయం (ప్రసాదయతు మే సా మన్హహాస ప్రభా ౧౨ 


మందసీ1తశతకము 


మంకెన గెల్చి లేంజిగురుమైత్రి పొనర్చి ద్విజాళియచ్చపుం 

బింక నుదల్ఫు నయ్యధరబింబముమీందం జరించి తన్ను ని 
శృంక భజించువారి మదిం జక్కగందేఅుచు తల్లిమందహా 
సాంకుర మస్మదీయహృదయమ్ము. బ్రసన్నముసేయు. గావుతన్‌. 


పల్ల వై:=చిగురాకులతో మైత్రీజాషం. స్నేహముచేయును (శ్లేష) పొదలేశము 
లతో చెల్మిచేయును. (నీచస్నేహముచేయుచు) బంధుజీవ = మంకెనపూవును బాధిం 
చును (శ్లేష.) బంధువుల ప్రాణమునకు బాధగూర్చును. శుద్దమైన ద్విజమండలమును 
= పలువరుసను కప్పీవేయును. (శ్లేష.) బ్రాహ్మాణసంఘమును తిరస్కరించును. 
అట్టి పెదవిని ఆశ్రయించి వర్తించు కామాక్షి మందహాసప్రభ విమలమై వినతులైన 
వారి మనసును _బవిత్రముజేయుచున్నది. అట్టి లేనవ్వుసొంపు నా హృదయమును 
బ్రసన్నముంజేయుగాక ! 


(ద్రుహ్యన్తీ తమసే ముహాః కుముదినీసాహోాయ్య మాచీ భ్రతీ 

యాస్తీ చన్ద్ర కిశోర శేఖరవపుస్సాధాంగణే (వేంభఖణం 

జానాంభోనిధివీచికాం సుమనసాం కూలంకషాం కుర 

దా 

కామౌక్ష్యుః స్మీతకౌముదీ హరతు మే సంసారతాపోదయమ్‌|| ౧౩ 


అంతము సేసి చికటుల, నాప్తసఖమ్మంయి కల్వపూలకున్‌, 
గంతులు వెట్టి యిందుధరుకాయము పేరిటి సౌధవీథి, న 
త్యంతము వొంగంజేసే విబుధావళి జ్ఞానమహాపయోధి, బ 
ల్వింతగు దేవి లేనగవువెన్నెల మా భవతాప మార్చుతన్‌, 


| 
చీకటికి ద్రోహముసేయుచు కలువకు సాయపడుచు చంద్రశేఖరుల శరీరమనెడి 
సౌధాంరగణమున గంతులిదుచు సుమనసులయొక్క అనంగా పరిశుద్ధమనస్కుల యొక్క 


(దేవతలయొక్క_) జ్ఞానమనెడి సముద్రతరంగమును కూలంకష మొనరించుచు నొవ్పెడి 
కామాక్షీయొక్క చిరునవ్వనెడి వెన్నెల నా సంసారతాపమును హరించుగాక ! 


కాశ్మీర ద్రవధాతుకర్ణ మరుచా కల్మాషతాం బిభ్రతీ 

హంసౌ ఘైరివ కుర్వతి పరిచితిం హారీకృతై ర్మౌక్తికైః 

వక్షోజన్మతుషారశై లకటకే సంచార మాతన (శ్రీ 

కామొక్ష్యా మృదులస్మితద్యుతిమయి భాగీరథీ భాసతే| ౧౪ 


మూకపంచశతి 175 


కని కాశ్మీరరసాఖ్యధాతుచయపంక మ్మూని కాలుష్య మొ 
య్యన రాయంచలతో వలెన్‌ బరిచితమ్మె తారహారాళితోన్‌ 
ఘనవక్రోజ తుషారశె లతటులన్‌ సంచాలీముల్సేయుచున్‌ 
గననౌ నీ దరహాసకాంతి లహరుల్‌ గంగానదీ వె ఖరుల్‌. 


కుంకుమరసాలేషమ నెడి గై రికాదిధాతువుల యెట్టని బెందడిచే గలగినదె ముత్యా 
లహారములనెడి రాజహంసలతోడి పరిచయమువడసీ చనుకట్టనెడి హీమశె లతటములందు 


సంచారము సేయుచునుండు నీ చిరునవ్వు కాంతిప్రవాహములు గంగానదివలె నుల 
సిబ్లచున్న వ. 


క్రంబో ర్వంశసరంసరా ఇన కృపాసంతానవల్లీభువః 

సంపుర్ణస్తబకొ ఇవ ప్రసృమరా మూర్తాః (ప్రసాదా ఇవ 

వాక్సీయూషకణా ఇవ త్రిపథగాపర్యాయభేదా ఇవ 

భ్రాజన్తే తవ మన్దహాసకిరణాః కాంచీపురీనాయి కే ౧౫ 


మురునౌ శంఖకులంబులో ందరతరమ్ముల్‌ నిండు పూగుత్తులున్‌ 
గరుణాకల్పలతావితానభవముల్‌ గాఢ (ప్రసాదాకృతుల్‌ 
వరభాషామృతబిందువుల్‌ త్రినధగాపర్యాయముల్‌ తల్లి ! నీ 
దరహాసద్యుతు లుల్లిసిల్లను అసత్కాంచీవురాధిశ్వరీ ! 


నీ చిరునవ్వుకాంతులు శంఖముయొక్క వంశపరంపరనలె దయయనెడి కల్పల 
తయందు బొడమిన _ పూగుత్తులవలి మూర్తీభవించిన యనుగ్రహ ప్రసారములవలె 
వాగమృతము యొక్క చినుకులవలె గంగానదీసర్యాయములవళె నిలసిల్లుచున్నవి. 


వక్షోజే ఘనసారపత్రరచనాభంగీ సపత్నాయితా 

కంఠే బంధురదంతస త్రకుహనావ్యాపార ముద్రాయితా 
ఓప్టన్రీ,నికురుంబపల్లవవు మే (ప్రేబ్ధత్నసూనాయితా 

కామాక్షి స్థురతాం మదియహృదయే త్వన్మందహాస ప్రభా। ౧౬ 


స్తనసీమన్‌ దెలిపచ్చకప్పురపుషుత్ర శ్రీ బిసాళించుచున్‌ 
గని కంరమ్మున వజ్రసత్రరచిత (గై వేయము ద్రాకృతిన్‌ 
జని యోష్టాంచలనవ్యపల్లవపుటిన్‌ జంచత్న్రసూనాకృతిన్‌ 
గననౌ నీ దరహాసకాంతి నొలుచుంగా కస్మదీయాత్మలో 


176 మందస్మేతశతకము 


కుచములందు బచ్చకర్ఫ్బూరముచే రచించిన మకరికాదిసత్రరేఖలై కంఠమునందం 
దముగుల్కు దంతప(త్రముల యనుకరణముద్రాస్వరూపములై అధరకాంతిపుంజ నునెడి 
పల్లవప్పుటమునం దుల్లసిలు పుష్పముల తోచెడి నీ మందహాస ప్రభలు నా హృదయ 
మునందు సురించుగాక ! 


యేషాం బిన్దురినోసరి (ప్రచలితో నాసాగముక్తామణి 

ర్యేషాం దీనొ ఇవాధికంఠ మయతే హారః కరాలంబనమ్‌ 

యేషాం బన్లురి వోష్టయో రరుణీమా ధత్తే స్వయం రంజనమ్‌ 

కామౌక్ష్యాః 'ప్రభవన్తు తే మమ శివోల్లాసాయహాసాంకురాః| ౧౭ 


మురువగు నడ్డబాస తెలిముత్తెము బిందువు వోలు వేనిపై 
నురవగుహార మేకరము నూతగం గైకొనుం గంరసీమ, నా 
ధరరుచి వేనిచుట్టమటు తాలుచునో యనురంజనత్వమున్‌ 
దరహసితాంకురమ్ము లవి తావకముల్‌ శివదమ్ములయ్యెడిన్‌ ] 


ఏ మందహాసంప్పు మొలకలతుద బిందువువూత్రమగు నడ్డబాసముత్తియము తళ 
తళ మెరయు చుండునో ఏ మందహాసాంకురములయొక్క కరావలంబమును (కఠ 
= కాంతికీరణములయొక్క) ఆలంబనమును = ఆధారమునుగొని ఒకానొక దీనుడట్టు 
ముత్యాలహారము కంరా(గభాగమున కెగయుచుండునో 'ేనికి జుట్టమువలె పెదవృలమీంి 
యెరుపు తనయంతట రంజించుచుండునో అట్టి శ్రీ కానూ శ్రీదేవి మందహాసాంకుర 
ములు నొకు _సకలమంగళోల్లాసమును నముకూర్చ సమర్హములగుగాక, 


యా జాడ్యాంబునిధిం క్షీ కిచోతి భజతాం వైరాయతే శ్రరవే 
ర్నిత్యం యా నియమేన యా చ యళతే కర్తుం శ్రినేత్రోత్సవం 
బింబం చాంద్రమసం చ వంచయతి యా గశ్వేణ సా తొద్భశీ 


కామాక్షీ స్మితమంజరీ తన కథం జ్యోత్న్నే త్యసౌ కీర్త (తే| ౧౮ 


విరంజిమ్మున్‌ నిజభకి క్రి జాడ్యజలధిన్‌, చేధించెడిం గల్యలన్‌, 

నిరతిన్‌ గుల్కుంద్రినేత్రు నుత్సవనిధిన్‌ నిందించెడిం జందురున్‌ 
గరువంపుం బిగి నేది యయ్యది యహో ! కామాక్షి ! నీ హాసమం 
జరి యవ్వెన్నెలగాం బ్రశంసగను టాశ్చర్యమ్ము సర్వశ్వరీ | 


మూకపంచశతి | 


ఏ నీదరహావమంజరి జాడ్యమనెడి (బుద్దిమాంద్యమనెడి) సముద్రమును చిమ్మి 
వేయున్నో యేది కలువలతో గలహమునకు ఢీకొనునో, యేది త్రినేత్రోత్సవమును 
(మాఘబహళ చతుర్దశి చీశటిరాత్రులందు జరుగు శివరాత్రి మహోత్సవమును) జరు 


పయత్నించునో, నిజగర్వముచే నేయది చం ద్రబింబమును గించపరచునో యట్టి న్స్‌ 
మందపోస మంజరి వెన్నెలయని _ప్రశంసింపబడుచున్నది ఇది యెట్లు ? 


ఆరూఢా రభసా త్వురః పురరిపో రొళ్లేషణోపక్రమే 

యా తే మాత రుపైతి దివ్యతటినీశంకాకరీ తత్త ణం 

ఓష్మం వేసయతి (భ్రువౌ కుటిలయ త్యానమయ త్యాననం 

తాం వన్తే మృదుహాసపూరసుషమా మేకామనాథ ప్రియే ౧౯ 


హరునిన్‌ వేగం గవ్పంగలింపంజను నీ హాసొంకుర(శేణి వి 
స్ఫురణ మ్మక్కడ గంగయన్నతలపుం బూనించి నీ కప్పు డొ 
ధరకంపమ్మును మోమువంచుటలు మీదన్‌ |భ్రూకుటీభంగమున్‌ 
జరుగంజేసెడు నట్టి నీదు దరహాసస్తూర్తి కిన్‌ (మొక్కెదన్‌ 1 


అమ్మా ! ఏది వేగముగా బరమశివుని తానె మునుముందుగ గౌరవించు 
ప్రక్రీయయందు బయల్పడి చేవనది యను సంశయమును గలిగించునదై అప్పుడే నీ 
పెదవృలను గదలించుచు కనుబొమలను కుటీలపచుచు నీ మోమును పంచుకొన 
జేయుచున్నదో యట్టి నీ మందహాస ప్రవాహప్రభకు నమస్కరించుచున్నాను, 


వక్తేధందోస్తన చంద్రికా స్మితరుచి ర్వల్లు స్టురన్తీ సత్తాం 

స్యాచ్చే ద్యుక్త మిదం చకోరమనసాం కామాక్షి కౌతూహలం 

ఏళచ్చిత్ర మహర్నిశం యదధికా మేకం సదా గాహతే 

బింబోష్టద్యుముణీ ప్రభాస (పీ చ యద్భిబ్బోక మాలంబలతే|| ._ ౨0 


ఎలనవ్వన్‌ దెలివెన్నెలల్‌ విరిసి నీ యింవైన మోమన్న జా 
బిలిలో సాధుచకోరచిత్తములకున్‌ వేడ్కల్‌ వెలారించు నా 

వెలుగుల్‌ రేబవ లద్భుతంబెనసి న దింబోష్టమన్‌ నింగీ రం 
బిలు నాంధ్యారుణ రేఖలన్‌ నెజ పెడిన్‌ దిబ్బోకశ్ళంగారమున్‌ ; 


నీ ముఖమనెడి చంద్రదింబమునుండి వెడలి ఇంపుగులుకు నీ చిరునవ్వన్న వెన్నెల 
సాధుచకోరచిత్త ములకు వేడుకంగూర్చునన్న నిది యెంతయు నుచితమే, ఇందులో నీ 
దొండపందువంటి వెదవియందు సొంధ్యరొగములందు ఏకాకార మైన కొంతినే బడసి 
రాత్రి సవలుకొడ బిబ్బోకవిలాసమును అనగా ఇష్ట్రవస్తునాంఛారూప మైన శృంగారచే 
ష్టలో నిమగ్నమగుచున్నది. ఇది యెంతయు చిత్రమైన విషయము, 
12 


178 మందస్మీతశతకము 


సాహాయ్యం కలశాంబు దే ర్వహాతి తే కామౌక్షి మన్దస్మితం 

శోభా మోప్పరుచాం చ విద్రుమభువా మేతద్భిదాం బ్రూమహే 

ఏతస్మా దుదితం పురా కీల సపౌ శర్వః పురాణః పుమా 
నేతన్మధ్యసముద్భవాం రసయతే మాధుర్యరూసాం సుధామ్‌|| ౨౧ 


అరయన్‌ నీ చిరునవ్వు పాల్మడలి తోడైయున్న దాలోని యా 
ధరశోభల్‌ పనడంపుడంబును గొనెం, దర్కింతు నావైన మీ 

శ్వరి ! మున్‌ ద్రావె. బురాణవూరుషుండు శర్వస్వామి చేదైన యా 
సర; కీలోమధురామృత మ్మిపుడె యాస్వాదించుచున్నా డుమా |! 


నీ చిరునవ్వు పాలసమఘుద్రమునకు చెలికత్తె యగుచున్నది. అత్తరి నీ యధర 
కాంతి పవడప్పకొంతిని వహించుచున్నది. ఈ సందర్భములో నే నిట్లు తర్కించుచు 
న్నాను. ఈ, సాలసముద్రములో జనించిన చేందును (విషమును) ఇంత మున్ను 
పురాణపురుషుండగు శివుండు త్రావివైచెను. ఇంక మిగిలియున్న అధరోష్టమధ్యగత మైన 
( చిరునవ్వురూప మైన) అమృతమును ఇప్పు డాతగ డాస్వాదించుచున్నాడు -- అని. 


ఉత్తుంగస్త నకుంభ శె లకటశకే విస్తారి కస్తూరికా 

పత్ర శ్రీజుషి చంచలాః స్మీతరుచః కామాక్షి తే కోమలాః 
సంధ్యాదీధితిరంజితా ఇవ ముహు స్పాన్హాధరజ్యోతిషా 

వ్యాలోలామల శారదాభ్రశకల వ్యాపార మాతన్నతే| ౨౨ 


సముదంచత్కు చకుంభీశె లతటి వై జాల్కొన్న కస్తూరిప 

త్రమనోజ్ఞ ద్యుతి. బొకి చంచలములై రౌగిల్లి నీ మందహా 

సము లూరించెడి మోవిపెంపెనీ యా సాంధ్యారుణచ్చాయ నం 
దములం గుళ్కెడి శారదాభ్రశకలోదంచ త్కీి9యాచాతురిన్‌, 


ఉన్నతస్త నపర్వతతటమునందు వ్యాపించిన కస్తూరికామకరికాది ప|త్ర'రేఖాసౌంద 
ర్యమందు గులికెడి నీ చంచలకోమలమందహాసరుచులు దట్టమగు వెదవియందలి మెరుపు 
డౌలుచే. సంజ కెంజాయలు పై వై నలముకొనిన శరత్కాలంపు తెలిమబ్బుతునకల 
సౌందర్యమును విస్తరింపం చేయుచున్నవి. 


శరం దూరత ఏవ తిష్పతు కథం వైమల్యమాశ్రా దిదం 
మాత స్తే నహపాఠవీథిమయతాం మన్దస్మితై ర్మంజులైః 


కిం చేయం తు భిదాస్తి దోహనవశా దేతత్తు సంజాయతే 
కామాక్షీ స్వ్యయమర్థితం ప్రణమతా మేతత్తు దోదుహ్యాతే| ౨౩ 


మూకపంచశతి 179 


పాలను నీదు నవ్వు సహపాఠి యనం దగదెంత స్వచ్ళతన్‌ 
(్రారిన; నెవ్వరేం చిదుకగావలెం గావలెనన్న నాని; నొ 
పోరికంగాక నీదు నగవుల్‌ తము (మొక్కిన యంతమొత్ర సు 
శ్రీలరితమ్ము లిష్టములం దేవు బుధాళికిం  గుంభవ్ఫేష్ట్రీగన్‌ , 


అమ్మా ! పొలు తెల్లనై నంతమాత్రమునే నీ చక్కని చిరునవ్వులకు సాటి 
యెట్లు కాగలవు ? ఈ. రెండింటికిని భేదము గలదు. సాలు ఒకరు పీతుకగా 
లభించునవి. నీ చిరునవ్వు భక్తకోటికి స్వయముగా తాన చేపని. 


కర్పూర రమృతాంఖుభి ర్థనని తే కాన్తెశ్చ ఛన్హాతపై 
ర్కుక్సాపోరగుడై ర్మృణాలవలయై ర్ముగ్లీస్మిత శ్రీ, రియమ్‌ 
శ్రీకాంబిపురనాయిశకే సమళయా సంస్తూయతే సజ్జనై 
స్తత్తాదృబ్మమ తాసశాన్తివిధయే కీం దేవి మన్హాయశే! ౨౪ 


నెలయున్‌ వెన్నెల పచ్చకన్సరమునున్‌ లే.దూండ్లు ముత్యాలదం 
డలు నీ నవ్వుల కీడటంచు. గవులాడన్‌ వింటిమో 'యమ్మ ! యా 
కళ నేడంతయు నెందు డాగెనొకదే కాంచీపురాధిశ్వ్యరీ ! 
యలసమ్మెనది నాదులోనుడుకు. జల్దార్చ న్ననుం దేర్నగన్‌. 


ఉత్తములు నీ చిరునవ్వును పచ్చకప్ప్రరప్పపొడులతో, నమృతము చిందు వెన్నెల 
లతో, ముత్యాలహారములతో, తామరతూండ్లతో, సమాన మైనదని సొగడుదురు. అట్టి 
నవ్వు నా తాపమును శమింపంజేయ నేల వెనుకాడుచున్నది? 


మధ్యే గర్భితమంజువాక్యలహరీ మాధ్వీర్సురీ శీతలా 

మన్గారస్తబకాయతే జనని తే మందస్మితాంశుచ్చటా 

యస్యా వర్ణయితుం ముహు ర్వికసనం కామాక్షి కామద్భపో 

వల్లు ర్వీక్షణవిభ్రమవ్యతికరో వాసన్తమాసాయతే॥ ౨౫ 


మందారమ్ములబంతిలై కులికెడిన్‌ మందస్మిత మ్మందులో 
నం దొల్కాడెడి ముద్దుబాస లవియుం గ్రాక్షారురీమాధురీ 
సందోహమ్ములు తద్వికాసమునకున్‌ సాక్షాదుమానాధవీ 

క్షొందోళమ్ము వసంతమాసమధురవ్యాసంగ మై యొ స్పెడీన్‌ 1 


180 మందసీ శ్రతశతకము 


తన నడుమనున్న తీయనిపలుకుదేవియలచే చలువగ్రమ్మిన నీ చిరునవ్వు సొగసు 
మందారకుసుమగుచ్చమై యొప్పుచున్నది, వాని వికాసమును బెంపొందింప జేయుటకు 
కామవైరి (శివునియొక్క) కన్నులసొంపు వసంతమాస మై యొప్పుచున్నది. 


బింబోష్టద్యుతివుంజరంజితరుచి స్త్వన్మందహాసచ్చటా 

కల్యాణం గిరిసార్వభౌమతనయే కల్ళోలయ త్వాశు మే 

ఫుల్ల న్మల్లిసినద్దహల్లకమయి మాలేన యా సేశలా 

'శ్రీకాంచీశ్యరి మారమర్షితు రురోనుధ్యే ముహః ర్లంబతే[| ౨౬ 


కెంబెదవిం జెలంగు నునుకెంజింగికిన్‌ జింగివొందు మందహా 
సంబు నగేంద్రకన్య వికసన్నవమల్లిక లలినటి యం 

రో రా అ 
దంబగు నెజ్జదామరలదండయనం దులకించి శంభు వ 


శ్షంబున మా కశేషశుభసంతతులం దులకింప జేయుతన్‌. 


మళల్లెలతోగలిసి గ్రుచ్చిన యెజదామరపూలమాలవలె శివుని వక్షస్థలమున సొగసు 
గుల్కుచు దొండపండువంటి నీ వెదవియొక్క కాంతి పుంజముతోగూడిన నీ యచ్చపుం 
జిరునవ్వులప్రభ నాయెడ సకలకళ్యాణములను దరంగిత మొనరించుగాక ! 


బిభ్రాణా శరదభ్రవిభ్రమదశాం విద్యోతమానా స్యసౌ 

కామాక్షి స్మితమంజరీ కిరతి తే కారుణ్యధారారసమ్‌ 

ఆశ్చర్యం శిశిరీకరోతి జగతీ మాలోక్య చెనా మహో 

కామం ఖేలతి నీలకంఠహృదయం కౌతూహలాన్లోళనమ్‌| ౨౭ 


శరదభద్యుతినిభమంబు. గొనియున్‌ సర్వేణి |! నీ హాసమం 
జరి ధారారసకుంభవృష్టీ కురియుం గారుణ్య ; మాశళ్ళర్య మ 
మ్మరొ! యీ యెల్లజగంబు. జల్లబజచున్‌ మన్నించి యా సొంపు న 
బ్బురమౌ వేడుక నీలకంఠహృదయమ్ముం దాండవమ్మాడెడిన్‌. 


నీ చిరునవ్వు శరత్కాల మేఘముయొక్క విలాసమునుబూని విలసిల్లు చున్నదయ్యు 
కరుణారసధారలను వర్షించుచున్నది. 'మతీయు వింతగ నీ లోకమును మంచుచే 
దనియింఛుచున్నది. అంతేకాదు దీనిం జూచి నీలకంఠహృదయము (శివుని మనస్సు) 
శ్లేష - నెమలి చిత్తము) వేడుకగొని నృత్యము సేయుచున్నది, శరదృతువునందు 
వర్ష శిశిరర్తుధర్మములు గోచరించుట యిచట ఆశృర్యమన్నమాట, 


మూకపంచశతి 181 


(పైంఖత్ఫఢకటాక్ష కుంజకుహరే ష్వ్యత్యచ్చ గుచ్చాయితం 

వశ్తే)ందుచ్చ విసినువీచినిచయే ఫేన ప్రతానాయితం 

నై రంతర్యవిజృంభితస్త నతటే నై చోలపట్టాయిళం 
కల్మాషం కబరీకరోతు మమ లే కామాక్షి మన్ద స్మి తవ్‌|| 0౮ 


సొలువగు వాలుచూపు లను పూంబొద నచ్చవుపూవుగుత్తు లై 
వెలయు ముఖేందుకాంతి నడివీచికలం దెలినుర్వుప్రోవులై 
కులికెడు గద్బిగుబ్బలను గోమలమౌ వలిపంపు పైటయై 
చెలగెడు నీదు నవ్వుల విశేషము మా దురితమ్ము వాప్పతన్‌ 


నీ చిరునవ్వు తులకించెడి కటాక్షములనెడి పూబొదలయం దచ్చవ పూగుత్తులై 

ముఖమనెడి చం|ద్రబింబముయొక్క తళుకులనెడి సముద్రతరంగములందు నురువై విర 

తరము నెగసిపడు పాలిండ్లవైని దెలిసట్టు సైటచెజగ్రెయొస్పెడి నీ చిునవ్వు మా 
కల్మషమును గబళించుగాక గ్‌ 


ఫీయూషం తవ. మంథరస్మతమిత న్యర్ణె న సాపప్రథా 

కామాక్షి ధ్రువమీదృశం యది భవే దేశ్‌ థం వా శివే 

మన్దారస్య కథాలవం న సహతే మథ్నాతి మన్హాకినీ 

మిన్దుం నిన్హతి శీర్తితే చ కలశీపాథోధి మీర్చ్యాయతే ౨౯ 


అన్ఫుత మ్మందురు నీదు లేనగవ్ఫ వ్యర్థాలాప మామాట స 

త్యమ మందారము పేరెసైస దది యేలమ్మా కలంగించు నే 

లమ ? మందాకిని నిందుబింబమును దూలంబల్కు నేమమ్మ కొం 
చెము వేరెత్తినండా లసూయగొనునే క్షీరాబ్ది వై నేలొకో ? 


సీ లేనవ్వు అమృతమనుట వ్యర్థమైనమాట. నిజముగా నది యట్టిదేమైనరో 
మందొరమును మాటకైన సహింపదేల ? మందాకిని నేల కలత సె పెట్టును? చంద్రదిం 
బము నెందులకు నిందించును (/ పాల్కడలి మాట సెప్పన నేల 'యార్చ్యగొనును! 


విశ్వేషాం నయనోత్సవం వితనుతాం విద్యోతతాం చన్త్రమా 

విఖ్యాతో మదనాన్త కేన ముకుటీనుధ్యే చ సమ్మాన్యతాం 

ఆః కీం జాత మనేన హాససుషమా మాలోక్య కామాక్షీ తే 

కొలంకీ మవలంబతే ఖలు దశాం కల్మాష హీనో ఒప్యసౌ|| ' 30 


మందస్కీతశతకము 


నానాలోకవిలోకనోత్సవము సంధానించునేకాక యీ 
శానోత్తంసనివాసగౌరవకళన్‌ సాధించునేకాక య 

ద్దానం జంద్రున కేమి యలబ్బెను భవద్వ్యాలోలహాసావలో 
కానన్‌ దా నకళంకుండయ్యును గళంకచ్చాయపాలయ్యెడిన్‌ , 


చంద్రుడు సకల విశ్వమునకు కనులపండు వొనరించుగాక ! మిగుల ప్రకొళిం 
చుగాక ! పరమణివృనిచే శిరసావహింపంబడి గౌరవింపంబడుగాక ! అంతమాత్రమున 
నేమైనది? నీ చిరునవ్వును జూచి మోర్వలేక నైజముగ కల్మషములేనివాడయ్యు 
నతడు కళంకదశ నందుచున్నాడు ! 


చేతః శీతలయన్తు నః పశుపతే రానన్ల జీవాతవో 

నమాణాం నయనాధ్వసీమసు శరచ్చందగ్రాతపోపక్రమాః 
సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే తుషారోత్సరాః 

కామాక్షి స్మరకీర్తిబిజనిక రా స్త (న్మన్హహాసాంకురాః| 3౧ 


చలువల్‌ నించుత మా మనమ్ముల శరచ్చంద్రాతపోషకను 
మ్ములు నమ్రాళిదృగంచలమ్ముల, భవంపుందమ్మి కన్మూయగాం 
దలకొన్నట్టి తుషారధారలు, అసత్పత్కీర్తి వల్లీ సము 
జ్ఞఃలదీజమ్ములు తల్లి ! నీదు దరహాస(శేణికాంకూరముల్‌ , 


శివుని యానందమునకు ప్రాణధారకములు, వినతులైనవారి కనుచూపులందు 
శరత్కాలంపు వెన్నెలలు, సంసారమను తామరలను మూతవడ చేయుటలో మంచుజ 


బ్లలు, మన్మధుని కీరితిమొలకకు బీజప్రాయము శైనవియునగు నీ దరహాసాంకురములు 
నూ మనసును జల్లబజచుగాక | 


కర్మాఘాఖ్యతమఃకచాకచికరా న్నామాక్షి సంచిన్తయే 

త్వన్మందస్మితరో చిషాం త్రిభ్రుననశ్నేమంకరా నంకురాన్‌ 

యే వక్త్రం శిశిర శ్రియో వికసితం చన్హాతపాంభోరుహ 
ద్వేషోద్దోషణచాతురీమిన తిరస్కర్హుం పరిష్కుర్వలే _ 32 


ఇదె శిరిరంపుశోభ తులకింపంల్‌ వెన్నెల. దమ్ములందునున్‌ 
విదితము సేసెడిన్‌ బగను వేనడగించుట కన్నయట్టుగన్‌ 
గదిసి భవన్ముఖ మ్ముదిరి కర్మతమమ్మును జుట్టుజుట్టుప 
ట్యిదవ జగమ్ముక్షేమముల కొప్పెడి నీ యెలనవ్వు లెన్నెదన్‌. 


మూకపంచశతి 183 


కర్మప్రవాహమను చీశటీతో జుట్టుజుట్టు పట్టుకొని వెనగునట్టియు, ముల్లోక 
ములకు శ్నేమంకరములై నట్టివియు నీ చిలునవ్వు లేమొలకలను భావించుచున్నాను, 
ఆ చిరునవ్వులు శిశిరగ్రియః =చల్లని కాంతిగలవై శ్లేష - శిశిరర్తుశోభగలవై 
వెన్నెలకు తామరపువ్వులకుగల పగను తిరస్కరించుటకో యన్నట్లు నీ వికసించిన 
ముఖము నలంకరించుచున్న వి. 


కుర్యు ర్నః కులశె లరాజతనయే కూలంకషం మంగళమ్‌ 
కున్దస్సర్ణ నచుంచవస్త వ ననే మన్దస్మత|ప్రక్రమాః 
ఏ అ టీ రు 
యే కామాక్షి సమస్తసాక్షి నయనం సంతోషయ న్మ్యాంతరం 
కర్పూర[పకరా ఇన ప్రసృమరాః పుంసా మసాధారణాః|| 33 


కులశై లాత్మజ మాకు మంగళములన్‌ గూలంకష మ్మిచ్చుతన్‌ 
వలపుల్‌ నించి యశేషసాక్షికనులన్‌ సంతోషముల్‌ వెంచి నా 
థులపాలన్‌ దెలి పచ్చకప్పురములై |త్రోనాడి యమ్మొల్లపు 

వలు మల్లెల్‌ నిలసిల్లి మొల్లముగ నీ పొల్పందు నవ్వుల్‌ శివా ! 


ఓ కులగిరికన్య ! ఏ మందహాస విలాసములు యోగులకు పచ్చకప్పరపు కుస్పలై 
యెల్లరకు నందనివై యంతకును సాక్షియైన శివుని నేత్రమును (సర్వమునకు సాక్ష్న 
లైన సూర్య - చంద్ర = అగ్నులు కన్నులుగాగల శివుని) సంతోష పెట్టునో యట్టి 
మొల్ల పువ్వులతో దగవాడు నీ మందహాస విలాసములు మాకు సంపూర్లమంగళమును 
చేకూర్చుగాక ! 


కమేణ స్నపయస్వ కర్మకుహనాచోరేణ మారాగమ 

న్యాఖ్యాశిక్షణగీక్రి తేన విదుషా మక్షీణల్ర్మీపుషా 

కామాక్షీ స్మితకన్తలేన కలుషస్టోట క్రియాచుంచునా 

కారు ణ్యామృతవీచికావిహరణ ప్రాచుర్యధుర్యేణ మామ్‌|| 3౪ 


క్రమతస్‌ స్నానమొనర్చంజేయుగద నే కామాక్షి ? నన్‌ మన్మధా 
గమసంగిక్షణదీక్షి తమ్ము దురితగ్రామమ్ము. బోనాడ ద 

న్నము వాత్పల్యరసామృతామరధునీ సంచారచాతుర్య ము 
త్రములం దక్షయలక్మి బెంపయగ సమర్థ మ్మెన నీ నవ్వుతో, 


మన్మధశా స్త్ర, వ్యాఖ్యానమును విద్వాంసులకు శిక్షింప దీక్ష గొన్నట్టియు, కర్మతం 
త్రముయొక్క కాపట్యమును దొంగిలించునట్టియు, పాపమును భేదింస సమర్థ మైనట్టియు, 
కరుణామృతము వెల్లువగగొని పారునట్టియు, అక్షీణలక్ష్మీకళాసంపన్న మైనట్టియు, నీ 
నవ్వు మొలకచే నన్ను యధావిధిగా స్నానమాడింపుము, 


184 మందసీ శ్రతశతకము 


త్వన్మందస్మితకన్తలస్య నియతం కామాక్షీ శంకామహే 

బింబః కశ్చన నూతనః ప్రచలితో నైశాకర శ్నీకరః 

కించ శ్రీరపయోనిధిః ప్రతినిధిః స్వర్వాహినీవీచికా 

బిబ్బోకోఒపి విడంబ ఏన కుహనా మల్టీ మళల్లీరుచః 3౫ 


న్‌ మందస్మితకాంతికందళికతో నిక్కమ్ము నైశాకర 
శ్రీమద్భింబ మదొక్కతుంపురు సుమీ క్షీరాబ్ది ప్రత్యర్షి య 
మ్మా ! మాయల్‌ నవమల్లిచాయ లటుపై మందాకినీవిభ్రమం 
బేమో వట్టి విడంబనమ్ము గదవే యీశౌని కాత్యాయినీ | 


నీ నవ్వు మొలకతో నొక చిన్నతుంపురు చంద్రబింబమై ఒకానొకటి యుద 
యించె నేమోయని యనుమానపడుచున్నాను. నీ నవ్వునకు పాల్కడలి ప్రతినిధి 
మాత్రము. వేల్పుకేటి తరంగముల శృంగారము వట్టి యనుకరుణ మాత్రము. మల్లి 
కల సొగసులెల్ల మాయా మాత్రములే. 


దుష్కర్మార్హనిసర్గ కర శమహాసంపర్కతప్తం మిల 

తృంకం శంకరవల్లభే మమ మనః కాంఛీపురాలం|క్రియే 

అంబ త్వన్మృదులస్మితామృతర సే మంక్ష్యా విధూయ వ్యథా 
మానన్టోదయసౌధశ్చంగపదవీ మారోధు మాకాంక్షతి! 3౬ 


కాంచీమండలమండనమ్మ ! విను దుష్కర్మ (ప్రచండ ప్రభో 
దంచచ్చండరుచిం దపించుచు మిలత్సంకుండనౌ నామదిన్‌ 
ములచన. సీ మృదులన్మతాఒమృతమునం బోనౌడి తాపమ్ము సా 
గించున్‌ జిన్మయసౌధశ్చంగవలభీ క్రీడావినోదమ్ములన్‌ 1 


ఓ కాంచిపురభూషణమా ! శంకర ప్రియవల్లభా ! నీ కోమలమందహాసా 
మృత రసముచే. దుష్కర్మమనెడి సూర్యుని తీవ్రమగు వేడిమిచే దప్తమగునట్టియు 
పంకిల మగునట్టియు నా మనసును ముంచెత్తుము. అది దుఃఖములను విదల్బుకొని 
బ్రహ్మానంద సౌధశిఖరమున నధిష్టింపవలెనని యువ్విళ్చూరుచున్నది. 


నమాణాం నగరాజశేఖరసుతే నాకాలయానాం పురః 

కామాక్షీ త (రయా విపత్ప్రశమనే కారుణ్యధారాః కిరన్‌ 

ఆగచ్చన్త మనుగ్రహం ప్రకటయ న్నానందబీజాని తే 

నాసీరే మృదుహాస ఏవ తనుతే నాథే సుధాశీతలః|| 3౭ 


మూకపంచశతి 185 


నతులౌ వేల్చులకున్‌ విపత్తులడంపన్‌ గామాక్షి ! ప్రాంచత్కృపాఒ 
మృతధారల్‌ వడింజల్లి చట్లను వెసన్‌ ,శ్రీనున్మహానందబీ 
జతతిన్‌ నీదగు మందహాసము సుధాశైత్యమ్ము దేవాసురో 
న్నత యుద్దాంగణజాంగలక్షి తిపయిన్‌ సర్యార్జసంధాయిగన్‌, 


అమృతశీతల మైన స్ట నవ్వు నీ పొదములకడ వొలెడీ వేల్పుల యాపదలను 
నివారింపజేయుటయందు వేవేగ కరుణారసధారలను జబ్లుచు అనుగ్రహావిర్చావమును 


చెలునరించుచు రాక్షసులతో వారు ఫోరునెడ న య్యుద్దరంగమ నెడి మెరకసొలమునం 
"దానందదీజములను వెదజబ్లచున్నది. 


కామాక్షి ప్రథమానవిభ్రమనిధిః కందర్పదర్పప్రసూ 

ర్ముగ్హ స్తే మృదుహాస ఏవ గిరిజే ముష్టాతు మే కిల్సిషమ్‌ 

యం [ద్రష్టుం విహితే కరగహ ఉమే శంభు | స్త్రసామీలితం 

స్మేరం కారయతిస్మ తాండవవినోదాహిండినా తండునా|| 3౮ 


కొండొక సిగ్గుచే నడచికొన్న భవద్దరహాసమున్‌ గనం 
దండువుచేతం. బల్‌ వికటతాండనమున్‌ బొనరింపజేయు శం 
భుండు వివాహవేళ సువిమ్ము విలాసము మందహాస మొ 
కండు సుమాస్త్రగర్వజనకం బది నా దురితం బడంచుతన్‌ , 


కల్యాణసమయమున శంకరుడు సిగ్గుచే నడచికొన్న నీ చిరునవ్వును జూడంగోరి 
తాండవవినోదమును [బ్రదర్శింప చేర్చిన తన పరివారములో నొకడగు తండువుచే 
గంతులు వేయించి నీ చిరునవ్వును వికసింపజేయును. అట్టి ముగ్దమనోహర 
మును విలాసనిధియు, మన్మధ గర్వకారణమునగు నీ మందస్మితము నా పాపమును 
హరించుగాక ! 


క్షీల్లం కేనచిదేన ధీరమనసా కుత్రాపీ నానాజనైః 

కర్మ గ్షన్ధినియన్తిరితె రసుగమం కామాక్షి సామాన్యతః 
ముక్తేర్ణ్రష్టు మశక్యమేవ మనసా మూఢస్య మే చక్త్మషో 
మార్గం దర్శయళు ప్రదీప ఇవ తే నున్దస్మిత శ్రీ రియం] 


186 మందస్మీతశతకము 


నలిగినదారిపో దృఢమనస్సుని కేనికొ కర్మమ న్ముడుల్‌ 

దొలగనివారి కందనిది తోరపుమౌఢ్యముగొన్న నాదు చూ 
పుల కసలే యగోచరము ముక్తి కిమార్గము చూప్పుగాక నీ 
యెలనగవన్న మేలిసిరి యిప్పుడు దీపమునోలె నమ్మరో ! 


రీరుడె నవాని కెన్వనికో మాత్రము నరిగినభాటయై సులభమైనదియు. కర్మ 
(గంధిబంధితులగు సామాన్యుల కసులభమును. అజ్ఞాని మనసునకు నగోచరమును నగు 
ముక్రిమార్గమును నీ యౌ నుందస్మితకొంతి దీసమువలె నాకు జూపీంచుగాక్ర ! 


జ్యోత్స్నా కాంతిభిరేన నిర్మలతరం నై శాకరం మండలం 

హంపై రేవ శరద్విలాససమయవ్యాకోచ మంభోరుహం 

స్వచ్ళెరేవ వికస్వరై రుదుగతై: కామాక్షి బింబం దినః 

వ్పుల్యేరేవ మృదుస్మిలై స్తవ ముఖం పుష్టాతి శోభాభరమ్‌! ౪0 


ఉరు నై శాకరమండలమ్ము విమల మ్మొ పారు నవ్వెన్నెలన్‌ 
వరహంసంబులచే శరత్సమయసువ్యాకోచ మా తమ్మియున్‌ 
విరియందోంఛెడి చుక్కగుంవులంగడున్‌ వెళ్లున్‌ వియద్చింబమున్‌ 
పురుపుణ్యమ్ముల లేంయనవ్వులన నీ మో మింపులం గుల్కెడిన్‌, 


నెన్నెలలచేతనే చంద్రబింబము స్వచ్చమై రాణించును. హంసలచేతనే పద్మము 
శరత్కాలమందు  వికాసమునొందును. చుట్టును చక్కగ మెణయు చుక్కలచేతనే 


అకొశము శోభించును. పవిత్రములైన నీ మందస్మితములచేతనే నెమ్మోము సొంపుల 
నిండును బెంపొందించును. 


మానగంధివిధుంతుదేన రభసా దొస్వాద్యమానే సన 

(పమాడంబరపూర్షి మాహిమకరే కామాక్షి శే తత్స ణమ్‌ 

ఆలోక్య స్మీతచన్హ్రికాం ముహు రిమా మున్మీలనం జగ్ముషీం 

చేత శీలయతే చకోరచరితం చన్జార్థచూడామణేః ౮౧ 


నూనమ్మన్ముడి రాహవె గమియం (బ్రేమసూర్రియన్‌ పూర్ణిమా 
రు ఖచ య 

శ్రీ నెశాకరదింబనుం దట భవళ్ళి)మందహాసమ్ము నా 

గౌనన్వచ్చెడి చాయవెన్నెలకునై గాలించెడింబో చకో 

రానీకమ్ము ఛరిత్ర మిందుమకుటవ్యాలోలచిత్త మ్ముమా | 


మూకపంచశతి 187 


మానము (గుట్టు) అనెడీ రాహువు గ్రమ్మగా నూతనానురాగమనెడి పూర్ణిమా 
ag 
చంద్రబింబ మాస్వాదింపంబడగా జూచి యళ్లల్లన నున్మీలితమగుచుండు నీ చిరునవ్వు 
వెన్నెలను జకోరమువోలె చంద్రమౌళిమనసు వెదకికొనుచున్నది, 


కొమొక్షీ స్మితమంజరీం తవ భీజే యస్యా స్త్ర్వీషామంకురా 

నాపీనస్త నపొనలాలనతయా నిశ్శంక మంకేశయః 

ఊర్హ్యం వీక్ష్య వికర్ణతి ప్రసృమరా నుర్దామయా శుండయా 

సూను స్తే బిసశంకయాశు కుహనాదంతానల గ్రామలః ౮౨ 


అంకముంచేరి షాల్లుడున నా కుహనాగజరాజు బాలకుం 
డంకిలిలేక మీందు గని యళ్లనం దుండము సాచి యమ్మృణా 
ఛాంకురశంకం దాం దిగుచు నచ్చము నేసాగసెంచి యెంచి యో 
శాంకరి ! దాని. గొల్చెదను జక్కని నీ దరహాసమంజరిన్‌. 


నీ వలుదపాలిండ్లం బాల్గడుచుతమిచే దొడ వై గూర్చున్న గజానను(డు నీ బిడ్డ 
యే మందహాస విలాసమును పైపై మోమెత్తిచూచి తామరతూంర్లనుకొని మాటిమా 
టికి దిగుచుచుండునో యట్టి నీ చిరునవ్వుగుత్తుల తళుకు మొలకలను నేను సేవించెదను, 


గౌఢా శ్లేష విమర్హ సంభ్రమవశా దుద్దామముక్తాగుణ 

ప్రాలంబే, కుచకుంభయో ర్విగలితే దక్షద్విషో వక్షసి 

యా సఫ్యేన పినహ్యతి ప్రచురయా భాసా తదీయాం దశామ్‌ 

సా మే ఖేలతు కామకోటి ! హృదయే సాన్హ్రుస్మతాంశుచ్ళటా ౮3 


వొలినకౌగిటన్‌ జెదరుపాటున నీ కుచసీమనుండి ము 

త్యాలసర మ్మెడమ్మువడ నచ్చంపు. జెర్మిని నంతకం మొనున్‌ 
మేలగు తళ్కులన్‌ శివుని మించుటురమ్మున నట్ట శోభ దే 
బోలెడు కామకోటి ! యవి పొల్చుత నా యెద నీ స్మీతప్రభల్‌ . 


పరమశివుని గాఢముగ గౌగలించుకొన్న సమయమున నీ కుచకుంభములందు 
జెదణీ ముత్యాలసోర మెడమువడంగా దానితో జెలిమివాటించెడి నీ మందహాసప్రభలు నీ 
స్వామి వక్షస్థలమున వ్యాపించి యా ముత్యాలహోరముకంట మించిన శోభను సమ 
కూర్చును. ఆ నీ మందహాసకొంతివుంజము. నా హృదయమునందు. గంతులిధుగాక 


188 మందస్మితశతకము 


మన్లారే తవ మన్హరస్మితరుచో మాత్సర్య మాలోక్యలే 

కామాక్షి స్మరశాసనే చ నియతం రాగోదయో లక్ష్యతే 

చాస్ట్రీషు ద్యుతిమంజరీషు చ మహాదోషాంకురో దృశ్యతే 

శుద్దానాం కథ మీదృశీ గిరిసుతేఒశుద్దా దశా కథ్యతామ్‌|| yt 


మందారప్రభలందు మచ్చరము i మందస్మితజ్యోతి క్ర 

య్యిందు శ్రీ రుచిమంజరిం గనపడున్‌ హేరాళదోషాంకుర 
మ్మెందుం గాంతుము , కామవై రియెడ నెంతే రాగ మేలమ్మ యీ 
చంద మ్మచ్చములై నవాని కిటు లస్వచ్చత్వముల్‌ 'సెప్పవే | 


నీ మందస్మితకాంతికి మందారమునెడల మాత్సర్యము గానవచ్చుచున్నది. పరమ 
శివునం దత్యంతము రాగము కానవచ్చుచున్నది. చం|ద్రప్రభామంజరులందు దోషారో 
పణము గోచరించుచున్నది. సహజన్వచ్చములై నవానికి నిట్టి యస్వచ్చత (రాగద్వేషదో 
షదశ) యెందుకు బట్టినదో . చెప్పుము. 


పీయఘూషం ఖలు పీయతే సురజనై రుగ్గాంబుధి ర్మథ్యతే 

మాహేశైశ్చ జటాకలాసనిగఛె ర్మందాకినీ సహ్యతే 

శీతాంశుః పరిభూయతే చ తమసా తసా దనేతాదృశీ 

కామాక్షీ స్మితమంజరీ తవ వచోవైదక్ట్య ముల్లంఘతే॥| Ya 


తమింబడి త్రాగివైచి రమృతమ్ము సురల, మధనంబుచెందె నో 
యమ తెలిపాలవెల్లి, గివు నా జడలున్‌ నిగళంబు లందె గం 
గమ, వెనుజీకటన్‌ శశియు గానగరా డిటు నీదు నవ్వుతో 

సమ మింక లేదు తల్లి ! వచనమ్ముల చాతురి కందరా దుమా ! 


అమృతమును దేవతలువై కొని త్రాగివేసిరి. పాలసముద్రము మధింపబడినది. 
గంగానది శివుని జటాకలాపమనెడి సంకెలల గట్టుబడినది, చంద్రుడు చీకటి 


(రాహువు)చే బరాభవింపబడుచున్నాదు. కొవున నీ మందహాస మంజరికి ఉపమాన 
మింకొకటి కనిపింపదు. మాటల నేర్పుల కది యతీతమై యున్నది. 


అశంకే తవ మన్హహోసలహరీ మన్యాదృశీం చనింకా 

మేక్యామేశకుటుంబిని ప్రతిపదం యస్యాః ప్రభాసంగమే 

వక్షోజాంబురు హే న తే రహయతః కొంచిద్దశాం కౌట్మలీ 

మాస్యాంభోరుహ మంబ కిం చ శనకై రాలంబతే ఫుల్ల తామ్‌] ౪౮౬ 


మూకపంచశతి 189 


అది యేదో యొక రీతి వెన్నెలయటం చస్మన్మతిం దోచు నీ 
మృదుహాసప్రభ దేని సంగమముచే నేకా[న్రునాధేశ (రీ | 

త్వదురో జాబ్దము లించుకే ముణుగవంచా | న ముఖొబ్దమ్మొ ఆ 
స్పదమై యున్న దితో ఒధికాద్భుతవికాసస్తూర్తి కిం దల్లిరో, 


నీ చిరునవ్వు నొక విచిత్రమైన వెన్నెలగ భావించుచున్నాను. తత్కాంతి 
సంగమమున నీ కుచపద్మములు మునిగిపోవుటలేదు సరిగదా ఒకానొక చక్కని 
కుట్మలదశను వీడకున్నవి. అంతియకాదు, నీ ముఖకమలీముగూడ నిప్పారుచున్నది, 


ఆస్తీ ర్లాధరకాంతిపల్లవచయే పాతం ముహు ర్రగ్ముషీ 
కామర్రోహిణీ మాంసలస్మరశరజా (లానలీ ర్వ్యంజతీ 
నిన్లన్తీ ఘనసారహారవలయజ్యోత్న్నామృణాలాని తే 
కామాక్షీ స్మితచాతురీ విరహిణీరీతిం జగా హేతరామ్‌| ౪8 


పజచినయట్టి నీ యధరపల్లవశయ్యను వ్రాలి తూలుచున్‌ 
నెజపీ యనంగవైరిపయి నెక్కొను కౌసుమబాణవహ్ని నే 
డ్రెఖ ఘనసారహారశశిదీధితులన్‌ బిసవల్లి దూరుచున్‌ 

నెటీ వహియించు నవ్విరహిణీదశ నీ చిరునవ్వుచాతురుల్‌. 


నీ యధరకాంతియను లేజిగురుపొన్నునందు మాటిమాటికి వ్రాలి తూలుచు, 
గామవై రిపై మన్మధబాణాగ్నిజ్యాలల నెరపుచ్చు పచ్చకప్పురము ముత్యాలహారములను 
వెన్నెలలను దామరతూటిదారములను నిందించుచు, నీ చిణునవ్వు జొణతనము నిర 
హణీదశను జొచ్చుచున్నది. 


సూర్యాలోకవిధౌ వికాసమధికం యాన్తీ హరన్తీ తమ 
సృన్లోహం నమతాం నిజస్మరణతో దోషాకరద్వేషిణీ 
నిర్యాస్తి వదనారవిన్తకుహరా న్నిర్జూతజాడ్యా నృణాం 
శ్రీకొమొక్షి తన స్మితద్యుతిమూయిీ చిత్రియతే చన్హ్రికా| ౮౮ 


ఒక చందమ్మగుచంద్రికాసముదయ మ్మోయమ్మ ! నీనవ్వుచి 
మ్ముకవచ్చున్‌ వదనారవిందకుహరమ్మున్‌ జాడ్య మావంత లే 
దు కదా ! ఆనతులై తలంచుకతనన్‌ దోషాకరున్‌ లెక్కే 
యక కామాక్షి ! తమ మ్మడంచెడిని సూర్యాలోకవిస్తూర్తిలై. 


స్ట మందస తశతకము 


నీ చిరునవ్వు ఒక వింత వెన్నెలగా గన్పించుచున్నది, అది సూర్యాలోకమం 
దెక్కువ నికాసమును బొందుచున్నది. శ్లేష సూరి ఆలోకవిధి - జ్ఞానుల దృష్టీ 
యందు తమస్సును హరించుచున్నది. (అసలువెన్నెల దమస్సుచే ననగా రాహువుచే 
నాక్రాంతమగును) భక్తులు తలంచిన మాత్రమున వారిలోని దోషములకు బాధకమ 
గుచున్నది. గ్లేష=దోషాకర-- చం|ద్రునియెడ ద్వేషముగలదగుచున్నది. నీ ముఖమనెడి 
పద్మమునుండి వెడలుచున్నది. మానవుల జాడ్యమును హరించుచున్నది, 


కుంఠీకుర్యు రమీ కుబోధఘటనా నుస్మన్మనోమాథినీం 

శ్రీకామాక్షి శివంకరా స్తన శివే ,శ్రీమన్తహాసాంకురాః 

యే తన్యన్తి నిరన్తరం తరుణిమస్త ంబేరమ గ్రామణీ 

కుంభద్వంద్వవిడంబిని స్తనతకే ముక్తాకుధాడంబరమ్‌|| ౮౯ 


పటుతారుణ్యకరీంద్రకుంభయుగలిన్‌ భాసిల్లి ముత్యాల దు 
పృటియన్నట్లులు మొల్కనవ్వులు భవద్వక్షోజయుగ్మమ్మునన్‌ 
జటులసూర్తి నటించు నాదు మనసున్‌ స్తంభింపంగాంజేసి యు 
దృటదుర్బోధ మడంచు గావుత నుమా ! భద్రానుసంధాయులై. 


యౌవనమనెడి మదగజముయొక్క కుంభస్థలములన్నట్టు భాసిల్లు నీ కుచకుంభము 
లందు పజచిన ముఖ్యాలరత్నకంబళముయొక్క శోభను విస్తరింపడేసెడి శివంకరములై న 
నీ మందహాసాంకురములు నా మనసును స్తంభింపజేయు నజ్ఞానఘటన నడంచులాక! 


(ప్రెంఖన్తః శరదంబుదా ఇవ శనైః (సేమానిలై 'పేరితా 

మజ్జన్లో మదనారికంఠసుషమౌాసినా ముహు ర్మంథరమ్‌ 

శ్రికామాక్షి తవ స్మితాంశునికరాః శ్యామాయమానశియో 

నీలాంభోధరనై పుణీం తత ఇతో నిర్నిద్రయం త్యంజసా|| x0 


శారదవేళ మేఘములచాయను జాగుచు (ప్రేమవాయువుల్‌ 
(ప్రేరణ సేయ మున్కలిడి వేమరు శంకరుకంఠకాంతియన్‌ 
నిరధి నీ స్మితాంశుతతి నీలరుచిన్‌ గని నీలమేఘ: శం 
గారము జాగృతిన్‌ గొలుపుగాదె హిమాచలకన్యకామణే, 


(ప్రేమవాయువులచే బ్రేరితములైన నీ మందహాసములు శరత్కాల మేఘములట్టు 

రం ధి 

జాగ మన్మధ వైరికంఠకాంతియనెడి సముద్రమున మునిగి నలుషుగొన్నవై నీలమేఘ 
సౌందర్యమును మెజయించుచున్నవి, స్ట 


మూకపంచశతి 191 


వ్యాపారం చతురాననై కవిహృతౌ వ్యాకుర్వతీ కుర్వతీ 

రుద్రాక్షగ్రహణం కరేణ సతతం వాసూర్మికల్లోలితా 

ఉత్తుల్లం ధవలారవింద మధరీకృత్య స్టురస్తీ సదా 

శ్రీకామాక్షి సరస్వతీ విజయతే త్వన్మందహాన ప్రభా a౧ 


అక్షయనవాక్తరంగకళయై చతురాస్యవిహారమూని రు 
ద్రాక్షవిలాసముంగొని కరమ్మున విచ్చిన పుండరీక నే 

గాక్షి ! యధఃకరించుచు నిరంతర మీ చిరునవ్వుశోభ కా 
మాక్షి ! సరస్వతిస్థురణ నభ్యుదయోదయమూర్తి గుల్కెడిన్‌. 


నీ మందహాసప్రభ చతుర + అనన + ఏక + విహృతౌ = నేర్చరులగు 
కవుల నెమ్మోమున విహరించుటయందు శ్లేష -- బ్రహ్మయొక్క ముఖమునందు 
విహరించుటయందు ప్రవర్తించుచున్నదై, సరసవచస్త రంగిణియై కరముచే (కాంతికిరణ 
ముచే) రుద్ర + అక్షగ్రహణమ్‌ కుర్వతీ = శివుని చూడి నాకర్షించుచున్నదై 
శ్లేష -- రుద్రాక్షమాల దాళ్చినదై విచ్చిన తెల్లదామర పువ్వును (గ్రిందొవర్గించి విలసీ 
బ్లచున్నడై (తెల్ల తామరప్పవ్వుకంటు మించిన తెలికాంతితో విలసిల్లచున్నది) శ్లేష - 
తెల్లదామరపూగద్దెపై యనగా పృండరీకముపై గూర్చున్నదియగు సరస్యతియై సర్వో 
న్నతి నందుచున్నది. 
కర్సూరద్యుతితస్త రేణ మహసా కల్మాషయత్యాననమ్‌ 
(శ్రీకాంచీపురనాయికే పతిరిన శ్రీమన్తవాసోఒసి తే 
అళింగ త్యతిపీవరాం స్తనతటీం భింబాధరం చుంబతి 
ప్రాఢం రాగభరం వ్యనక్తి మనసో ధైర్యం ధునీతేతరామ్‌ 





నో 29 


ఘనసారద్యుతి తస్కరమ్మగు రుచిన్‌ గాలుష్యమున్‌ నించి మో 
మునం గాంచీపుర నాయికాధవుని సొంపుంబూని నీ నవ్వు నీ 
స్తనయుగ్మమ్ము గవుంగలించు. నెజిపున్‌ రాగమ్ము బింబాధర 
మ్మును ముద్దాడును చిత్తపుంిగువునున్‌ బోనాడెడుం దల్లిరో | 


ఓ కాంచీపురాధీశ్వరీ ! నీ నవ్వు పచ్చకప్పురపు తళుకును దొంగిలేడికాంతిచే నీ 
ముఖమును నీ స్వామివలె నలముకొనుచున్నది. సమున్నతస్త నతటమును గౌగలించు 
కొనుచున్నది. దొండపండువంటి నీ కెంబెదవిని ముద్దాడుచున్నది. రాగాతిశయమును 


బ్రకటించుచున్నది. మనో డై ర్యమును విదిలించుచున్నది. 


వుందసీ తశ తకము 


వెళద్యేన చ విశ్వతాపహరణ క్రీడాపటీయస్త యా 

సాండిత్యేన పచేలిమేన జగతాం నేత్రోత్సవోత్సాదనే 

కామాక్షీ స్మితకందలై స్తవ తులా మారోధు ముద్యోగినీ 

జ్యోత్స్నా సౌ జలరాగిపోషణతయా దూష్యాం (ప్రపన్నా దశాం|| ద్ర 


ఎల్ల జగమ్ముతాపము హరించెడి యాటల నేర్పునందు స 
యెల్లర కంటివిందు లొనరించుటం బండిన సొండితిన్‌ సము 
త్తుల్ల భవత్స్మితాంకురముతో. దులతూగియుంగూడ వెన్నెలల్‌ 
తర్లిరొ | నిందపాల్పడెం గదా జననీ ! జడరాశిపోషణన్‌. 


లోకముయొక్క తాపములను హరించెడి విలాస |క్రీడయందుగల దార్హ్యముచేతను, 
స్వచృతచేతనుు జగత్తులకు కన్నులపండువు సేయుటయందరి పాండిత్యముచేతను నీ 
చిరునవ్వు మొలకతో సామ్యమును బడయుటకు బ్రయత్నించియు నీ వెన్నెల జలరాశిని 
=సముద్రమును శ్లేష - జడరాశి = జడులయొక్క సమూహమును బెంపొందించున 
దగుటచేత నింద్యదశను పొందినది. నీ నవ్వు చెతన్యవర్ణకము. కావున జడపోషక మైన 
వస్తువు దానికి సాటికానేరదని భావము. వెన్నెలకంయెను దేవిచిరునవ్వు సొగసై నదని 
తాత్పర్యము. 


లొవణ్యాంబుజినీమృ తాలవలయై శ్చృంగారగన్రద్విన 
గ్రామణ్యః శ్రుతిచామరై స్తరుణీమసా $రాజ్యచీజాంకు రై: 
ఆనన్గామృ తసింధువీచిప్పష తై రాస్యాబ్దహంసై సవ 
డా రా (ne రం కాలి 
శికామాక్షీ మథాన మన్షహసితై ర్మత్సం మనఃకల్మషవ్‌| గెట 


నిగనిగ తమ్మితూండ్హ నెజ నీటులు నందము పేరివేల్పుకు 
నుగుశ్రుతిచామరమ్ములు మనోహరయౌవనదేవరాజ్య మిం 

పుగ మొలపించు బీజములు; మోదసుధాంబుధిలోనిచిన్కులున్‌ 
మొగమను తమ్మి హంసలయి సొల్చెడి నవ్వుల దోషమార్చవే. 


లావణ్యమనెడి తామరప్పవ్వుయొక్కతూండ్లును శృంగారమనెడి మదపు కేనుగు 
యొక్క కర్షచామరములున్తు యౌవనమునెడి స్వారాజ్యమును మొలపీంపంజేయు విత్త 
నములును ఆనందామృతసముద్రతరంగముల వై చినుకులును, నీ ముఖమనెడి పద్మ 
మునందు మసలు హంసలును నగు నీ చిరునవ్వులచే నా మనస్సులోని కల్మషమును 
విజీచి వేయుము. 


మూకపంచశతి 193 


ఉత్తుంగస్త ననుండలీపరి చల న్మాణిక్యహోరచ్చటా 

చంచ చోణీముపుంజమధ్యసరణీం మాతః సరిష్కుర్వతీ 

యా వైద్యు ముపైతి శంకరజటాకాంతారనొటీ పత 

త్వర్వాపీపయసః స్మితద్యుతి రసా కామాక్షి తే మంజులా! గె 


లాలన నున్నతస్తన చలన్మణిహారము కెంపుచాయలం 

దోలి నటించి మధ్యమున నుద్దతి శంభుజటాటవీకుటిం 

దూరి కడున్‌ వడిం దుముకు తోయము తోయము వింతనేరుప్పుల్‌ 
గ్రాలెడు నీదు లేనగవృకాంతు లనంతసుఖమ్ము లిచ్చుతన్‌. 


ఉన్నతకుచకుంభములందు గదలెడి మణిపోరములచే గులుకు నెరుష్పు కాంతి నడి 
మిభాగమును అలంకరించినదై శంకరుని జటామండలమనెడి, వనవౌటిం దుముకు 
మందాకినీ జలముల చాతుర్యమును వడయు నీ యీ చిరునవ్వు మనోహరమై యొప్పు 
చున్నది, 


సన్నామైకజుషా జనేన సులభం సంసూచయన్తీ శనై 
రుత్తుంగస్య చిరా దన్యుహతరో రుత్సత్స్యమానం ఫలం 
ప్రాథమ్యేన వికస్వరా కుసునున త్నాగల్భ్య మభ్యేయుషీ 
కామాక్షి స్మీతచాతురీ తన నుమ శేమంకరీ కల్పతామ్‌ 





| AE 


మంచి యశమ్ముగొన్న యొక మానిసిమూలమునన్‌ సమున్నతిన్‌ 
గాంచిన య య్యునుగ్రహ మనందగు చెట్టునం బందు సందు సూ 
చించుచు నంతమున్న వికసించిన చొక్కపుం బువ్వువోలె రా 
ణించెడు నీదు లేనగవునేరిమి మా -కొసగున్‌ శుభంబులన్‌ . - 


మంచి యశస్సు గడించిన యొకానొక పురుషుని మూలమున అనుగ్రహమనెడి 
యొక మహావృక్షమునుండి పృట్టినఫలమును సూచించుచు నంతకు ముందుగ పూచి 
వికసించిన పువ్వువోలె రాణింపు వడసిన నీ చిరునవ్వునేరిమి నాకు క్షేమము గూర్చు 
నది యగుగాక ! 


ధానుష్కా గ్రసరస్య లోలకుటిలభ్రూలేఖయా బిభ్రతో 
రీలాలోకశిలీముఖం నననయ స్పామొౌజ్యలక్ష్మీపుషః 
జేతుం మన్మథమర్షినం జనని తే నున్దస్మిత ప్రక్రమో 
వల్లు ర్విభ్రమభూళ్ళతో వితనుతే 'సేనాపతిప్రక్రీయామ్‌! ౫8 


13 


194 మందస్మేతశతకము 


పొలుపౌ విభ్రమచ(క్రవర్తి చలితభూ రేఖ చేంబట్టి మేల్‌ 
విలుకాండై కొని చూపుబాణములం బూవిల్కాని శత్రున్‌ వడిన్‌ 
గెలువన్‌ యౌవనరాజు లక్ష్మి బెనుపన్‌ లీలావినోదమ్ములన్‌ 
జలుపున్‌ వల్గువు నీదు లేనగవు దా సై న్యాధిషప్రక్రియన్‌. 


విలొసమనెడి యొకానొక ప్రభువు నవయౌవనసామాజ్యలక్షిని బెంపొందించుకొ 
నుటకు నీ చంచరించు వక్రమైన కనుబొమలతిరుచే మేటివిలుకాండై విలాసముకులుకు 
నీ చూపులనెడి బొణముం గొని' మవ్మనుని మర్జించినవానిం జయించుటకు పూను 
కొనగా నతని యెడ నీ _చిరునవ్వుతీరు సేనోధిపత్యమును బ్రకటించుచున్నది. 


య న్నాకంపత  కాలకూటకబలీకారే చుచుంబే న యద్‌ 
సాన్యా చక్షుషీ రూషితానలశిఖే రుద్రస్య తత్తాదృశమ్‌ 

చేతో యత్సరిసభం స్మరజ్వరశిభిజ్వాలేన శేలిహ్యతే 

త త్కామాక్షి తవ స్మితాంశుకణికా హేలాభవం (ప్రాభనమ్‌|| 


వణకదు కాలకూటవిషభక్షణకున్‌ శివదేవుచిత్త ము 
ల్బణమగు కంటిమంట వసివాడదు మన్మథవహ్నికీలకున్‌ 
జుణీగి కరంగి పాఠ దది చూ భవదీయ దరస్మితాంశువుం 
గణిక విలాసవైభవ మొకానొకటైన ప్రభావ మీశ్వరీ ! 


కాలకూట విషమును భక్షింపవలసినపుడైన శివుని చిత్తము వణకలేదు. మూడవ 
కంట నెగసిన మంటకైన నది వసివాడలేదు. మన్మథ జ్వరాగ్నిక్రైన నది కరిగి 


శేరు కాలేదు ఇట్లు కాకుండుటయెల్ల ని చిరునవ్వు మొలకయొక్క విలాససంభవ మైన 
మొకానోక ప్రభావమే, 


)ంభిన్నేవ సుపర్వలోకతటినీ వీవీచయై ర్యామునైః 

;0మి(శ్రేవ శశాంకదీప్తీ లహరీ నీలై ర్మహానీరదై॥ 

*మాక్ష స్టురితా తవ స్మితరుచః కొలొంజనస్సర్ణి నా 

'ల్రిన్నూ కచరోచిషాం ద్యతికరే కాంచి ద్దశా నుశ్ను తే]! ౫౯ 


లుపుకేరు న య్యమునవీచికలన్‌ విరంబారినట్టుగొన్‌ 
ఎపయోదరాజి రజనీకరు వెన్నెలజాలు నేకమౌ 


లిక నీదు లేనగవుపొల్పది పొల్చగు నల్లకాటుకన్‌ 
"లుచు. గొప్పున న్నలుపుతోడి జతన్‌ గను నొక్క యందమున్‌. 


మూకపంచశతి 195 


యమునాతరంగములచే గంగానది యొరసికొని విరబారినట్టు వెన్నెల క్రొక్కారు 
నీలమేఫుములతో నేకమైనట్టు, నీ చిరునవ్వు సొంపు నల్లకాటుకను ధిక్కరించు నీ 
తలకట్టునందరి నలువుతోడ గూడి యొకానొక నింతసాంపు వడయుచున్నది. 


జానీమో జగదీశ ర ప్రణయిని త్వన్మందహోస ప్రభామ్‌ 

శ్రీకామాక్షీ కుముద్వతీ మభినవా మేషా యత స్పర్వగా 

అ స్యేందో రవలోకనే పశుపతే రభ్యేతి సంపుల్లతాం 

తన్హలు స్తదభాన ఏవ తనుతే తద్వెసరీత్యక్రమమ్‌। ౬౦ 


అచ్చము నీదు లేనగవునందలి యా ప్రభ కల్వకన్నెయై 
నిచ్చును శంకరాస్యశశిబింబము దర్శవమైనయంతటన్‌ 
నిచ్చలు; కానిచో ముణిగి నిద్దురమోమగు, వింతకారణం 
మ్మిచ్చట నంతకంటు జగదిశమనఃపియ ! వేణ యేమగున్‌, 


ఓ జగదిశ్వరవల్లభా [స మందహాస ప్రభ యొకొనొక కలువకన్నియ యని గ్రహీం 
చినొము. కారణ మేమనణా నది శంకర ముఖచం ద్రచింబదర్శన మైన యంతటనే 
చక్కగ వికసించుచున్నది. అది కానప్పుడు ముడిగి నిద్దుర మోమగుచున్నది, 


యూస్తీ లోహితభావ మభ్రతటినీ ధాళుచ్చటాకర్ణ మై 

ర్భాన్తీ బాలగభస్తి మాలికిరతై ర్మేఘావలీ శారదీ 
బింబోష్టద్యుతిపుంజచుంబనకలా శోణాయమానేన లే 

కామాక్షీ స్మితరోచిషా సమదశా మారోధు మాకాంక్షతే|| ౬౧ 


గిరిక ముఖ్యధాతురసకర్ణమముంగ"ని యెల్లవారి భౌ 

గీరధి, బాలభానుకరకేలిత మై శరదంబుదాళియున్‌ 

నీ రుచిరోష్పదింబరుచినీటులచే నెటు వెక్కుచున్న యా 
తోరప్పు మొల్కనవ్వుకళతో. దులందూగం దలంచు నమ్మరో ! 


గై రికాది ధాతురసములచే నెజ్టవారి ఆకాశగంగయు భాలసూర్యకిరణ సంపర్కము 
వడసీ శరత్కాల మేఘపంక్తి యును, నీ యెజ్జని యధరోష్టబింబమందరి కాంతులచే 
నెలుపుడాలు వడసిన నీ చిరునవ్వుకళతో దులతూగవలేనని చేడుకపడుచున్న వి. 


శ్రీకామాక్షీ ముఖేన్దుభూషణమిదం మన్హస్మితం తావకం 
నేత్రా నన్షకరం తథా. హిమకరో గచ్చే ద్యథా తిగ్మతామ్‌ 
శీతం దేవి తథా యథా హినుజలం సంతాపము ద్రాస్పదం 
శ్వేతం కించ యథా తథా మళినతాం ధత్తే చ ముక్తామణిః|| ౬౨ 


106 మందసి శ్రతశతకము 


శ్రీకామాక్షీ ! ముఖేందుభూషణము నీ చిర్నవ్వు జాబిల్లియున్‌ 
గాకల్‌ సెందెడునంతగాం గనులకున్‌ గల్పించు నాహ్లోదమున్‌ 

వీకన్‌ నుం చుడుకున్‌ నహించునటుగా నిండించెడిన్‌ జల్వ లా 
హా! కాలుష్యము, గైకొనంగ నునుముత్య మ్మచ్చ మచ్చమ్మగున్‌. 


ఓ కామాక్షీ ! నీ ముఖచంద్రభూషణమగు లేనవ్వు చందుండుకూడ లోలోన 
నుడికిల్లనంతగా మా కనుల కొహ్టోదము గల్పించుచున్నది, ' మంచుకూడ కాకవహిం 
చునంతగా చలువలను నించుచున్నది, అచ్చమైన మంచిముత్యముకూడ కాలుష్యము 
చెందునంతగొ మిగుల స్వచ్చ మై యొప్త్పుచున్నది, 


త్వన్మన్షస్మితమంజరీం ప్రసృమరాం కామాక్షీ చన్నారితపం 

సంత స్పంతత మొమన న్త్యమలళా తల్లక్షణం లక్ష్యతే 

అస్మాకం న ధునోతి తాప మధికం దూనోతి నాభ్యన్తరమ్‌ 

ధ్వాన్తం తథ్థలు దుఃినో వయమమీ కేనేతి నో విద్మహే ౬3 


నునుపూగుత్తిని నీదు లేతనగవున్‌ దొల్కాడు నవ్వెన్నెలం 

చును నర్లింతురు బుద్దిమంతు లిదియున్‌ శుద్దంబుగాబట్టి ; యై 
నను మా కాశ లడంపంకున్నదది యంతర్జా(ంతముం జింపబొ 
దనయ మ్మేలకొ మేము శోకవశులై యారాటముం జెందుటల్‌. 


నీ చిరునవ్వు పూగుత్తిని వెన్నెలయని సత్కవులు వర్షించుచున్నారు, స్వచ్చ 
త్వము తల్లక్షణముగా గనబడుచునే యున్నది, అయినను అది మొ తొసమును 
హరించుటలేదు. లోలోని చీకటిని అనంా అంతరంగగత మైన అజ్ఞానమును వారింపకు 
నృది, నే ముట్లు దుఃఖవశుళ మై యుండుట యెందువలననో తెలిసికొనలేకున్నాము. 


నమ్రస్య ప్రణయ ప్రరోహకలహాచ్చేడాయ సొదాబ్దయో 

ర్మన్దం చన్హ్రకిశోరశేఖరముడేః కామాక్షి రాగేణ తే 

బన్లూక ప్రసవ శ్రియం జితవతో బంహీయసీం తాదృశీం 

చింబోష్టస్య రుచిం నిరస్య హసితజ్యోత్న్నా వయస్యాయతే॥ ౬౪ 


పొలయలుకన్‌ వినముడయి పూని పదమ్ముల నల్లన్రాలు న 
చ్చరివెలుగుంగిశోరము అసన్మణిశేఖరమైన వాని లో, 

గులికెడు నట్టి రాగమునకుం జెలియయ్యెడు నీదు నవ్వువె 

న్నెల నునుమంకెనం గెలుచు నీ యధరద్యుతి నెట్టి దూకుచున్‌. 


మూకపంచశతి 197 


రాగముచే (ఎజుపృచే) మంకెనపూపవృయొక్క యాలాటి సుసంపన్న మైన శోభను 
జయించునట్టే దొండపండువంటి నీ పెదవియొక్క కాంతిని ద్రోసివుచ్చి, నే ప్రణయ. 
కలహమును వారించుటకూ వీ పాదములపై న్రాలిన చంద్రశేఖరులకు నెచ్చెలివలె నీ 
చిరునవ్వు వెన్నెల యువచరించుచున్నది, నీ మందహాసము శివృండు నీ పొాలయలుక 
తగ్గినదని గ్రహించి యానందభరితుడగుటకు సాయపడుచున్నదని భావము, 


ముక్తానాం పరిమోచనం విదధత స్తత్సీంతినిష్పాదినీ 

భూయో దూరత ఏవ ధూతమరుత స్తత్సాలనం తన్వతి 

ఉద్భూళస్య జలాన్తరా దవిరతం తద్దూరతాం జక్కుషీ 

కామొక్షి స్మితమంజరీ తన కథం కంబో స్తులా మళ్నలే! ౬X 


ముక్తొళిన్‌. విడుచున్‌ నిజమ్మది యిధో మోదంబిడున్‌ వానికిన్‌ 
రక్తిన్‌, దవ్వు మరున్నిరోధులకు. దద్రక్షాణమ్మిద్ది యా 

సక్తి న్‌ బుట్టి జలంబునం దది యిదో జాడ్యానకుం 'దూర, మే 
యుక్తిన్‌ సొమ్యము తెల్పు నీ నగవృతో నోయమ్మ ! శంఖానకున్‌, 


శంఖము ముత్యములను విరజిమ్మును. నీ చిరునవ్వు వానికి ఉల్ళాసము 
గర్బీంచును. శంఖము ధూతమరుతవ=దేవతాదూరులకు దూరమయినది, నీ 
నవ్వు ధూతమరుతః= ప్రాణాయామౌదులచే వాయువును నిరోధించిన యోగులకు 
సంరక్షకము. శంఖము జలొంతరమునుండి పట్టినది. నీ నవ్వో జల (డ) +అంత 
రొత్‌ జడనుతులయినవారికి దూరమగును, కొన నీ చిరునవ్వు శంఖమున కెట్టు 
సాటియనును? 


శ్రీకామాక్షి తవ స్మితద్యుతిరురీ వై దగ్ట్యలీలాయితన్‌ 

నశ్యనో ఒపీ నిరన్తరరి సువిమలంమన్యా జగన్మండలే 

లోకం హోసయిళుం శీమర్ధ మనిశం |ప్రాకాశ్య మొతన్వతే 

మన్దాక్షం విరహయ్య వస్తువిభివం మన్గారచం|ద్రాదయః| స్త 


అమ్మా ! నీ దరహాసపూరమున జాలైవారు నందమ్ము చం 
దమ్మున్‌ దా నిరతమ్ము గన్గొనియునున్‌ మందొరమున్‌ జంద్రుండే 
లమ్మా ! సిగ్గరి యీ జగాన జగమహా | నవ్విపోంచేతు రో 
యమ్మా ! స్వచ్చులమంచు వెల్వజచి తా రా వస్తు వీ వస్తువున్‌. 


అమ్మా ! నీ చిరునవ్వుకాంతిప్రవాహముయొక్క విలాసమును జూచుచుంగూడ 
యౌ జగమ్మున తామే స్వచ్ళమైనవార మనుకొని మందారవృక్షము, చంద్రుడు 
మొదలయినవారు సిగ్గు విడిచి తమ వెలుగులచే నా యా వస్తువులను వెలువరిం 
తురు. ఇది మెందుల కమ్మా ! 


198 మందసీ శ్ర తకము 


శ్రీరాబ్దేరపి శై లరాజతనయే త్వన్మందహాసస్య చ 

శ్రీకామాక్షీ వలక్ష మోదయనిధేః కించిద్భిదాం బ్రూము హే! 

ఏకస్మె పురుషాయ దేవి స దధౌ లక్ర్మీం కదాచిత్సురా 

సర్వేభ్యోఒపి దదాత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీమ్‌!| ౬౭ 


ఓ గిరికన్య ! పాల్కడలి కొద్దిక నచ్చపుకాంతి నిగ్గులన్‌ 
దూగెడు నీదు నవ్వులకు దోచిన భేద మొకింత సెప్పెదన్‌ 
సాగరు డిచ్చె లచ్చి నొకసామికి మున్నొకనా డిదెప్పుడున్‌ 
వాగధినాయికన్‌ సిరి నవారిగ నిచ్చెడు నెల్లవారికిన్‌. 


తెలుపు సమృద్దికి నిధియైన నీ మందహాసమునకు పాలసము[ద్రమునకును నొక్కింత 
భేదమున్నదని చెప్పుచున్నాము. శ్రీరసముద్రము. ఒకానొక పురుషునికే లక్మి నీయ 
ర్తి క్ష ఓడ ఆ YUU ఎలి, uw " ఇ 
గల్లెను, నీ నవ్వు అందరికని లకీ పసన్నతనే క్రొక సరస్వతి పసన్న తనుగూడ 
కల్పించుచున్నదమ్మా. 


(శ్రీ,కొంచీప్పరరత్నదీపకలికే తాన్యేవ విశ్వాంతరే 

చాకోరాణి చరాచరేశ్వరి పరం ధన్యాని మన్యాను హే! 

కంపాతీరకుటుంబచం క్రమకలాచుం చూని చంచూప్పుపై 

ర్నిత్యం యాని తవ స్మి లేందుమహసా మాసా(ద మాతన్వతే| ౬౮ 


కాంచిపట్టణరత్న దీపకళికా ! కామాక్షి ! కంపాతట 
(ప్రాంచచ్చారు కుటుంబ చం క్రమ కళా పారీణముల్‌ నిచ్చలున్‌ 
చంచు[శేణుల నీ ముఖేందురుచి నాస్వాదించు నన్నేర్మి నూ 
హించన్‌ ధన్యము లా చకోరములు తర్తీ | యెల్ల విశ మ్మునన్‌. 


ఓ కాంచీపురరత్నదీపకలికా ! కంపాతీరకుటుంబములందు సంచరించు కళలందు 
నేరిమిగన్నవై ఏ చకోరసమూహములు నిరంతరమును దమ చంచువృలచే నీ మంద 
హాసచం ద్రికాస్వాదమును జేయుచుండునో ఆ చకోరకులము లే మిక్కిలి ధన(ములని 


భావించుచున్నాము. నీ దరహాసమును నిరంతరము దర్శించు మహాయోగులు కృతా 
ర్రులని భావము, | 


శ త్యప్రక్రమ మా్రితోఒపి నమతాం జొడ్యప్రథాం ధూనయ 

న్రాగవ్యంజన పేశలోఒపి గిరిశే వైమల్య ముల్గాసయన్‌ | 

రీలాలాపప్పురస్పరోఒపి సతతం వాచంయమాన్‌ ప్రీణయ 

న్యామాక్ష స్మతరోచిషాం తద సముల్దాసః కథం వర్ల తే| ౬౯ 


మూకపంచశతి 199 


చల్లనిదయ్యు నాగితుల జాడ్యము మాటవిదల్ఫు; కొండ రా 
జల్లునిపైని రాగమును వ్యక్త మొనర్చును మార్దవాన శో 
భిల్లచు స్వచ్చతన్‌ గొలుపు నింపగుపల్కుల ముందు జాగి రం 
జిల్లంగంచేయు. మౌనులను నీ దరహాసవిలాస మేమనన్‌. 


నీ చిరునవ్వుల సముల్దాస మేమని వర్లింతుము ? అది తాను నిత్యము చలు 
వతో నుండియు తనయెడ వినతులైనవారి జాడ్యమును విదిలించుచున్నది. తాను 
ఫరమనిర్మలభావమున గాడియు, శంకరుని రాగాకులు నొనరించి త్రీప్పృటబెట్టుచున్నది, 
నిలాసభాషణములకు దాను ముందగుచు గూడ, మౌనులకు ప్రీతి గల్చీంచుచున్నది 


శ్రోణీచంచల మేఖలాముఖరితం లీలాగతం మంథరం 

భూవల్లీచలనం కటాక్షనలనం మందాక్షవీక్షాచణమ్‌ 

యద్వెద్య్యముఖేన మన్మథరివుం సమ్మోహయ త్యంజసా 

శ్రీశొచూక్షి తవ స్మితాయ సళతం తస్మై నమస్కుర్మ హే 80 


మెలంగునితంబసీమ మణి మేఖలఘల్చల లింప్పుగుల్కు న 
య్యలసగతుల్‌ కనుంబొమలు నానును సీగ్గులవాలంజూవులో 
జలనము దేని నేరిమిపసం గొని యా స్మరవైరి మోహితుం 
జలపునొ యట్టి నీదు చిలునవ్పుల కంజలిగూర్తు మమ్మరో ! 


పీటుదుల'పై గదలు మొలనూలి ఘలఘలలతో గూడిన మందవిలాస గమనము, 
సీగ్గుదొలకు  చూప్పల నేరిమితో గూడిన కనుబొమల కదరికగల వాలుజూవుల విభ్ర 
మమున్నూ ఏ చిలునవ్వుల నేరిమి నూతసేసికొని మన్మధవైరిని మోహింపజేయు 
చుండునో యట్టి నీ చిలునవ్వున కెప్పుడు నమస్కరింతుము. 


శ్రీకామాక్షి మనోజ్ఞ మందహసీతజ్యోతిష్ప0రో హే తన 

సత శ్వేతిమసార్వభౌమసరణి ప్రాగల్య మభ్యేయుషి। 

చన్లోర్రి,యం యువరాజతాం కలయతే చేటీధురం చన్త్రికా 

గంగా సా చ సుధార్సురీ సహచరీ సాధర్మ్య మాలంబలే॥ ౭౧ 


అందము గుల్కు నీ నగవు న వెలుగుంజిరుమొల్మ తెల్పు నౌ 
విందగు సార్వభౌమపదవిన్‌ గడు రీవి వహింప జంద్రుం డం 
దొందును యౌవరాజ్యపద; మూనును దెన్నెలచేటీభాన మిం 
పొందంగం జెల్మికత్తెయయి యొప్పును గంగ సుధాస్రవంతియునే.. 


200 మందస్మీతశతకము 


నీ సుందర మందహాసొంకురము నిండైన తెలుపురంగుయొక్క సార్వభౌమాధికార 
మును బడయగా చంద్రుడు దానికడ యువరాజభావమును, వెన్నెల నెచ్చెలితనమును, 
అమృతంపువాకయగు. గంగ సలీసాధర్మ్యమును నెజపుచున్నవి, 


జ్యోత్న్నా కీం తనుతే ఫలం తనుముతా మౌష్ట్యప్రశాంతిం వినా 
త్వన్మందస్మితరోచిషా తనునుతాం కామాక్షి రోచిష్టునా!| 

సంతాపోఒపీ నివార్యలే నవవచఃప్రాచుర్య మంకూర్యతే 

సొన్షర్యం పరిపూర్యతే జగతి సా కీర్తిశ్చ సంచార్యతే] “౭9 


నేడిమి వాపుకంట మీ వెన్నెల చేయు విశేషమేమి ? బల్‌ 
పోడిమి సూపు నీ నగవు పోనడచున్‌ పరితాస మమ్మరో 
యాడగు పల్కుసొంపు మొలసించును జక్కందనాల నించెడిన్‌ 
వాడని క్రీర్తియున్‌ జగమునన్‌ బ్రసరింపంగండేసెడిం గదే ! 


వెన్నెల ప్రాణుల యుడుకు నుపశమింపచేయుటకంటె. విశేషఫల మేమి కూర్చు 
చున్నది? మిగుల మెజయు నీ మందసాసప్రభయో తాపమును వారించుచున్నది, 
వినూతన వాక్నెపృుణ్య మంకురిపజేయుచున్నది, లోకమున సౌందర్యము నించుచున్నది, 
సాటిలేని క్రీర్రిన్‌ = వ్యాపీంపజేయుచున్నది, 


చైనుల్యం కుముదశియాం హీమరుచః కాంత్యెన - సంధుక్ష్యతే 
జ్యోత్స్నారోచిరపీ ప్రదోషసమయం ప్రా వ్యెన సంపద్యతే। 

స్వచ్ళత్వం నవమౌక్తి కస్య పరమం సంస్కోరతో దృశ్యతే 

కామాక్యా స్మితదీధితే ర్విశదినూ నైసర్గికో భాసతే| ౭3 


హిమకరుకాంతిచేతం దళు కెక్కును గల్వసిరుల్‌ | ప్రదోష క్రొ 
లమునన కుల్కు వెన్నెల విలాసరుచుల్‌, నునుముత్తియంబు న 
చ్చము తెలికాంతి యయ్యదియు సంస్కరలైకవశంబ, తల్లి ! నీ 
విమల దరస్మితంబు తెలివింతరుచుల్‌ సహజంబు " 


కలువల సిరులకు వెన్నెలల వెలుగులచే స్వచ్ళత ఇనుమడించుచున్నది. వెన్నె 
లకు బ్రదోషసమయలాభముచేతనే శోభ నిండుచున్నది. తెలిముత్తి యమునకు సంస్కా 
రము చేతనే (పులుగడుగుటచేత) యచ్చమైన కాంతి సిద్దించుచున్నది. అమ్మా ! నీ 
చిరునవ్వు కాంతికిమొ త్రము స్యచ్ళత్వ్యము స్వభావముగనే సద్ధించుచున్నది. 


మూకపంచశతి 201 


స్రాకొశ్యం పరమేశ సర ప్రణయిని త్వన్మన్షహాసశియః 
శ్రీకామాక్షి మమ శ్రీజోతు మమళా వైచక్షణీ మక్షయామ్‌ 
యు ద్భీత్యేవ నిలీియతే హిమకరో మేఘోదరే శుక్తికా 

గర్భే మౌక్తిక మండలి చ సరసో మధ్యే దృణాళీ చ సా ey 





ఏ వెలుంగన్నభితి రజనీశుండు మబ్బులలోన నక్క, ము 
కావళి చిప్పలోనడంగు, నద్దిర తామరతూండు నీళ్ళలో 

నా విధి నీదు నా మృదులహాసము మేల్చిరి వెల్లునాక ను 
ద్భావముం బాయకున్న మమతాగుణబ్బంభణ మాప్పగావృతన్‌. 


ఏ నీ మందహోససంపద తళుకునకు జడిసి చంద్రుడు మేఘములలో దాగుచు 
న్నాడో ముత్తెములగుంప్పు ముత్తె పుంజిప్పలలో నిజుకుకొనుచున్నద్కో తామరతూడు 
మడుగునడుమ. నడగుచున్నదో అట్టి నీ దరహాసలక్ష్మీ ప్రభ నాలోని తెగని మమకార 
మును హరించుగాక ! 


హేరంబే చగుహేచ హర్ష భరితం వాత్సల్య మంకూరయ 

న్య్మారద్రోహిణీ పూరుషే సహభునం (ప్రేమాంకురం న్యంజయన్‌ 

ఆన(మేషు జనేషు పూర్షకరుణా వై దగ్గ ముత్తాలయ 

న్యామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే 8౫ 


లలి హెరంబుని'పై గుమారుపయి. నాస్టోదంబు వాత్సల్యమున్‌ 
మొలవంజేయుచు, సామి శంకరుపయిం బూనించుచుం |బ్రేమపుం 
గళికన్‌ నృమ్రులపైని బూర్హకరుణానై పుణ్య మూరించుచున్‌ 
వెలయు న్నీచిరునవ్వు చంద మది నేం లేర్కొంటకున్‌ శక్యమే. 


వినాయకునందును, గుమారునియందు నానందభరితమైన కూరిమి నంకురింప 
జేయునది, మదనారియందు సహజ(పేమాంకురములను వ్యక్తము సేయునద్సి నీయెడ 
వినతుళలైన భక్తులందు పరిపూర్షకృపానై పుణ్యము నుత్తంభింసజేయునదియు నగు నీ 
చిలునవ్వు సొగసును నే నేమని నుతింపగలను ? 


సం క్రుద్ధద్విజరాజకోఒప్యవిరతం కుర్వ న్షిజై సృంగచుం 
వాణీపద్ధతిదూరగోఒసి సతతం తత్సాహిచర్యం వహన్‌ 

అశ్రాన్తం సథుదుర్లభోఒసీ కలయ నృత్యా పశూనాం రతిం 

శ్రీశామాక్షి తవ స్మితామృతరనస్యన్లో మయి స్యన్హతామ్‌!! 8౬ 
“14 


202 మందసీ శ్రత+తకము 


కనలించున్‌ ద్విజరాజు నైన; ద్విజలోకమ్మంటి వర్తించు; నం 
దనిదై పల్కుల కడున్‌ జరి పెడిం దత్సాహచర్యంబ; పొం 
దనిదయ్యుం బశుకోటి నా పశుపతిం గామించు కామాక్షి ! యొ 
య్యన నాపై నది నీ స్మితామృతరసస్యందమ్ము చిందాదుతన్‌. 


అమ్మా ! నీ మందహాసామృతము ద్విజరాజును అనగా చంద్రుని, (కష) 
ఉత్తమ బ్రాహ్మణుని _- గోసీంసడేయును, అయినను ద్విజులతో (బ్రాహ్మణుల 
(శేష.) -- పలువరుసతో సహవాసము. నెరప్పుచున్నది. స. 
దూరమయ్యును అనగా మాటలకు అందనిదయ్యును ఎల్లప్పుడు ఆ పలుకులతి స్టడి ్‌ 
చర్యమునే పొందుచున్నది. పశుదుర్లభ మయ్యు = నన (గా నజ్జానులగు జీవుల 
కందరానిదయ్యు పశుపతియందు వేడుకగలదగుచున్నది. అట్టి (| మందహాసామృతము 
నాయందు చిందునుగాక ! శ్లేషాను ప్రాణిత విరోధాభాసొలంకారము, 


~_— 


ఏసీ 


శ్రీకామాక్తీ మహేశ్వరే నిరుపమ ప్రమాంకుర ప్ర క్రమం 
నిత్యం యః ప్రకటికరోతి సహజా మున్నిద్రయ న్మాధురీమ్‌ 
శత్తాదృక్తవ మన్దహాసముహినా మాతః కథం మానితాం 
తన్మూర్మా సురనిమ్నగాం చ కలికా మిన్టోశ్చ తాం నిస్తతి] ౭9 





Yur ! మహేశుపై els 

శ్రీ క సేయుచు సాజమౌ మధురినున్‌ రేశె కెత్తగాం జేయు నీ 
యా cee తల్లి ! తగునే యా సామి తా నౌ(దలం 
జేకొన్నట్టి సురాపగన్‌ శశికళన్‌ నిందించెడిన్‌ నిచ్చలుగ్‌ . 


మహేశ్వరుని వై సహజమైన మాధుర్యమును వెలయించుచు సాటిలేని (ప్రేమాం 
కురమును మొలపింప్రజేయుచు నుండెడీ నీ మందసోసరేఖ అతండు దలందాళ్చిన 
దేవనదిని జంద్రకళను దూలనాడుచున్నది. ఇది యెందుచేత తీ? 


యే De మే శై త్యముద్రాకరా 
యే వైశద్యదశావిశేషనుభిగా స్తే మన్షహాసాంకురాః। 
కామా సృహాజం సుణత్రయమిదం పర్యాయతః కుర్ర(ఃత్రాంి 


వాణీసన్భునడంబరే చ హృదయే కీర్తి ప్రరోహే చ మే ౭౮ 


మూకపంచశతి 203 


అని మాధుర్యవిహోరమండపము లాహా శైత్యముద్రానిధుల్‌ 
భువి చై శద్యదశావిశేష సుభగంబుల్‌ మందహాసాంకుర 

చృవు లీ మూండుగుణంబులున్‌ వరుసగా సందర్భమౌంగాక నా 
కవితాగుంఫనడంబరంబున నెదన్‌ సేసి నా కీర్తిలోన్‌, 


నీ చిరునగవు మొలకలు మాధుర్యమునకు విహోరమండసములు, చలువకు ముదా 
ధికారస్టానములు, స గచ్చతావి శేష సుందరములు, ఇట్టి సహజగుణములు మూడింటిని 
ఒకదాని వెంట నొకటిగా నీ మందహాసములు నా కవితాగుంఫనమునందు, నా హృదయ 


మునందు నా. క్రీర్తియందు నలరించుగాక. అనంగా నీ మందస్మితసందర్శనభాగ్యముచే 
మధురమైన కవిత్వము, చల్లని హృదయము స్వచ్చమైన శీర్తియు నాకు లభించుతమని 
తాత్సర్యము. 


కామౌక్ష్యా మృదులస్మితాంశునికఠా దాక్షాన్త కే షీక్షజే 

మన్దాక్షగ్రహిలా హిముద్యుతి మయూఖాశ్షేస దిక్షాంకురాః। 

దాక్ష్యం షక్ష్మలయన్ల్తు మాక్షీకగుడ ద్రాక్షాభవం వాక్ష మే 

సూక్ష్మం మోక్షపథం నిరిక్షితుమపి (ప్రక్షాలయేయు ర్మనః| ౭౯ 


కామాక్షీ మృదులస్మితాంశువులు దక్షద్వేషికన్దాయ ల 
జ్ఞామాధుర్యముగాంచు. జాంద్రరుచి శిక్షాదక్షదీక్షాంకుర 

గ్రామమ్ముల్‌ మధు ేక్షమాక్షికగుడ ద్రాక్షారస ప్రాథి నా 

పై ముంచెత్తుచు సూక్ష్మముం గనుగొనన్‌ నా బుద్ది క్షాళించుతన్‌. 


రై 

కామాక్షి తల్లియొక్క మందస్మితకిరణములు దక్ష వై రిచూప్పులయందు లజ్ఞామాధు 
ర్యమును నించి వెన్నెలతళుకులను శిక్షింపజాలు దీక్షగొని తీయని చెజకులేనె ద్రాక్ష 
మొదలై నవాని సామర్థ్యమును నాయందు నా (కవిత్వమందు) వెలయించుగాక | 
సూక్ష్మ మైన మోక్షమార్గమును దర్శించుటకు ననువుగ నా మనస్సును అద్దమునట్లు 
(ప్రక్షాళించుగాక | 


డొత్యా శతలశీతలాని మధురా క్యేతాని పూళాని శే 

గౌంగానీన సయాంసి దేని సటలా న్యల్నస్మితజ్యోతిషామ్‌ 
ఏనఃపంకపరంపరామలినతా మేకామ్రనాథ ప్రియ | 
ప్రజ్ఞానా తతరాం మదియధిషణాం ్రక్షాలయన్సు క్షణాల్‌ | ౮౦ 


కొంచెప్పునవ్వులోని తళుకుల్‌ గడు తీయని వెంతొ చల్వలన 
నించును జొతిచే సురధునీజలముల్‌ బలె జ్ఞానధారలన్‌ 
నించుచు. బాసమన్‌ బురద నిక్కము నామది క్రాళనమ్ము గా 
వించుత నేకచూతపతియింతిరొ ! చక్కదనాలబంతిరో 


204 మందసి శ్రతశతకము 


ఓ ఏకామేశ్వరుని అంతఃపురరాజ్జీ ! నీ మందహాసకాంతిపుంజములు గంగా జల 
ములవలె మిక్కిలి చల్లనివి, తీయనివ్కి పవిత్రములై నవియును. అవి పాపపంకిలమైన 
నా బుద్ధిని జ్ఞానధారచే క్షణములో బ్రక్షాళించుగాక ! 


అ(శాన్తం పరతంత్రితః పశుపతి న్త్వ్యన్మందహాసాంకు రై: 

శ్రీ/కామౌక్షి తదీయవర్షసమతాసం గేన శంకామ హే 

ఇన్దుం నాకధునీం చ శేభరయతే మాలాం చ ధత్తే నవై 

ర్ర్యైకుంఠై రవకుంఠనం చ కురుతే ధూలీచమై ర్భాస్మనైః। ౮౧ 


జార ! త్వదీయమందహసితాంకురపాళికి లోగి శంకరుం 

డా రుచి కీడుజోడగుటనేమొ కదా తలందాళ్చినాడు భా 

గీరథి, నిందుబింబమును గీలిచె నచ్చము తుమ్మిపూల మేల్‌ 
హారము నిండంబూసె నొడలన్‌ మణీ య వ్వెలిబూది నమ్మరో! 


నీ మందహాసాంకురములచే వివశుడై కాబోలు శంకరుడు ఆ శోభకు సాటి 
యగునని చంద్రుని, గంగానదిని దలకెక్కించుకొనును. క్రొత్త తుమ్మిపూలమాలను 
దాల్బును. వెలిబూదిని ఒడలెల్ల బూసికొనును. 


శ్రీకాంచీపురదేవతే మృదువచస్సారభ్యము ద్రాస్పదం 
ప్రౌాఢపేమలతానవీనకుసుమం మన్హస్మితం తావకమ్‌ 
మనం కన్తలతి ప్రియస్య వదనాలోకే సమాభాపజే 
శ్లత్నే కుట్మలతి ప్రరూఢపులకే చాశ్చేషణే పుల్లతి|| ౮౨ 


అరయ ,మృదూక్తిసౌరభము లల్టుకొనన్‌ దృఢరాగవల్లరిన్‌ 
విరిసినపూవు నీ నగవు వింతగం బూయు. (బియాస్యదర్శన 
స్థురణ నతండు పల్కు నెడ మొగ్గయిడున్‌ సుదృఢోపగూహనం 
బెరసి వికాసముం బొరయు వేము నెమ్మెయి వుల్కరింవులన్‌. 


ఓ కొంచీపురదేవతా ! మృదుమధుర వచనపరిమళముద్రాస్టానము. ప్రొఢాను 
రాగ లతాకుసుమము నగు నీ లేనగవు ప్రియుని ముఖాలోకనమున జిగురించును. 


తత్చంభాషణమున మొగ్గదొడుగును. ఆయన బిగికౌగిలి నెనసి పులకించి కుసుమవికొస 
మందును, 


కీం త్రైస్రోతస మంచికే వరిణతం స్రోత శ్చతుర్ణం నవం 

పీయూష స్య సమస్తతాసహరణం కిం వా ద్వితీయం వప్పుః! 

కింస్వీ న్నెకటికం గరో మధురిమాధ్యాసాయ నవ్యం పయః 
(శ్రీ/కాంచీప్పురనాయక ప్రియతమే మన్హస్మితం తావకమ్‌|| ౮౩ 


మూకపంచశతి 205 


దేవీ ! నాల్గవపాయ యా త్రిపథగాదిన్యాపగం దాసముల్‌ 
నే వాపన్‌ దనుపూని రెండవదియై పీయూష మే చిందెనా ? 
భావింపన్‌ భవదుక్తిలో మధురిమాభ్యాసమ్ముగావింప నం 
బా! వెంటాడిన పాలమిగడయ యౌనా నీదు లేన వ్యుమా! 


నీ చిరునవ్వు సకల తాపములు వావుటకు ఆ (త్రిపథగనుండి అనగా గంగాన 
దినుండి జాల్కొన్న _ నాల్లవపాయ కాదుగదా ! అమృతముయొక్క రెండవమూర్తి 
అవునా ? లేక నీ పలుకులనుండి తియ్యందనమును నేర్చుకొనుటకు వచ్చిన పాలే 
యౌనా ? తెల్పుమమ్మా | 


భూషా వక్తం సరోరుహస్య సహజా వాచాం సథీ శాశ్వతీ 

నీవీ విభ్రమసంళతేః పశుపతే స్పౌధీ దృశాం పారణా 

జీనాతు ర్మదన్థశియ శృశిరుచే రుచ్చాటనీ దేవతా 

శ్రీకామౌక్షి గరా మభూమి మయతే హాస ప్రభామంజరీ| ౮౪ 


బోటియ ముద్దుపల్కులకు, మోమనుతమ్మికే. బుట్టుసొమ్ము, బ 
ల్నీటులకెళ్ల నీవి శివు నిద్దప్పుంజూడ్కికి నేల్చబువ్వ, యు 
చ్చాటనశక్తి వెన్నెలకు. జక్కని ప్రాణ మనంగుకల్మికిన్‌ 
మాటకు నీదు లేనగవుముంజరిమాధురి యందబో దుమా ! 


నీ ముఖపద్మమునకు నైజమైన కళ, నీ సలుకులతో కలకాలము నొలుచు నెచ్చెలి, 
విలాసముల కెల్ల పోకముడి. పరమశివుని చూపుల కమృతసంతర్పణము. మన్మధసంపదకు 
జీవనౌషధము. వెన్నెల కుచ్చాటనదేవతయు నై నీ మందహాస ప్రభామంజరి మౌటల 
కందనిదై యున్నది, 


సూతి శ్యేతిమకన్తలస్య వసతి శృృంగారసార శ్రియః 
పూర్తిః సూక్తి రురీరసన్య లహరీ కారుణ్యపాథో నిధిః 
వాటీ కాచన కౌసుమీ మధురిచముస్వారా జ్యలక్ష్మ్యాస్తన 
శ్రీకామాక్షి మమాస్తు మంగలకరీ హాస ప్రభాచాతురీ! ౮A 


తెలుపన్‌ మొల్కకు మూలముక్తిర్సురికిం దీర్ణంబు; కారుణ్యమన్‌ 
జలదిన్‌ వీచిక; పూలతోట సొగసన్‌ స్వారాజ్యల్ర్మీమహో 

కళక్సున్‌ దా వది నీదు హాసరుఛి శృంగా రై కనారంబుక 
ల్ములకా చాతురి యిచ్చు(గావుత శుభంబుల్‌ మాకు శంభు ప్రియా, 


206 మందస్మితశతకము 


తెలుపు అనెడి మొలకకు మూలము. శృంగారసారసంపదకు నెలవు, సూక్తి ప్ర 
వాహమునకు పరిపూర్తి. కారుణ్యపయోధి పైని జొల్కొను కెరటము. మాధుర్యమనెడి 
స్వారాజ్యలక్ష్మీకళ విహరించు నొకానొక పూదోటయునై యొప్ప నీ మందహాసప్రభా 
చాతురి మాయెడ మంగళకరి అగుగాక ! 


జన్లూనాం జని దుఃఖ మృత్యులహరి సంతాపనం కృంతతః 
ప్రొఢానుగ్రహవూర్ల శీతలరుచో నిత్యోదయం బిభ్రతః। 

శ్రీకామాక్షి విసృత్వరా ఇవ కరా హాసొంకురా స్తే హఠా 

దాలోకేన నిహన్యు రన్హతమసస్తోమస్య మే సంతతిమె|| ౮౬ 


నొనాజీవృుల జన్మదుఃఖమయ సంతాపంబు పోకార్చియు 
న్మానాను గ్రహపూర్ష చంద్రునుదయానన్‌ నిత్యముంబొల్బుచున్‌ 

గాన న్వెల్లుచు నెల్లెడన్‌ గిరణముల్‌ గా నీదు హాసాంకుర 
(శ్రేణుల్‌ నేం గనినంతం జెండెడిని నా చిత్తమ్ములోం జీంకటిన్‌. 


జీవుల జన్మదుఃఖమునుు మృత్యుపరంపరవలని సంతాపమును హరించుచు పర 
మాను గ్రహరూప పూర్షచంద్రోదయమును బడసి వ్యాపించు నీ మందహాసాంకురములు 
హరాద్దర్శనమై నాలోని. అంధకారమును హరించుగాక ! 


ఉత్తుంగ న్తనమణ్జలస్య విలసల్దావణ్యలీలానటీ 

రంగస్య స్థటమూర్థసీమని ముహుః |ప్రాకాశ్య మభ్యేయుషీ 
శీకామాక్షి తవ స్మితద్యుతితతి ర్చింబోషకాన్యతంకురై 
శ్చిత్రాం విద్రుమముద్రికాం వితనుతే మౌక్తీం వితానశ్రియమ్‌ 








౮8 





ప్రోత్తుంగస్తనమండల మ్మదియునున్‌ బొల్బొందులావణ్య రే 
భాత్త క్రీనటిరంగమై తనర నీ హాసాంకురచ్చాయ మేల్‌ 
ముత్తెంపుంజిగి నిండు చౌందినికళన్‌ బూనించు బింబోష్టమం 
దత్తళ్కుంబస విద్రుమంబు సొబగుం దా నింపు మేల్ఫొంపుగన్‌, 


లావణ్యరేఖయను నాట్యకత్తెకు రంగస్టలమై తనరు నీ యుత్తుంగస్త నమండలము 
పైని వికాసమువడసినదై నీ చిరునవ్వుతళుకు దొండపండువంటి నీ వెదవియొక్క 
కొంతులచేత బవడంప్పకాంతిని, ఆమీద ముత్యాలజాలరులతోకూడిన చాందినియొక్క 
సొంపును గల విచిత్రమైన శోభను విస్తరింపజేయుచున్నది. 


మూకపంచశతి 207 


స్వాభావ్యాత్తవ వక్త్రమేవ లలితం సంతోష సంపాదనం 

ఫంభోః కిం పున రంచితస్మితురుచపాండిత్యపా త్రికృ తమ్‌] 

అంభోజం స్త త lop సర్వజగతాం చక్టుఃప్రియంభావుకం 

కామాక్షి స్టురితే శరద్వికసితే శీదృస్విధం భ్రాజతే| గల్లా 


జనని నిసర్గసుందరము సంతస మిచ్చును నీ మొగంబు శం 
భుని కెలనవ్వుపొండితిని. భొల్చినచో నది యేమనన్‌ వలెన్‌ 
విను కమలమ్ము దాన కనువిందగు నెల్ల జగాన నందులో 
గొనిన శరద్వికాస మొనయూడెడియందము. సెప్ప శక్యమే? 


స్యభావముచే నందమై నీ ముఖము ఇందుశేఖరున కానందము గూర్చును. 
అందు మందహాస ప్రభ యలమికొనినచో నా సొగ సేమని చెప్పవలెను ! పద్మము 
సహజముగ సర్వజగములకు గనువిందుసేయును. అది శరదృతుశోభచే వికసించినచో 
దాని సొగసు వర్ణించుటకు శక్యమా? 


ఫుంభి ర్నిర్మలమాన సై ర్విదధతే మైత్రిరసం నిర్మలం 

కర్తుం కర్మలయం చ నిర్మలతమాం కీర్తిం లభన్తేతరామ్‌। 

సూక్తిం వక్ష్ములయన్తి నిర్మలగుతాం యత్తావకా స్సెవకా 

స్తత్చామాక్షి తవ స్మితస్య కలయా నై ర్మల్యసమొనిధేః| ౮౯ 


మలినవిహినచిత్తులగు మాన్యులతోం జెలికారమూను ని 
ర్మలముగం గర్మవాసనలు మానుచు నచ్చవు గీర్తిగాంచుం దాం 
బొలిచెడి నచ్చపుంబలుక్రుపోడిమి నీదు జన మ్మదెల్ల ని 
ర్మలతకు హద్దు సెన్నిధియు మాతరొ ! నీ చిరునవ్వులోకళన్‌. 


భవదీయ భక్తసమాజము నై ర్మల్యపరమావధియైన నీ మందహాసకళకు. బాత్రమై 
పరిశుద్ధమనస్కులగు మహానుభావులతో జెలికారము సేయును. కర్మవాసనలను హరిం 
చును. స్వచ్చమైన కీర్తిని బొందును. స్వచ్ళమైన పలుకులసొంపును న్మీలింపండేయును. 


అకర్ణ న్నయనాని నొకిసదనాం శెచ్యేన సంస్తంభయ 

న్నిందుం కించ విమోహయ న్నశుసతిం విశ్వార్తి ముచ్చాటయన్‌ 

హింసన్‌ సంసృతిడంబరం తవ శివే హాసాహ్యయో మానక 

శ్రీకామాక్షీ మదీయతాసతమసో విద్వేషడే చేష్టతామ్‌] ౯౦ 


PAU నుందస్మి తశ తకము 


ఆకర్షించును జల్వ దేవతల చూ, పయ్యిందుసంస్తంభనన్‌ 

వీశన్‌ వర్తిలు మోహింజేయు శివృనిన్‌, విశ్వార్తి కుచ్చాటన 
మ్మాకల్పించ్పు భవ మ్మడంచుం జిరునవ్వన్నట్టే య మ్మంత్రగాం 
డో కామాక్షి ! మదీయతాపతమ ముత్పాటించు విద్వేషణన్‌. 


నీ చిరునవ్వనెడి మొంత్రికుండు చలువచే దేవతల చూపుల నాకర్షించును, 
చంద్రుని స్తంభింపంజేయును. శివుని మోహింపంజేయునుు జగముల దుఃఖముల 
నుచ్చాటనము సేయును. సంసారాటోపము నడంచును. అతడు నా పరితా 
సమనెడి ఛీకటియొక్క విద్వేషణమందు అనగా నా తాపము హరించుటయందు 
బ్రవృత్తుడగుగాక ! 


శ్షేపీయః క్షవయన్తు కల్మషభయా న్యస్మాక మల్పస్మిత 
జ్యోతిర్మండలచం[క్రమా స్తవ శివే కామాక్షి రోచిష్టవః। 
పీడాకర్మఠకర్మఘర్మసమయ _ న్యాపారతాపానల 

శ్రీపాతా నవహర్ష వర్షణనుధా స్రోతస్వినిశీకరాః ౯౧ 


దరహాసద్యుతిచక్రచం[కమణముల్‌ తత్తద్వ్యధాకర్మలో 
త్కరకర్మమ్మను గ్రీష్మకాలపు మహాతాపాగ్నిచల్దార్చు నీ 
స్థరదానందరస ప్రవర్ష ఇసుధాసోతస్వినీ శీకరో 

తృరముల్‌ మా కలుషంపుపెన్ఫురద సంక్షాళించుతన్‌ దక్షతన్‌. 


ఆనందమును వర్షించుటలో నమృతప్రవాహంపు తుంపురులైన నీ చిరునవ్వు 
కాంతుల మండలాకార పరిభ్రమణములు బాధాకరమైన కర్మచయమనెడి గ్రీష్మకాలప్పు 
తాపాగ్నిని జల్జార్చునవై మా పాపమనెడి బురదను క్షాళనసేయుగాక ! 
(శ్రీకామాక్షి తవ స్మితెందనమహఃపూరే సరిసూర్ణతి 
ప్రొఢాం వారిధిచాతురీం కలయతే భక్తాత్మనాం ప్రాతిభమ్‌। 
దౌర్గత్యప్రసరా స్తమఃపటలికాసాధర్మ్య మాబిభ్రతే 
కీం కిం కైరవసాహచర్యపదనీరీత్యాం న ధత్తే సదమ్‌॥ ౯ 


కలకల నీదు లేనగవ గాటు వెన్నెల గాయ భక్తులం 
గల ప్రతిభావిశేషమది గైకొనుం బొంగినవార్షి చందమున్‌ 
జెలంగు మహాపదల్‌ గటికచీశటి సామ్యము, నెందునేని య 
క్కలువలచెల్మియన్‌ బదవి గల్గిన. గల్లని యంద మేమింశన్‌. 


మూకపంచశతి. 209 


నీ చిరునవ్వు నిండువెన్నెలట్టై ప్రసరింపగా భక్తుల నవనవ కవితాసమున్మేష 
శాలిని యైనబుద్ధి యుషప్పాంగిన సముద్రముతోడి పోలికను బడయును, ఆపదలు 
కారువీంకటి సామ్యమును బడయును. అనంగా విపత్తులు చీకటులవలె విరియునని 


తాత్సర్యము. కలువల తోడి సహవాసపదవి లభ్యమైనవుడు (అనగా చంద్రునితో 
సొమ్యము పొందినపుడు) లభ్యముగాని యంద మేమి యుండును ? 


మందారాదిషు మన్మథారిమహిషి ! ప్రాకాశ్యరీతిం నిజాం 

కాదాచిత్సతయా విశంక్య బహుశో నై శద్యముద్రాగుణః 

శీకామాక్షీ ! తదీయసంగమకలా మన్దీభవత్కౌతుకః 

సాతత్యేన తవ స్మీతే వితనుతే స్వెరాసనావాసనామ్‌ ౯3 


మందారాదుల నెప్పుడో యొకతరిన్‌ భాసించు నాత్మీయ ము 
ద్రం దా నెంచుచు నచ్చప్పుందనము తత్తత్సంగమోల్లాస శే 
ళిం దా నంతగ వేడుకంగొనక తల్లీ ! నీదు లేనవ్వుచా 
యం దా స్వెరవిహారవాసనన దొ నంతంతకుం బెంచెడిన్‌, 


మందారాది కల్పవృక్షములయందు ఎప్పుడో ఒకసారి తన వ్యక్తస్థితిని గమనించి 
మెంతయు సంశయసడి, స్వచ్చత్వరూపమైన లక్షణము (వైశద్యముద్రాగుణము) ఆ 
కల్పవృక్ష ముల నిరంతరసహవాసమునకు 'వేడుకపడక నీ చిరునవ్వులతో నే స్వేచ్చావిహో 
రము 'సేయవలెననెడి వాసనను విస్తరింసజేసికొనుచున్న ది. 


ఇన్హానే భవవీతిపో త్రనివ హే కర్మాఘచండానల 

ప్రాఢిమ్నా బహలీకృతే నిపతితం సంతాప చింతాకులను। 

మాత ర్మాం పరిషంచ కించిదమలైః పీయూషవరె రిన 

శీకామాక్షి తన స్మీతద్యుతికణై ః శె శర్యలీలాక రైక ౯ 


కడుకొని కర్మమన్న పెనుగారి రగుల్కొని యేసరేగి పెం 
పడరు భవాగ్నియం దుడుకువొరిన న న్గని గన్నళల్లి సన్‌ 
దడుపుము నిండుచల(ల దనర్శెడు న య్యమృతంపుసోన పె 
న్రడివలె నచ్చమై తనుపంజాలిన నీ చిబునవ్వుతళ్కులన్‌ . 


కర్మ ప్రవాహమ నెడి పెనుగాలిచే రగుల్కొనెడి సంసారమ నెడి యగ్నీచే నుడికిన 
నన్ను, దల్లీ ! నిండుచల్వలను నించు అమృతంపు వొనజడివలె దనుపజాలిన నీ 


యచ్చమైన చిజునవ్వుల తళుకులచే దడుపుము, 


210 మందసీ శ్రతశతకము 


భాషాయా రసనాగ్రఖేలనజుష శృృంగారముద్రాస$ీ 

లీలాజాతరతేః సుఖేన నియమస్నానాయ మేనాత్మజే! 

శ్రీకామాక్షి సుధామయీవ శిశిరా ్రోతస్వినీ తావకీ 

గాఢానందతరంగితా విజయతే హాసప్రభాచాతురీ! Fy 


ఇంపువహించి నొల్కతుద కెక్కి నటించుచునున్న వాణికిన్‌ 
సొంపగు చెల్మికత్తెయన నూల్కొని మేల్నియమంపుస్నాన వా 
డింస సుధారుచిన్‌ జలువ లెక్కంగ హర్షతరంగసంగతిన్‌ 
సంపద లొల్కు నీ నగవుచాయల చాతురి సెంపుగుల్కె డిన్‌. 


సరస్వతి సొంపుగ జిహ్వోగ్రమున నటించుచుండగా నామెకు చెలికత్తెయై నీ చిరు 
నవ్వుకొంతుల నేరిమి ఆమెకు హాయిగా నఘమర్హ ఇస్నానము సంధుటింపజేయుటకు 
బ్రహ్మానందమనెడి తరంగములతోగూడి చల్లని అమృతరసతరంగిణిలై ఇంపుగులుకు 
చున్నది, 


సంతాపం విరలీకరోతు సకలం కామాక్షి మచ్చేతనా 

మజ్ఞన్తీ మధురస్మితామరధునీకల్లోలజాలేషు తే 

నైరంతర్య ముసేత్య మన్మథమరుల్లో లేషు యేషు స్టటం 

(వ్రేమేన్హుః ప్రతిచింబితో వితనుతే కౌతూహలం ధూర్హ పేః ౯౬ 


కామసమీరముల్‌ విసరగా గదలొందెడి చేనిలోపలన్‌ 
(బ్రేమసుధాకరుండు ప్రతిదిందితు(డై పతికంతోకూర్చు నా 

నీ మధురస్మితామరధునీరసవీచికలందు. దోగుచున్‌ 

శ్రీమతియైన నాదు మతి శ్రీమతి ! నా పరితాప మార్చుతన్‌. 


మన్మథశృ్చంగారవాయుప్పులు విసరి చెలరేగిన యే నీయొక్క మధుర మందస్మిత 
మనెడి అమృతతరంగిణీ తరంగములందు (ప్రేమ యనెడి అమృతకరుండు (చంద్రుడు) 
ప్రతిబింబించి నీ స్వామి కెనలేని వేడుక కూర్చునో యట్టి నీ నవ్వుల వెల్లువలో 
మునుకలు వెట్టి నొ బుద్ది నా యశేష పరితాపమును హరించుగాక ! 


చేతక్షీ రవయోధిమన్ల చల ద్రాగాఖ్యమన్లా చల 

mp షా 

శ్షోభవ్యాప్పతిసంభవాం జనని లే మన్తస్మిత | శ్రీసుధామ్‌ 

స్వాదంస్వాద ముదీతకౌతుకరనం నేత్రత్రయో శాంకరీ 

శ్రికామాక్షీ నిరన్తరం పరిణమ త్యానందవీవీమయీ॥| ౯౭ 


మూకపంచశణి 911 


అరయన్‌ నీ మనసన్న పొల్కడలి రాగాఖ్యంబునా కవ్యప్పుం 
గిరితోడం దరువం జనించె జననీ ! నీ నవ్వు ్రీమత్సుధా 
స్తురణన్‌ దానిని. గ్రోలి క్రోలి హరు న మ్ముక్కంటి సౌందర్య మ 
మ్మరో ! ఆనందతరంగ రేఖ. బరిణామంబందె. గామాక్షి రో | 


నీ మనసనెడి పాల్కడలిలో ననురాగమనెడి కన్వప్పుంగొండనుగొని తరువగా తరు 


వగా బుట్టిన లేనవ్వనెడి యమృతముం ద్రావి త్రావి శంకరుని యా నేత్రత్రయి 
యానందతరంగ రేఖగా బరిణమించినదమ్మా | 


ఆలోశే తవ పంచసాయకరిపో రుద్దానుకౌ తూహల 

(ప్రేంథన్మారుతఘట్టన ప్రచలితా దానందదుగ్గాంబుధేః| 

కొచిదీ (చి రుదంచతి ప్రతినవా సంవిత్సంరోహాత్మికా 

తాం కామాక్షి కవిశ్వరాః స్మితమితి వ్యాకుర్వతే సర్వదా] ౯౮ 


హరురాగంబను గాలితాంశిడికి బ్రహ్మానందదుగ్గాద్ది యం 

బరముం దాక నందులోం గెరటమై భాసించె సందిన్మయాం 
కురమై తల్లిరొ ! దానినే కవులు నాకొంచున్నవారమ్మ నీ 
దరహాసమ్ముగ సంతతంబును దయార్జ్రస్వాంత ! కామాక్షిరో | 


పరమేశ రుని యనురాగమనెడి గాలితాకిడికి రేగి బ్రహ్మానందమనెడి క్షీరార్టియం 
బరమును దాకగా నందులో జ్ఞానాంకురరూపమైన యొక కెరట మువ్వెత్తుగా లేచినది. 
తల్లీ ! దానినే కవీశ్వరులు నీ చిరునవ్వుగా బేర్కొనుచున్నారు, 


సూక్తి శ్మీలయతే క మద్రితనయే మన్షస్మతాత్తే ముహు 
ర్మాధుర్యాగముసంప్రదాయ మథవా సూక్తేస్తు మన్షస్మితమ్‌। 

ఇత్హం కామపీ గాహతే మము మన సృందేహమార్గ భ్రమిం 

శ్రీ కామాక్షి న పారమార్థ్యసరణిసూరౌ విధత్తే పదమ్‌]! ౯౯ 


ఉమ ! మాధుర్యము పేరి యాగమరహస్యోదాత్త సత్సం|ప్రదా 

యము నీ మాటయె నేర్చుకొన్నదొ మదంబా ! మందహాసాన ; న 
వ్యమరన్‌ మాటలనుండి నేర్చుకొనెనో ! యంచున్‌ మదీయమ్ము డెం 
దము సందేహవు. బెన్‌ సుడింబడి యధార్హం బందుకోదయ్యెడిన్‌ . 


ఓ హిమగిరికుమారీ ! నీ చిరునవ్వునుండి మాటసొంపు మాధుర్యమనెడి 
యాగమసంప్రదాయరహస్యమును. నేర్చుకొన్నదా ? లేక నీ మాటసొంపునుండ్‌ నీ 
మందహాసమే దాని నభ్యసించెనా ? అని యిట్లు నా మనసు సంశయమార్గమున 
సుడితిరుగుచు నెంతకును పరమార్థ సరణియొక్క స్ఫూర్తియందు నిలుకడ పొందలేకున్నది. 


212 మందస్మితశతకము 


క్రీడాలోలకృపాసరోరుహాము ఖీసొధాంగణేభ్యః కవి 
శ్రేణీ వాక్సరిపాటికామృతరురీ సూతీగ్భ హేభ్య శి చే] 
నిర్వాణాంకురసార్వభౌమపదవీ సింహాస నేభ్య స్తవ 
శ్రీకామాక్షి మనోజ్ఞమన్షహసిత జోతిష్య ణేభ్యో నమః| ౧౦౦ 
సరసాలోల కృపాసరోరుహముఖీ సౌధాంగణక్షోణికిన్‌ 
స్థరదుద్యత్య వివాక్సుధారసర్భురీ సూతీగ్భృహద్రోణికిన్‌ 
స్టీర మోక్షాంకుర సార్వభౌమపదవీ సింహాసనాస్థానికిన్‌ 
సారిదిన్‌ మొక్కెద నీదు మందహసితజ్యోతిష్క ణశేణికిన్‌ , 

అమ్మా ! ఓ పరమశివా ! (శ్రీ కామాక్షీ ! ్రీడావిలాసవిలోల యైన 


యి 


కృష యనెడి లక్ష్మి విహరించు. సౌధాంగణములును, కవికోటి వాక్సరిపాటి యనెడి 
యమృతంపు వెల్లవకు బురిటిండ్డును, మోక్షస్తూర్తి యనెడి సార్వభౌమానందపదవికి 
సింహాసనములై నట్టి నీ మనోహర మండహాస జ్యోతిష్కణములకు నమస్కారము. 
అర్యామేన విభావయ న్మనసీ యః పాదారవిందం పురః 
పశ్య న్నారభతే స్తుతిం స నియతం అబ్బా కటాక్షచ్ళవిమ్‌ 
కామాక్ష్యు మృదులస్మితాంశులహరీజ్యోత్నా వయస్యాన్వితా 
మారోహ త్యపవర్గసౌధవలభీ మానందవీవీమయిమ్‌| ౧౮౧ 
భావింపంగని ఆర్య నెట్టయెదుటం బాదారవిందంబు సం. 
భావింపం గనుచున్‌ స్తుతిం జరిపి యాపై ,,కటాక్షద్యుతిన్‌ 
సేవింపన్‌ నరు డెక్కు మందహసిత శ్రీ చం ద్రికాకాంతతో 
సావాసమ్ముగ ముక్తి సౌధవలధిన్‌ సానంద వీవీకళన్‌ 

ఆర్యయగు పరదేవతను మదిలో భావించుచు, మున్ముందు తత్పాదారవిందము 
నెదుట దర్శించుచ్చు తత్‌ స్తుతిని నియమముతో నారంభించిన యతడు తత్కటాక్షరుచి 
వడసీ ఆ కామాక్షియొక్క మందహాసములకొంతి వెల్లువ యనెడి వెన్నెలయను చెలికత్తెతో 
గూడిన యానందరసతరంగిత మైన ముక్తియనెడి సౌధాగ్రచంద్రశాల కెక్కును. ఇందలి 
ఆర్యాదిశబ్దము లీ గ్రంథమందలి" ఆర్యాదిశతకము లైదింటినిగూడ పేర్కొనును. 
ఇది మూకార్భక శంకరార్యులకు న య్యాశాని వీటీరసా 
భ్యుదితోదార సుధారసోసమ కవితో (న్మేష సౌందర్య సం 
పద కౌండిన్యనగో త్రుండైన కవి సుబహ్మణ్యు నాంధ్రమ్ము శా 
రదసాక్షాత్సృతియైన యీ కృతి గురుబ్రహ్మార్షణ మ్మియ్యెడన్‌. 

ఇది మూకపంచశతి యను కామాక్షీ స్తో త్రము సంపూర్ణము, 


CROSS 





